


దాక్టర్‌ జంధ్యాల సుమన్‌బాబు, ఎం.ఏ., పె.హెచ్‌.డి. 


ఆంధ్రోపన్యాసకుడు 
పీరికాపురాధీశ్వర ప్రభుత్వ కళాశాల, కాకినాడ 


గర్గభాగవతము కృష్ణకథామృతము 
నర్వ స్వామ్యములు రాచయితవి 
ప్రథమ ముద్రణము 1994 

ప్రతులు వెయ్యి 


వెల రూ. 65 


బొమ్మలు : 


ర 
y 
శ్ర 


ఈ గ్రంథము ఆర్షధర్శప్రచారకులైన 
తిరుమల తిరుపతి దేవస్థానముల 


ఆర్దిక సహకారముతో ప్రచురింపబడినది 


ప్రతులకు 
జంధ్యాల నాగేశ్వరరావు, ఎం.ఏ. 
జంధ్యాలవారి వీథి, సుబ్బారావుపేట 


తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరిజిల్లా 





శ్రీ 


~~ 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆపద్దాంధవుడు 
పరాత్సరుడు, పరంధాముడు, పరమాత్ముడు, పరమాప్పడు 


భగవాన్‌ శ్రీ సత్యసాయికృష్ణుని పూజాప్రసూనమైన ఈకృతి 


అమ్మ నాన్న 
శ్రీమతి లలత లక్ష్మి “శాంతిశ్రీ” జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రిగారలకు 
సమర్పణము 








స్వామి సన్నిధి చేరిన సమయమందు 
ఆత్మ స్పందించు తన పరమాత్మ కొటకు 
మానవుని రూపమందున్న మాధవుండు 
నిత్వ సుఖదాయి పుటపర్తి సత్యనాయి! 


స్వామి గానము వినుచున్న సమయమందు 
సామగానము వినుచున్న సరణితోచు 
మురళి నూదెడు శ్యామసుందరుని భంగి 
నిత్య సుఖదాయి పుటపర్తి సత్యసాయి! 
స్వామి ప్రేమతో పిలిచిన సమయమందు 
కోటి వీణలు మీటిన సాటియగునె? 


(ప్రాణములు లేచివచ్చును పరవశమున 
నిత్య సుఖదాయి పుటపర్తి సత్యసాయి! 


శ్రీసత్యసాయియే శ్రీగౌరి యనిపించు 
చిరునవ్వు వెన్నెలల్‌ చిందువేళ 
శ్రీసత్యసాయియే శ్రీకృష్ణు డనిపించు 
ఆకర్షణమునందు అందమందు 
శ్రీసత్యసాయియే శ్రీ క్రీస్తు యనిపించు 
కరుణతో నడయాడు తరుణమందు 
శ్రీసత్యసాయియే శ్రీ బుద్దుడనిపించు 
యోగముద్రను పూని యుండునపుడు 
వరము లొసగెడు సమయాన పరమశివుడె 
చిక్కులను దీర్చు వేళలో షిరిడి ప్రభువె 
పర్తి కొలువుండె షట్ఫ(క్రవర్తి యిపుడు 
సర్వదేవతాతీతుడీ సత్యసాయి! - సుమన్‌బాబు 





మానవులను భగవంతుని సన్నిధికి తోడ్కొనిపోగల [గ్రంథము భాగవతము. 
దు:ఖం నుంచీ వేదన నుంచీ విముక్తి కలిగించగల బోధ అంతా ఈ ఒక్క (గ్రంథంలో 
లభిస్తుంది. ఇందులో (పేమ మాధుర్యం తొణికిసలాడుతున్నది. 


పరమాతు ్యనికోసం గోపికలు ఏవిధంగా పరితపించేవారో పరిశీలించండి. వారు 
ప్రభువును నిరంతరం స్మరించేవారు. భక్తిమార్గమును ఎన్నడూ వీడలేదు. మీకు ఏదైనా 
బాధకలిగితే అయో అబ్బా అంటారు. కాని గోపికలు సుఖంలో దు:ఖంలో కూడా 
“కృష్ణా!కృష్ణా!” అనేవారు. ఒక గోపిక బృందావన వీధుల్లో ఒకనాడు నెయ్యీ పాలు, 
పెరుగు అమ్ముతూ పోతున్నది. తాను అమ్ముతున్న వస్తువుల పేర్లకు బదులుగా 
“గోవిందా! దామోదరా! మాధవా!” అంటూ బిగ్గరగా కేకలు పెడుతున్నది. బృందావనమునకు 
ఎందుకు వచ్చామనే విషయంకాని, పాలు పెరుగు అమ్ముకొని జీవనోపాధి 
సంపాదించుకోవాలనే సంగతి కాని వాళ్ళకు స్పృహలో ఉండేది కాదు. కృష్ణుని గురించి 
తప్ప మరే విషయం మీదా వాళ్ళు మాట్లాడలేరు. వేదనపడే గోపిక చుట్టూచేరి వారు 
కృష్ణనామ కీర్తనం సాగించేవారు. ఆ తృష్ణను చల్దార్సగలవాడు కృష్ణుడే. తపించిపోయే 
దాహంతో “కృష్ణా!” అని మొరపెట్టుకొంటే ఆ నీలమేఘశ్యాముడు కనికరించి 
కనబడతాడు. 


ఆ తృష్ణ ఎంత తీవ్రమో తెలిసికొన్నప్పుడే మీకు రాధాతత్త్యం అర్హమవుతుంది. 
కృష్ణుడే ఆధారమని (గ్రహించి నిరంతరధారగా ఆరాధన చేసింది రాధ. ఆమె ధర. అంటే 
ప్రకృతి. కృష్ణుని మాధుర్యం ప్రకృతిలో నిండారి ఉన్నది. ఆమధురిమను రాధ ఆస్వాదించి 
పరవశురాలయింది. ఆమె మాయాశక్తి, శ్రీకృష్ణసంభూతమైన హ్లాదినీశక్తి. ఆమె కృష్ణుని 
మహాభావము. (ప్రకృతిరూపంలో (ప్రకటితమైన కృష్ణుని ఆనందమును రాధ తన 
హృదయంలో భద్రపరచుకున్నది. దుష్ట ప్రవృత్తులతో మలినవాంఛలతో నిండిన 
మనస్సులకు ఈ సంబంధం ఎలా అర్థమవుతుంది? కృష్ణుడు పరమాత్ముడనే విశ్వాసం 
పెంచుకుంటే ఆయన లీలలకు భౌతికమైన వ్యాఖ్యానాలు చెప్పేవైఖరి నుంచి కాపాడగల 
కవచం మీకు దొరుకుతుంది. 


అసలీ గోపికలెవరు? అవతారమహిమలో పాల్గొనుటకు, భగవంతుని సేవించుటకు, 
భగవల్లీలలకు సాక్షులై అందులో తాము భాగస్వాములై ఆనందమనుభనించుటకు 


భూలోకమునకు వచ్చిన దేవతలు. వారొక ప్రత్యేక ప్రయోజనార్థము పుట్టన దివ్యకాంతలు. 
కృష్ణుడు గోపకాంతల యిండ్లలో దొంగిలించినది మామూలు వెన్న కాదు, భక్తి 
భావితమైన హృదయమను వెన్న. కృష్ణుడు చిత్త చోరుడు, చోరుడు యజమానికి 
తెలియకుండా దొంగిలిస్తాడు. యజమాని దు:ఖంపొందుతాడు. కాని ఈ చోరుడు 
యజమాని మెలకువగానున్నప్పుడే దోచుకుంటాడు. ఆ దోచుకొనబడినవాడు 
పరమానందభరితుడౌతాడు. 

కృష్ణుడు తమకు గుర్తుకురావటానికై గోపికలు నిలవర్షపు కుంకుమ పెట్టుకొనేవారు. 
నీలమణుల హారమునే నిత్యము ధరించేవారు. ఆమణులలో కృష్ణుని రూపం వారికి 
కనులసండువుగా కనిపిస్తూ ఉండేది. (ఈమాటలు చెప్తూ సత్యసాయి భగవానుడు 
భక్తులు తన కర్ప్సించిన ఒక దండలోని మల్లెపూల రేకులు కొన్ని లాగి పైకి ఎత్తి 
రెండవచేతిలో పోయగా అవి నీలమణులుగా మారిపోయినాయి. “గోపికలేరికోరి 
అలంకరించుకొన్న మణులివే” అని అక్కడి వేలాది భక్తులకామణులను చూపించారు. 
ప్రతిమణిలోను స్పష్టంగా అందంగా కనబడుతున్న శ్రీకృష్ణుని రూపం చూచి అందరూ 
అపూర్యానందమును పొందారు.) ఆ పల్లెటూరి గొల్లభామలేకాదు, వృద్దుడును జ్ఞానియు 
మహావీరుడునైన భీష్మునకు కూడా కృష్ణుడటువంటి ప్రేమస్వరూపుడే. ఆనాడు అన్ని 
జాతుల, అన్ని తరగతుల, అన్ని వృత్తులవారును ఆయన నట్లే భజించి కృతార్జులయ్యారు. 
అదే కృష్ణుడవతారమనుటకు గుర్తు! 

కృష్ణావతారం పదహారు కళలు నిండినటువంటి సంపూర్ణావతారము. నీమనసును 
కృష్ణుని లీలలతోను, ఆయన మహిమలతోను నింపుకో. ఆయన (ప్రేమమూర్తి, 
భక్తవత్సలుడు. నివు నీ హృదయమును ఆ ప్రభువునకు పీఠము గావించు. అప్పుడు 
దానికి విలువ హెచ్చు. అభ్రకపు చాళ్ళుగల భూమికి విలువ హెచ్చు. బంగారు చాళ్ళుగల 
భూమి కంతకంటెను విలువ హెచ్చు. భూమి విలువ దానిలో నుండు లోహముల 
ననుసరించి ఉంటుంది. అలాగే హృదయం విలువ దానిలోని విషయముల. ననుసరించి 
ఉంటుంది. మీరు మీ హృదయంలో భగవంతుని నిలుపుకుంటే అది అత్యధికమైన 
విలువగల స్థితిని పొందుతుంది. 


ఈ కలియుగంలో (పేమ తత్తం ఎక్కడా కనబడదు. ఈ వ్యాసంగంలో కాలం 
గడిపితే మాకు జీవనోపాధి ఎట్లా దొరుకుతుంది? అని మీరు అడుగవచ్చు. భగవంతుని 
పట్ల నిర్మలనిశ్చల విశ్వాసం మీకు ఏర్పడితే ఆయన మీకు అన్నమే కాదు, అమృతం 
కూడా అందింపగలడని నేను అభయమిస్తున్నాను! 

ప్రశాంతి నిలయము, క్షృష్ణ జన్మాష్టమి 12-8-1963 





శ్రీసత్యసాయి భగవానుడు ఊటీలో విద్యార్దులతో ముచ్చటిస్తూ మానవుని 
ప్రవృత్తికి పూర్వజన్మకర్మలు ప్రధానకారణములుగా ఉంటాయి అంటూ ఉదాహరణగా 
బలిచ(క్రవర్తి కుమార్తె రత్నమాల విషయం వఏవరించారు. ఆమె ముద్దుల్‌లుకుతున్న 
వామనుణ్లి చూచి ఇటువంటి బాలునికి పాలివ్వగలిగితే ఎంతటి ధన్యత! అని 
భావించిందనీ, తరువాత ఆ వామనుడు తన తండ్రిని పాతాళానికి అణగ(ద్రొక్కినపుడు 
ఇటువంటి మాయావికి విషం ఇవ్యాలని తలంచి ఆ తపనతో తరువాత 
జన వో పూతనగా జన్మించి తన క్షోద్రిక్ష నెరవేర్చుకున్నదనీ చెప్పినట్లుగా సనాతనసారధి 
సంచికలో చదివాను. 


ఈ విషయం ఇన్నాళ్ళుగా తెలిసికొనలేకపోయానే, ఈ వృత్తాంతం ఏ 
[గ్రంథంలో ఉన్నదీ అని అన్వేషించటం ఆరంభించాను. ప్రశాంతినిలయంలోని శ్రీ 
ఘండికోట సుబ్బారావుగారు గర్గసంహితలో ఆ విషయం ఉన్నదని, ఆ (గ్రంథం 
నాకిచ్చి దీనిని ఆంధ్రీకరిస్తే బాగుంటుందని అన్నారు. (పేమపూర్వకమైన వారి 
వాక్కు ఇలా అక్షరరూపం ధరించింది. వారికి నా హృుదయపూర్వకమైన 
అభివందనములు! ఆ బౌత్తరాహ (ప్రతిలో సంస్కృతంతో పాటు ఉన్న లలితమైన 
హిందీ వ్యాఖ్యానం నాకెంతో ఉపకరించింది. 


యదుకుల గురువు, వేదవేదాంగపారీణుడు, కవిశేఖరుడు అయిన గర్లమహర్షి 
సంస్కృతంలో రచించిన (గ్రంథరాజము “ గర్గసంహిత”. గర్గమహర్షి బలరామకృష్ణులకు 
నామకరణంచేసిన పుణ్యాత్ముడు! కృష్ణలిలలను స్వయంగా దర్శించిన ధన్యాత్ముడు! 


గర్లసంహితనే గర్లభాగవతంగా భావింపవచ్చు. ఈ గర్లభాగవతం వ్యాసభాగనతానికి 
భాష్యం వంటిది. భాగవతంలో లేని అనేక విషయాలు ఇందులో కనిపిస్తాయి. 
ఉదాహరణకు రాధాదేవి వృత్తాంతం, ఆమె భక్తి తత్సరత ఈ (గ్రంథంలో విశిష్టంగా 
కనిపిస్తుంది. గోలోకఖండంలో- పూతన, శకటాసుర, తృణావర్తుల పూర్వజన్మ వృత్తాంతాలు, 
మహర్షి దుర్వాసుడు విష్ణుమాయామోహితుడు కావటం; బృందావన ఖండంలో 
- గోవర్రనగిరి, యమునానదీ చరిత్రలు, వత్సాసుర, బకాసుర, అఘాసుర, ధేనుకాసురుల 
పూర్వజన్మవృత్తాంతాలు, వేదశిరుడు, అశ్వశిరుడు, ఆసురిమహర్షి శ్రీదాముల 


వృత్తాంతాలు; గిరిరాజఖండంలో - ముత్యముల పరీక్ష, గోవర్రనగిరి వైశిష్టములు; 
మాధుర్యఖండంలో - గోపికల పూర్వచరిత్ర, ప్రలంబాసుర, వ్యోమాసుర, అరిష్టాసురుల 
పూర్వజన్మగాథలు, మధురాఖండంలో - రజక, వాయక, సుదామ, కుబ్జ, కువలయాపీడ, 
చాణూరమల్టుల పూర్వ జన్మగాథలు, బుభుమహర్షి వృత్తాంతం; ద్వారకాఖండంలో 
- మకరమత్రేభముల గాథ, ద్యారకానగర వైశిష్ట్యము; విశ్శజిత్‌ఖండంలో మరుతోపాఖ్యానము, 
ప్రద్యుమ్నుని దిగిజయము, ఆగస్త్యునితో ఆధ్యాత్మిక సంవాదము, సుందరీ స్తయంవర 
వృత్తాంతములు; బలభద్రఖండంలో - బలరాముని అవతారగాథ, జ్యోతిష్మత్యు 
పాఖ్యానము; విజ్ఞానఖండంలో - వ్యాస ఉగ్రసేనుల సంభాషణము; అశ్వమేధఖండంలో 
- వజ్రనాభుని వృత్తాంతము, సాందీపని అనిరుద్దుల సంభాషణము, కృష్ణపహ(స్రనామములు 
మొదలైనవి గర్గభాగవతములోని విశేషములు. 


శ్రీకృష్ణుడు జన్మించిన రోజు (శ్రావణ బహుళాష్టమి అని కాక ఇందులో 
భాద్రపద బహుళాష్ట్రమి అని ఉన్నది. దీనికి కారణము బార్హస్పత్యరీత్యా ఆసమయంలో 
ఉత్తర భారతదేశంలో భాద్రపదం వస్తుందని బహుపురాణ మర్మజ్ఞాలు శ్రీ దేవరకొండ 
నశేషగిరిరావుగారు తెలియజేశారు. వారికి నా కృతజ్ఞతలు. 


ఈ సుకృతి ఇలా ఆకృతి వహించటానికి ఆర్థిక సహాయం అందించిన 
శ్రీనివాసుని పాదపద్మములకు అంజలి ఘటిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానముల 
కార్యనిర్వహణాధికారిగారికి, సప్తగిరి సంపాదకులు శ్రీ సుబ్బారావు గారికి నమస్సులు. 


గురువర్యులు బెంగుళూరు శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ 
లెర్నింగ్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్రీ కె.అనిల్‌కుమార్‌గారికి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర 
సంస్కృత విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ శ్రీ ఎస్‌.బి.రఘునాధాచార్యగారికి, 
మాజీఅధికారభాషాసంఘం చైర్మన్‌ డాక్టర్‌. నండూరి రామకృష్ణమాచార్యగారికి నా 
అభివందనములు. అందమైన చిత్రరచన గావించిన కళాతపస్వి శ్రీబాపుగారికి నమస్సులు. 


వ్రాతపతిని సిద్దంచేయటంలో సహకరించిన మాబావ చిరంజీవి సి.హెచ్‌: 
నరసింహరావు, ఎం.ఏ. కు శుభాశీస్సులు. అందంగా ఆఫౌసెట్‌లో ముద్రించిన 
(గ్రాఫిక్‌ ప్రింట్స్‌ పీ.ఎ.ఎస్‌. రాజుగారికి నా అభినందనలు. 


సత్యసాయి భగవంతుడు నాచే వాయించిన ఈ (గ్రంథాన్ని ఆ భగవంతుని 
69 వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ స్వామి పాదపద్మములపై పూజాప్రసూనంగా 


సమర్పిస్తున్నాను, జ 
= నుమనణబొబు 





శ్రీకృష్ణుడు ప్రేమస్వరూపుడు 
అంజలి 

శ్రీకృష్ణాష్టకము 

1 గోలోక ఖండము 
గర్ల్గమహర్షి 

నారద బహుళాశ్వసంవాదము 
బ్రహ్మాదుల గోలోకగమనము 
అభయ(ప్రదానము 

కంసుని పూర్వజన a 
పరా[క్రమం 

క్రీర్తి వృషభానులు 

దేవకీ వసుదేవులు 

కంసుని దురాగతాలు 
బలరామ జననము 

శ్రీకృష్ణ జననము 
యోగమాయ 

పుత్రోత్సవం 

పూతన 

శ్రి కృష్ణకవచము 

పూతన పూర్వజన్మ 
శకటాసురుడు - పూర్వజన్మ 
తృణావర్తుడు - పూర్వజన్మ 
యశోదానందుల పూర్వజన్మ 
నామకరణోత్సవం 

రాధాకృష్ణ ప్రశంస 
కల్యాణోత్సవం 

బాల్యక్రీడలు - నవనీతచౌర్యం 
మృద్భక్షణలీల 


24,25 


31 


34 శ్రీదాముని అంశ శంఖచూడుడు 





ఉలూఖల బంధము 
యమలళార్తున గర్వభంగము 
దుర్వాసుడు 

Zz బృందావన ఖండము 
బృందావనం 
మధురమండలం 
గోవర్ణనగిరి గాథ 
యమునానది 

బృందావన (ప్రవేశం 
వత్సాసురుడు - పూర్తుజన శ్ర 
బకాసురుడు - పూరజన] 
అఘాసురుడు - పూర్యజన 3) 
చల్హులారగింబు 
బహురూపధారణ 

చతురు శయన కొషస్తుత్‌ 


దేనుకాసురుడు - పూర్వజన్మ 


కాలీయుడు గరుడుడు 
దావానల భక్షణం 
వేదళిరుడు అశ్యశిరుడు 
ఆదిశేషుడు 
రాధాకృష్ణుల దర్శనము 
Q/ 0 

9 ల సైన్య క్ష 
గోపికగ కృష్ణుడు 
రావవిహారం 
గోపికల కపస్తుతి 
జశేషశయనుడుగా కృష్ణుడు 
గోపికల అనుభూతులు 
ఆసుగి మహద్గి 

౫ 

శంఖచూడుడు 


39 
36 
37 
39-76 
39 
40 
41 
43 
44 
45 
45,46 
47 
శ్ర 
49 
51 
53 
ఆశ 
56 
57 
౨58 
59 
61 
64 
67 
68 
69 
70 
73 
74. 














3. గిరిరాజ ఖండము 77-89 | 5. మధురా ఖండము 111-162 
గోవర్హనగిరి పూజ 77 | కంసుని దురాలోచన 111 
ఇంద్రుని ఆగ్రహము 78 | అక్రూరుడు 112 
గర్వభంగము 79 | కేశి - పూర్వజన్మ 113 
ఇం(ద్రస్తవము 80 | అక్రూరుని వ్రజప్రవేశము 114 
గోవింద పట్టాభిషేకము 81 | గోపికల విరహం 116 
గోపకుల అధిక్షేపషము 81 | రాధ విరహం 117 
ముత్యముల పరీక్ష 84 | శ్రీకృష్ణుని మధుర ప్రయాణము 119 
గోవర్దన తీర్ణములు 86 | యమునలో అద్భుతదృశ్యము 119 
గిరి శకల (ప్రభావము 88 | రజకున వృత్తాంతము 122 
4. మాధుర్య ఖండము 90-110 | వాయకుడు 122 
(శుతిరూపగోపికలు 90 | సుదాముడు 123 
బుషిరూపగోపికలు 93 | కుబ్ది 123 
మిధిలాగోపికలు 94 | ధనుర్భంగము 124 
కోసల గోపికలు 95 | కువలయాపీడము 128 
అయోధ్యాపుర గోపికలు 95 | చాణూరముష్టికులు 126 
యజ్ఞసీతాస్వరూప గోపికలు 98 | కంసహరణం 128 
పుళింద గోసీకలు 99 | బుంధనిముక్తి 129 
రమాసఖ్యాది గోపికలు 100 | గురుదక్షిణ 129 
దివ్యాదివ్య (త్రిగుణావృత్తి గోపికలు 101 | రజకుని పూర్వజన్మ 131 
దేవకన్యా స్వరూప గోపికలు 102 | వాయకుని పూర్వజన్మ 131 
జాలంధర కన్యా గోపికలు 103 | సుదాముని పూర్వజన్మ 132 
సము(ద్రకన్యకాది గోపికలు 104 | కుబ్జ పూర్వజన్మ 133 
ప్రలంబాసురుడు-పూర్వజన్మ 104,105 | కువలయాపిడ పూర్వజన్మ 133 
దావాగ్ని భక్షణ 106 చాణూరమల్లుల పూర్వజన శ్ర 134 
మునిపత్నుల కథ 106 | కంససోదరుల పూర్వజన | 135 
వైకుంఠ దర్శనం 107 | పంచజనుని పూర్వజన్మ 135 
సుదర్శనోపాఖ్యానము 108 | ఉద్ధవుడు 136 


వ్యోమాసురుడు - పూర్వజన్మ 
అరిష్టాసురుడు - పూర్వజన్మ 









109 
110 


గోకులంలో ఉద్దవుడు 
ఉద్దవుని సందేశము 





గోపికల అధిక్షేపములు 144 
శ్రీకృష్ణుడు గోకులమునకు రాక 149 
రాధాకృష్ణులు 151 
బుభుమహర్షి 152 
నారదుని వృత్తాంతము 154 
నారదతుంబురులు 156 
కోలాసురుడు 159 
మాండూక మహర్షి 160 
మధురానగర (ప్రశస్తి 161 
6. ద్వారకా ఖండము 163-189 
జరాసంధుడు 163 
కాలయవనుడు 164 
ముచికుందుడు 165 
బలరామవివాహము 167 
రుకి లో కృష్ణులు 168 
రుక్మిణీ హరణము 171 
రుక్మి పరాభవము 172 
సాత్రాబితి 174 
కృష్ణుని అష్టమహిషీమణులు 175 
ద్యారకానగరము 176 
మకరమత్తేభముల పూర్వగాథ 178 
చక్రతీర్థం 180 
శంఖోద్దార తీర్ధం 181 
రాధ భక్తి తత్సరత 182 
సిద్దాశ్రమంలో రాసోత్సవం 183 
కుచేలోపాఖ్యానము 184 
7. విశ్వజిత్‌ ఖండము 190-206 
మరుతోపాఖ్యానము 190 
ఉ(గసేనుని రాజసూయము 191 

192 


ప్రద్యుమ్నుని దిగ్గిజయ యాత్ర 


అగస్త్యునితో ఆధ్యాత్మిక సంవాదము 198 
సుందరీ స్వయంవరము 203 
పునరాగమనము 205 
8. బలభ([ద్ర ఖండము 207-212 
బలరాముని అవతారము 207 
జోతిష్మత్యుపాఖ్యానము 208 
బలరాముని రాసక్రీడ 211 
9. విజ్ఞాన ఖండము 213-219 
సుధర్మ మందిరము 213 
వ్యాస ఉగ్రసేనుల సంభాషణము 213 
భక్తియోగము 215 
భక్తుని విశిష్టత 217 
మోహ (ప్రభావము 218 
పరమాత శ్రతీత్వము 218 
10. అశ్వమేధ ఖండము 220-252 
వ(జనాభుడు 220 
పారిజాత వృత్తాంతము 221 
అశ్యమెధము 223 
అనిరుద్దుని ఆధిపత్యము 224 
సాందీపనితో సంభాషణము 225 
యాగాశ్వము (వ్రజమునకు రాక 227 
రాసలీల 229 
గోపికల అహంభావము 230 
రాసక్రీడా సంపూర్తి 231 
(వజం నుంచి ప్రయాణము 232 
కృష్ణలిల 235 
కంసాది కుమారుల దర్శనం 237 
కృష్ణ సహ(స్రనామములు 238 
శ్రీసత్యసాయీశ్వరాష్టకము 252 


wa 
శ్రీ కృష్ణాష్టకము 
వసుదేవసుతం దేవం కంసచాణూర మర్షనమ్‌ 
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌! 


అతసీపుష్పసంకాశం హారనూపుర శోభితమ్‌ 
రత్నకంకణ కేయూరం కృష్ణం నందే జగదురుమ్‌! 
a 


మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్‌ 
బర్హిసింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌! 


ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభమ్‌ 
యాదవానాంశిరోరత్నం కృష్ణం వందే జగద్దురుమ్‌! 


గోపికానాంకుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్‌ 
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్‌! 


రుక్మీణీకేచిసంయుక్తం పీతాంబర సుశోభితమ్‌ 


క్షీ 


అవాప్రతులసగంధం కృష్ణం వందే జగద్గురుమ్‌! 





వా 
UD 


కుటిలాలకసంయుక్తం పూర్ణ్షచం[ద్రనిభాననమ్‌ 
విలస త్కుణ్ణలధరం కృష్ణం వందే జగద్గురుమ్‌! 


8.  శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్‌ 
శంభచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌! 

జ్జ 

చని 


జ్‌ కీల? 
శ లకక మర కట! 








యథా హీ రత్సై: నవభిర్విరాజతే 


దేవాంగుళౌ తప్త సువర్ణము ద్రికా 
తథా చతుర్యర్గ ఫలప్రదే విధౌ 


సరె: విసరి; ముని “గర సంహితా!” 
య్‌ శ గి 


ఢశీకున్తసరమాత్యుని నేలికున్సు బంగారపు ఉంగరములోని నవరత్సములవలె 
గరమవార్షి రచించిన ఈ గర్‌ సంహిత నవఖండములతో విరాజుల్లుతున్లుది. ఇది 
చతుర్వర ఫల (ప్రదాయకమైనది. -  నారదమవార్షి 


కైవల్యప్రదమైన కైలాసపర్వతముపై పరమశివుడు - కొలువుదీరి ఉన్నప్పుడు 
పార్వతి వచ్చి ప్రణామము చేసి “ప్రభూ! పూర్వము మీరు విష్ణుసహ(్రనామములను 
తెలుపగా విని ఆనందించాను. ఇప్పుడు శ్రీకృష్ణపరమాత్య్ముని దివ్య లీలావైభవమును 
దయతో తెలుపవలసినది” అని వెడుకున్నది. అందుకు ఈశ్వరుడు సంతసించి 
ఇలా. పలుక సాగాడు - దేవీ! రాధామనోహరుడైన శ్రీకృష్ణుని దివ్య చరిత్ర గర్గ 
సంహితలో ఉన్నది. పూర్వము శ్రీకృష్ణపరమాత్మ తన దివ్యగాథను (ప్రకటింపదలచి 
రాధాదేవికి చెప్పగా, అది విని ఆదిశేషుడు (బ్రహ్మకు, బ్రహ్మ ధర్మువునకు, ధర్మువు 
తన కుమారుడైన నరునకు, నరుడు తన సోదరుడైన నారాయణునకు, నారాయణుడు 
నారదమహర్షికి తెలియజేశారు. 

నారదమహర్షి ఒకనాడు గర్గాచలముపై తపము గావించుకొనే గర్లమహర్షి 
కడకు వెళ్ళి “ ఓమహర్షీ ! నేను నీకు సంక్షిప్తంగా శ్రీకృష్ణ పరమాత్ముని 
గాథను తెలియ పరుస్తాను. నీవు ఆ వృత్తాంతము నంతటినీ విశదంగా (గ్రంథస్థ్రము 
గావించు. నేను చెప్పిన మీదటనే వ్యాసమహర్షి మహాభాగవత రచన గాసించాడు. 
నేను నీ గ్రంథమును భక్తాగ్రగణ్యుడైన బహుళాశ్వునకు వినిపించి ప్రశస్తికి తీసుకు 
వస్తాను” అన్నాడు. అందుకు గన్గమహర్త్షి ఆనందముతో సమ్మతించాడు. 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
మయావై సంహితాయాంచ కథా: కృష్ణస్య వర్లితా: 
పరిపూర్ణ తమస్యాపి యథాదృవ్వా తథ్యాశ్రుతా: 





నేను స్యయంగా చూచినవి, ఆప్త జనులవలన విన్నవి అయిన చిత్రవిచిత్రములైన 
శ్రీకృష్ణపరమాత్ముని లీలలను “గర్గసంహిత”గా రచించాను - అని గర్గమహర్షి 
అభిభాషణము. గర్గమహర్షి పన్నెండు వేల శ్లోకములతో రచించిన ఈ సంహితను 
నారదమహర్షి బహుళాశ్వునకు చెప్తున్నట్టుగా రూపొందించి తన వినయమును 
యె ౧ 
నిరూపించుకున్నాడు. 


శ్రవణ ఫలము : 


ఈగర్గ సంహితను శ్రవణం చేయటం వల్ల విశిష్టమైన ఫలితం లభిస్తుంది. 
పూర్వం మధురానగరాన్ని వజ్ర పుత్రుడు, ఉదాత్త చరితుడు అయిన (ప్రతిబాహుడనే 
రాజు పరిపాలించేవాడు. అతని భార్య మాలిని. వారికి సకల సంపదలు ఉన్నప్పటికీ 
సంతతిలేని కారణంగా మనశ్శాంతి లేకపోయింది. ఒకనాడు వారి అంత:పురానికి 
శాండిల్యమహాముని విచ్చేశాడు. సందర్భవశాత్తు మాలినీ ప్రతిబాహుల మనోవ్యథను 
తెలిసికొని దానికి నివారణోపాయంగా “గర్గసంహిత”ను శ్రవణం చేయుమని మహాముని 
వారికి హితవు చెప్పాడు. మహారాజు శాండిల్యమునితో “మహాత్మా! సకల శుభప్రదమైన 
ఆ గర్గసంహితను దయతో మిరే మాకు వినిపించవలసినది” అని కోరాడు. 


శాండిల్యుడందుకు అంగీకరించి యమునానదీ తీరంలో గర్గసంహిత 
ప్రవచనమును ఆరంభించాడు. ఈ సంగతి తెలిసికొని మధురాపురవాసులందరూ 
అక్కడకు రాసాగారు. భక్తిశ్రద్దలతో తొమ్మిది రోజులు (శ్రవణం చేయగా ప్రసన్నుడైన 
శ్రికృష్ణపరమాత్ముడు రాధాసమేతంగా (ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించాడు. ఫలితంగా 
ఒక శుభముహూర్తంలో మాలిని గర్భవతియై సుబాహుడనే కుమారుని కన్నది. 
ప్రతిబాహు మహారాజు పరమానందమును పొందాడు. 


ఈ విషయమును విని పార్వతి “నాథా! కల్యాణాత్మకమైన కృష్ణ కథను 
వినవలెనని ఆసక్తిగా ఉన్నది. నాకు దయతో తెలుపుమని కోరింది. అందుకు 
పరమశివుడు ప్రసన్నుడై కృష్ణ కథామృతముతో నిండిన ఆ గర్గసంహిత (భాగవతము)ను 
వినిపించి “పార్వతీ! నీవు కలియుగంలో గంగాతీరంలోని బిల్వకేశవనంలో సిద్దపఠంలో 
శ్రీరూపిణిగా అవతరించి గర్గ సంహితను మరల మరల వినగలవు” అనిపలికాడు. 





గర మహది; 
Fa అ 
ఒక పర్యాయం నైమిశారణ్యంలో శౌనకాదిమహర్షులు భగవత్కథా (శ్రవణం 
చేస్తున్న సమయంలో అక్కడకు తేజస్వి, జ్ఞాన శిరోమణి, యోగశాస్త్రవిశారదుడు 
జాజి fg = 
అయిన గర్గమహర్షి విచ్చేశాడు. ఆయనను చూచి అచటి బుషులంతా సాదరంగా 
ఆహ్వానించారు. అనంతరం శౌనకుడు గరమహరితో “అత్తా గొహస్తులకు శాంతిని 
Pa 9౫ > yf యి 
ప్రసాదించే సాధు పురుషుల జీవితం ధన్యంగదా. ' మానవుల అజ్ఞానాంధకారాన్ని 
మహాత్ములే కాని మార్తాండుడు కూడా తొలగింపలేడు. మహాత్మా! మీరాక వల్ల 
మేము ధన్యులమయ్యాము. భగవంతుని అవతరణము ఎన్ని విధాలుగా ఉంటుందో 
తెలిసికొనవలెనని మాకు జిజ్ఞానగా ఉన్నది. తమరు దయతో వివరింప 
వలసినది” అన్నాడు. 
అప్పుడు గర్లమహర్షి “భగవంతుని గుణవర్షనమునకు సంబంధించిన మీ 
ప్రశ్న ఎంతో ఉత్తమమయింది. ఇటువంటి పరమపావనమైన విషయములను (శ్రవణం 
చేసినంత మాత్రం చేతనే మానవుడు పాపవిదూరుడు కాగలడు. ఇందుకు శ్రీకృష్ణ 
పరమాత్ముని గాధయే విశిష్టమైన ఉదాహరణము. 


శ్రీకృష్ణుడు ద్వారకలో నివసిస్తున్న రోజులలో మిథిలానగరాన్ని బహుళాశ్వుడనే 
రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన కృష్ణ భక్తుడు, ఉత్తమ చరితుడు. ఒకరోజున 
నారదమహర్షి ఆకాశమార్గంలో పయనించి మిధిలకు చేరుకున్నాడు. బహుళాశ్వుడు 
పరమానందభరితుడై మహర్షిని పూజంచి “మహాత్మా! ఆదిమధ్యాంతరహితుడు, 
ప్రకృతి కంటె భిన్నుడు, సర్వాంతర్యామి అయిన భగవంతుడు శరిరధారిగా ఎలా 
అవతరిసాడు? దయతో విశదీకరించండి” అని అడిగాడు. 


నారద బహుళాశ్వ సంవాదము: 


నారదమహర్షి బహుళాశ్వునితో “మహారాజా ! గోసాదు దేవతా బ్రాహ్మణ 
వేద రక్షణము కోసమై సాక్షాత్తు శ్రీహరి తన సంకల్పానుగుణంగా తానే శరీరధారలా 


చేస్తాడు. తన అద్భుత లిలాశక్తివల్ల తాను దేహధారియె కూడా సర్వత్ర వ్యాపకుడై 
ఉంటాడు. ఆయన శరీరము మృణ్మయము కాక చిన్మయమై ఉంటుంది. ఎవిదతగొ 


. గర్గ భాగవతము - కృష్ణ కథామ్బ తము 
నటుడు తన మాయలో తాను పడక ఎదుటివారిని మాయలో పడవేస్తాడో అదేవిధంగా 
పరమాత్మ తానెంత మాత్రము మాయకు వశంకాక జగత్తు నంతటినీ మాయా 
మోహితం చేస్తాడు” అన్నాడు. అప్పుడు బహుళాశ్వుడు “మహర్షీ! సాధుసంరక్షణార్థము 
శ్రీమహావిష్ణువు ఎన్నివిధాలుగా అవతరించాడు?” అనీ అడిగినప్పుడు నారదుడిలా 


చెప్పుసా గాడు - 


అంశాంశోంశ స్తధావేశః కలాపూర్ణః (ప్రకథ్యలే 
వ్యాసాద్యొశ్ళు స్మృతః: షష్ట పరిపూర్ణతమః స్వయం 
అంశాశస్తు మరీచ్యాది రంశా బ్రహ్మాదయస్తథా 
కలాః కపిల కూర్మాద్యా ఆవేశా భార్గవాదయః 
జారి 9 wares గ 3 $A? వ ఆ ది 
రో నృసింహో రామళ్ళ శ్వేతద్వీపాధిపో హరిః 


ag 


Ee 


లే 


ల్లో 


వెకుంఛోపి తథా ఆజ్‌ నరనారాయణ: స్మృతః 
పరిపూర్ణతమః సాక్షాత్‌ శ్రీకృ్ణో భగవాన్‌ స్వయం 
అసంఖ్య (బ్రహ్మాండ పతిః గోలోకే ధామ్ని రాజతే! 


“ఓ రాజా భగవంతుని అవతారములు అంశాంశ, అంశ, ఆవేశ, కళా, 
రిపూర్ణతమ మ అని ఆరు ఎధములన వ్యానాదిమహ రులు తెలియజేశారు. 
చి మున్నగువారు అంశాంశ అవతారములు. (బ్రహ్మాదులు అంశావతారములు 

పరశురామాదులు ఆవేశావతారములు. కపిల, కూర్మాదులు కళావతారములు. నృసింహ, 


రామ, శ్చేతద్విపాధపతి హరి, వైకుంఠయజ్ఞ నరనారాయణులు పూర్ణావతారములు. 


"వే 
ఖ్‌ 
ప్రల 
ADS 


bg 
mn 


శ్రీరామ, లక్ష్మణ, భరత, శతమఘ్యులుగా, వాసుదేవ , సంకర్షణ, ప్రద్యుమ్న, అః నరుద్దు ప్రైముగా 
జర్ర క చి 

చతుర్యూహములుగా ఏర్పడి నవరసాభివ్యక్తిని నిరూపించి బలపరా(క్ర కక. స 

ప్రదర్శించినప్పుడు ఆవి పూర్ణావతారములు. “యసి శ్‌ సర్వాణి తేజాంసి విలీనయంతే 

స్వతేజసి, తం వదంతి పరే సాక్షాత్‌ పరిపూర్ణతమం స్వయం” ఇక ఒక తేజస్సులో 

సకల దైవముల తేజస్సులు విలీనములైతే అది పరిపూర్ణావతారము. అవతారపురుషుడు ' 

శరీరధారియెనా మానవుల మనస్సులకు పరమ(పియమైన రూపంగా భాసిస్తాడు. 


Ne 


ఇదే సాక్షాత్తు శ్రీకృష్ణుని అవతారము! ఆస్వామి ఒక లక్ష్యమునకై అవతరించి 


శె 


అనేకానేక కార్యములు నిర్వహించాడు. అఖిలాండకోటి బ్రహ్మాండములకు అధిపతియైన 


శ్రీకృష్ణపరమాత్ముడ గోలోకధామంలో విలసీలుతుంటాడు.” 
షట్‌ ౬ ౯ 


C 


గోలోక్‌ ఖండము 


నారదుని ఈ మాటలు విని బహుళాశ్వుని హృదయం పులకించిపోయింది. 
ఆతడు భగవత్‌ (ప్రేమతో వివశుడై ఆనందబాష్పాలు ్రవిస్తుండగా “ఓ మహర్షీ 
సర్వవ్యాపకుడు, చిన్మయుడు అయిన శ్రీకృష్ణభగవానుడు గోలోకధామం విడిచిపెట్టి 
భరతవర్షంలో ద్యారకాపురిలో విరాజిల్లటానికి కారణం ఏమిటి? ఆ గోలోకధామం 
ఎలా ఉంటుంది? భక్తిరసా(ర్ష చిత్తుడనై నేను శ్రీకృష్ణుని దాసునకు దాసానుదాసునిగా 
ఉండేది ఎప్పుడు? దేవతలకు కూడా దుర్లభమైన కృష్ణపరమాత్ముని దర్శనం నాకెప్పుడు 
కలుగుతుంది?” అని అడిగాడు. అప్పుడు నారదుడు - “ఓ రాజా! నీవు ధన్యుడవు. 
నీవు శ్రీకృష్ణునకు ఇష్టుడవు, భక్తుడవు. భక్తవత్సలుడైన ఆ భగవానుడు నీకు 
దర్శన మివ్వటానికై ఇక్కడకు వస్తాడు. పరమాత్ముడు ద్వారకలో నివసిస్తున్నా 
నిన్నూ, శ్రుతదేవుణ్ణి గుర్తుచేసుకుంటూనే ఉన్నాడు. ఆహా! ఈలోకంలో భగవంతుణ్ణి 
స్మరించే భక్తుల కెంత అదృష్టము!” అంటూ ఇలా పలుకసాగాడు - 


బ్రహ్మాదుల గోలోకగవమునము; 


ఈ శేతవరాహకల్పంలో పూర్వం దైత్యులు, దానవులు, అసుర స్వభావం 
గల మానవులు భూమినంతటిని ఆక్రమించారు. వారి దురాగతాలకు అంతులేకపోయింది. 
అప్పుడు భూదేవి గోరూపం ధరించి (బ్రహ్మదగ్గరకు వెళ్ళి దుఃఖోద్వేగంతో తన 
గోడును విన్నవించుకున్నది. విధాత ఆమెను ఊరడించి సకలదేవతా సహితుడై 
వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని సందర్శించి విషయం వివరించాడు. అప్పుడు 
విష్ణువు వారితో “అనేక (బ్రహ్మాండాలకు అధిపతియైన సాక్షాత్తు నిర్గుణ పరబ్రహ్మయె 
శ్రీకృష్ణుడుగా గోలోకధామంలో విరాజిల్లుతున్నాడు! ఆ ఉజ్జ్వల ధామంలోకి వెళ్ళి 
ఆయనను (ప్రార్థించండి అన్నాడు. అప్పుడు ఎధాత తండ్రీ తమకంటె వేరు దైవాన్ని 
మేము ఎరుగము. ఆ పరబ్రహ్మ నివసించే గోలోకధామాన్ని మీరు మాతో వచ్చి 
చూపవలసినదని వేడుకున్నాడు. అంతట విష్ణుమూర్తి వారితో బయలుదేరాడు. 


త్రివిక్రమావతారంలో ఆ పరమాత్మ కాలిగోరు తగిలి (బ్రహ్మాండ కర్పరం 
చిట్టి (బ్రహ్మ(ద్రవంగా (అక్షయగంగ) ఏర్పడింది. ఆ మార్గాన్ష్ననుసరించి వారు 
పైకి చేరుకొని (బ్రహ్మండం ఒక పుచ్చకాయ మాదిరిగా ఉండటం చూచి ఆశ్చర్యపడ్డారు. 
అక్కడ (ప్రవహించే బ్రహ్మ(ద్రవంలో అటువంటి అనేక (బ్రహ్మాండములు ఫలములవలె 
దొర్చుతూ ఉండటం చూచి దిగ్రాంతి చెందారు. అక్కడ నుంచి కోటియోజనాల 


గర్గ భాగవతము - కన్స కథామృతము 
దూరం ఊర్ష్యముఖంగా పయనించారు. అక్కడ రత్ననిర్మితములైన ఎనిమిది పట్టణాలు, 
దేవతలు విహరించే విరజానది కనిపించాయి. వారికి అక్కడ అనంతకోటి సూర్యుల 
తేజస్సు కనిపించేసరికి ఆశ్చర్యచకితులయ్యారు. (క్రమంగా వారికి ఆకాంతి లోపల 
ఒక శాంతి ధామం కనిపించింది. అందులో స్పటిక కాంతులతో (ప్రకాశిస్తున్న 
ఆదిశేషుడు కనిపించాడు. ఆయన శిరస్సుపై విరాజిల్లుతున్నది గోలోకధామం! అక్కడంతా 
పరబ్రహ్మ తత్త్యమే! మాయాదేవికి అక్కడ స్థానమేలేదు. 


అక్కడ మనోహర రూపలావణ్య శాలినులు, శ్యామసుందర విగ్రహులు 
అయిన కృష్ణ పార్యజులు వీరిని అడ్డగించారు. అప్పుడు తాము (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులమని, శ్రీకృష్ణ పరమాత్మ సందర్భనార్థమై వచ్చామని చెప్పగా వారు 
అంత:పురం లోపలకు వెళ్ళి చెప్పారు. అప్పుడు లోపల నుంచి శతచంద్రానన 
అనే చెలికత్తెవచ్చింది. ఆమె పట్టుపీతాంబరం ధరించి, ఒక చేత్తో బెత్తం పట్టుకొని 
“మీరు ఏ (బ్రహ్మాండానికి సంబంధించిన దేవతలు?” అని అడిగింది. అప్పుడు 
(త్రిమూర్తులు ఆశ్చర్యపడి, బ్రహ్మండము లింకా ఉన్నాయా? అనుకొని ఆమెతో 
“ఓ శుభాననా! మాకు ఇన్ని (బ్రహ్మండములున్నాయని తెలియదు. మేమున్నది 
ఒక్కటే (బ్రహ్మండము అనుకుంటున్నా” మని అన్నారు. అప్పుడు శతచం(ద్రానన 
వారితో “ఇక్కడ విరజానదిలోనే అనేక (బహ్మండములు అటు ఇటు దొర్జ్హుతున్నాయి. 
ప్రతి బ్రహ్మాండములోను మీవంటి బ్రహ్మ విష్ణు మహేశ్యరులున్నారు. మీరెప్పుడూ 
ఇక్కడకు రాలేదా? ఈ విషయమే మీకు తెలియదా?” అని అడిగింది. అప్పుడు 
విష్ణుమూర్తి “అమ్మా! ఏ బ్రహ్మాండములో సనాతనుడైన పృళ్నిగర్భుడు అవతరించాడో, 
ఎక్కడ త్రివిక్రముని కాలి(వ్రేలి గోరుతో బ్రహ్మండము బ్రద్దలయినదో ఆ బ్రహ్మండములోని 
వారము మేము” అని చెప్పగా ఆమె విష్ణుమూర్తిని ఆభినందన పూర్వకంగా 
చూచి వారి (ప్రవేశానికి అనుమతించింది. 


అప్పుడు దేవతలందరూ దివ్యవైభవంతో విరాజిల్లుతున్న గోలోకధామాన్ని 
సందర్శింపసాగారు. అక్కడ గోవర్ణ్లనమనే గిరిరాజము గోవుల సమూహంతో 
విరాజిల్లుతున్నది. గోపికలంతా వసంతోత్సవం జరుపుకుంటున్నారు. ఒక వంక 
యమునా నది, దానికి ఇరువైపుల దివ్య సౌధాలు ఉన్నాయి. అక్కడ కల్పవృక్షాలతో, 
కల్పలతలతో బృందావనం విలసిల్లుతున్నది. 


గోలోక ఖండము 


ఈవిధంగా గోవుల్ని, గోపాల గణాన్ని, శ్యామసుందర వి[గ్రహలను చూస్తూ 
వెళ్ళగా ఒక పెద్ద తేజస్సు కనిపించింది. క్రమంగా అందులో సహస్రదళ పద్మం, 
అందులో షోడశదళ పద్మం, అందులో అష్టదళపద్మం, ఆ పద్మం మీద రత్నసింహాసనం 
కనిపించాయి. ఆ సింహాసనం మీద శ్రీకృష్ణపరమాత్ముడు రాధాసమేతుడై 
ఆసీనుడైయున్నాడు. వారి కిరువైపులా చెలికత్తెలు వింజామరలు వీస్తున్నారు. ఆసామి 
శ్యామ సుందరుడై, పద్మప[త్రాక్షుడై, వనమాలియై, శ్రీవత్సలాంఛనుడై శోభిస్తున్నాడు. 
దివ్యమంగళ స్వరూపులైన ఆరాధాకృష్ణులను బ్రహ్మాది దేవతలు సందర్శించి బ్రహ్మానందం 
పొందారు. 





ఆ శుభ సమయంలో ఒక్కొక్క అవతారము వచ్చి శ్రీకృష్ణపరమాత్మునిలో 
విలీనమయింది. శంఖ చక్రాదులను ధరించిన చతుర్చుజుడైన శ్రీ మహావిష్ణువు 
వచ్చి శ్రీకృష్ణునిలో లీనమయ్యాడు. తరువాత పరా(క్రమోపేతుడైన నృసింహస్వామి 
వచ్చి శ్రీకృష్ణ భగవానునిలో ఐక్యమయ్యాడు. అనంతరం కోదండధారి యైన 
శ్రీరామచంద్రమూర్తి సోదర సమేతంగా వానర _ సమూహ సహితంగా వచ్చి శ్రీకృష్ణ 
విగ్రహంలో తాదాత్మ్యం చెందాడు. యజ్ఞుడనే అవతారమూర్తి దక్షిణాదేవితో వచ్చి 
ఆస్వామిలో కలిశాడు. నరనారాయణులు మహర్షి గణంతో వచ్చి కృష్ణునిలో 
విలినమయ్యారు. దేవగణం వచ్చి స్వామిలో తదేకమయింది. ఈ పరమాద్భుత 
దృశ్యం చూస్తున్న దేవతలందరూ విస్మితులై శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అనేక విధాలుగా 


స్తుతించారు. 
అభయ (ప్రదానము : 


అప్పుడు గోకులాధిపతియెన కృష్ణపరమాత్ముడు “ఓ దేవతలారా! మిరందరూ 
మీమీ అంశలతో బృందావనంలో జన్మించండి. నేను యదువంశంలో అవతరించి 
భూభారం తొలగిస్తాను. వేదములు నా వాక్కు, విప్రులు నా ముఖం, గోవులు 
నా శరీరం, దేవతలంతా నా శరీర అవయవాలు. సాధుపురుషులు నా హృదయంలో 
నివసించే నా ప్రాణములే. ఎప్పుడెప్పుడు దుర్జ్దనులవల్ల సాధుపురుషులకు 
_ బాధకలుగుతుందో, ధరా శనికి, యజ్ఞయాగాదులకు, దయకు ఆఘాతం కలుగుతుందో 
అప్పుడు నేను స్యయంగా భూతలంపై అవతరిస్తాను.” అని అభయమిచ్చాడు. 


పరమాత్మ చెంతనే ఉన్న రాధ భగవానుడు తనను విడిచి వెళతాడనే 


గర్భ భాగవతము - కృష్ణ కథామృతము 
విషయం వినగానే హతాశురాలయింది. అప్పుడు పరమాత్ముడామెతో “మనము 
అద్వైత మూర్తులము కదా. అటువంటప్పుడు నిన్ను విడిచి నేను వెళ్ళట మనేది 
లేదు. ఇద్దరము కలిసే భువికి వెళ్ళటము” అన్నాడు. అందుకు రాధ “నాథా! 
ఎక్కడ బృందావనం లేదో, యమునలేదో, గోవర్దన గిరి లేదో అక్కడ నామనస్సుకు 
స్టమితముంటుందా?” అని అన్నది. పరమాత్ముడు వెంటనే ఆ గోలోకధామంలోని 
ఎనభైనాలుగు (క్రోసుల భాగాన్ని భూలోకానికి పంపాడు. గోవర్రన పర్వతము, యమునానది, 
బృందావనము .ఆ భాగంలోనే ఉన్నాయి. 

అప్పుడు విధాత కృష్ణపరమాత్మునకు నమస్కరించి “భగవాన్‌! నీవు భూలోకంలో 
ఎక్కడ అవతరిస్తావు? ఈ దేవతలంతా ఎవరెవరి గృహాలలో ఉద్భవిస్తారు? ఏయే 
పేర్లతో ఉంటారు?” అని అడిగాడు. అప్పుడు భగవానుడు (బ్రహ్మతో ఇలా అన్నాడు. 


వసుదేవస్య దేవక్యాం భవిష్యామి పరః స్వయం 
రోహిణ్యాం మత్కలా శేషో భవిష్యతి న సంశయ: 
శ్రీ సాక్షాత్‌ రుక్మిణీ భైష్మీ శివా జాంబవతీ తథా 
సత్యాచ తులసీ భూమౌ సత్యభామా వసుంధరా 
దక్షిణా లక్షణాచైవ కాళిందీ విరజా తథా 

భద్రా హ్రీ మిత్రవిందాచ జాహ్నవీ పాపనాశినీ 
రుక్మిణ్యాం కామదేవశ్చ ప్రద్యుమ్న ఇతి విశ్రుత: 
భవిష్యతి న సందెహస్తస్య త్యం చ భవపష్యసి 
నందో (ద్రోణో వసు: సాక్షా ద్యశోదా సా ధరాస్మృతా. 
వృషభాను: సుచం(ద్రశ్ళు తస్య భార్యా కలావతీ 
భూమౌ కీర్తిరితి ఖ్యాతా తస్యాం రాధా భవిష్యతి 
సదా రాసం కరిష్యామి గోపీభి (ర్యజ మండలే 


నేను స్వయంగా దేవకీ వసుదేవులకు కుమారునిగా అవతరిస్తాను. నా 
అంశతోనే బలరాముడు అవతరిస్తాడు. సాక్షాత్తు లక్ష్మీదేవియే భీష్మకుని ఇంట 
రుక్మిణిగా ఉదయిస్తుంది. పార్వతి అంశతో జాంబవతి, తులసి అంశతో సత్య 
(నాగ్నజితి కూతురు), భూదేవి అంశతో సత్యభామ, యజ్ఞపత్నియైన దక్షిణాదేవి 


గోలోక ఖండము (9) 


అంశతో లక్షణ జన్మిస్తారు. ఇక్కడి విరజానదియే అక్కడ కాళిందిగా పిలువబడుతుంది. 
ట్రా అనే కళ భద్రగాను, జాహ్నవి మిత్రవిందగాను భువికి వస్తారు. రుక్మిణికి 
మన్మథుడే ప్రద్యుమ్న కుమారుడుగా జన్మిస్తాడు. (ద్రోణుడనే వసువు నందునిగా 
జన్మించి యశోదను వివాహమాడతాడు. సుచంద్రుడు వృషభానుడుగా వచ్చి కళావతి 
అనే నామాంతరముగల కీర్తిని పరిణయమాడతాడు. వారికి రాధాదేవి జన్మిస్తుంది. 
('వ్రజమండలంలో నేను రాసక్రీడ గావిస్తాను. నందవ్రజంలో నంద ఉపనందుల 
గృహాలలో నా సఖులు సుబలుడు శ్రీదాముడు జన్మిస్తారు. గోకులంలోని సుందరీమణులైన 
గోపికలు నూరుయూథములుగా ఉంటారు. గోలోకవాసినులు కూడా గోపికలుగా 
వస్తారు. వారిలో కొందరు బృందావన పాలికలుగా, కొందరు ద్వారపాలికలుగా, 
కొందరు పార్షదులుగా, కొందరు శయ్యనలంకరించువారుగా ఇత్యాదిగా 
నూరుయూథములుగా భువినవతరించి రాసక్రీడలో పాల్గొంటారు. 


కశ్యపుడు వసుదేవుడుగా, అదితి దేవకిగా, (ప్రాణుడనే వసువు శూరసేనుడుగా, 
(ధువుడనే వసువు దేవకుడుగా, వసుడనే వసువు ఉద్దవుడుగా, దక్షప్రజాపతి అ(క్రూరుడుగా, 
వరుణుడు కృతవర్శ్మగా, రాజా ప్రాచీనబర్హి గదుడుగా, మరుత్తు ఉగ్రసేనుడుగా 
అవతరిస్తారు. అంబరీషుడు యుయుధానుడుగా, ప్రహ్లాదుడు సాత్యకిగా, క్షీరసాగరుడు 
శంతనుడుగా, [ద్రోణుడనే వసువు భిష్మునిగా, భగుడు ధృతరాష్ట్టునిగా, పూష 
పాండురాజుగా, యమధర్మరాజు యుధిష్టురుడుగా, వాయువు భీమసేనుడుగా, 
స్వాయంభువ మనువు అర్జునుడుగా, శతరూప సుభద్రగా, సూర్యుడు కర్గుడుగా, 
అశ్వినీకుమారులు నకుల సహదేవులుగా అవతరిస్తారు. ధాత బాహ్లికుడుగా, అగ్నిదేవుడు 
(ద్రోణుడుగా, కలిదుర్యోధనుడుగా, చంద్రుడు అభిమన్యుడుగా, శంకరుడు అశ్యత్తామగా 
అవతరిస్తారు. ఈవిధంగా దేవతలంతా వారి వారి అంశలతోయదు, కురువంశాలలో 
ఉద్భవిస్తారు. అనిపలికి పరమాత్ముడు యోగమాయను చూచి “నీవు దేవకి యొక్క 
ఏడవ గర్భాన్ని తీసికొని వెళ్ళి వసుదేవుని పత్నియైన రోహిణి గర్భంలో (ప్రవేశపెట్టు. 
ఆమె కంసుని భయంవల్ల (వ్రజంలో నందుని ఇంట ఉంటునది. నీవు కూడా 
ఆకార్యం నెరవేర్చి నందుని పత్నికి జన్మిస్తావు” అన్నాడు. 


కంసుని పూర్వజన శ్రే 


నారదమహర్షి బహుళాశ్వునకు కంసుని పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
వివరిస్తున్నాడు. పూర్వము క్షీరసాగర మథన సమయంలో అమృతం కోసం దేవతలు 
దానవులు పోరాడే సమయంలో కాలనేమి యనే రాక్షసుడు విష్ణువుతో యుద్దానికి 
దిగాడు. ఆయుద్దంలో విష్ణువు కాలనేమిని సంహరించాడు. అప్పుడు శుక్రాచార్యుడు 
తన సంజీవనీ మంత్ర (ప్రభావంచేత అతనిని పునర్టీవితుణ్ణి చేశాడు. అప్పుడు. 
కాలనేమి మరల విష్ణువుతో పోరాడి గెలువవలెననే కాంక్షతో మందరాచల సమీపంలో 
ప్రతిరోజు కేవలం గరికరసం త్రాగి (బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆతని 
తపస్సుకు మెచ్చి (బ్రహ్మ (ప్రత్యక్షమై వరమును కోరుకొనుమన్నాడు. అప్పుడాతడు 
ఏదైవము వలననూ తనకు మృత్యువు కలుగకుండునట్టుగా వరమిమ్మన్నాడు. అందుకు 
బ్రహ్మ “నీవు దుర్లభమైన కోరికను కోరావు. కాలాంతరములో నీకటువంటి శక్తి 
నిన్తా” నన్నాడు. 


కంస పరా[క్రమం = 


_ఆ కాలనేమి అనే అసురుడే కంసుడనే పేరుతో ఉ(గ్రసేనుని భార్య పద్మావతికి 
జన్మించాడు. కంసుడు చిన్నప్పటి నుండి అతిబలశాలి. ఒకసారి జరాసంధుడు 
దిగిజయయా(త్రకు బయలుదేరి ఒకచోట విడిది దిగినప్పుడు కువలయాపీడమనే 
మదపుటేనుగును శిబిరం బయట కట్టివేశాడు. అది గొలుసు త్రెంపుకొని చెట్టు 
చేమలను ఛిన్నాభిన్నం చేస్తూ కంసుడు మల్లయుద్దం చేస్తున్న చోటకు వచ్చింది. 
దానిని చూచి వీరులంతా పలాయనం చిత్తగించారు. కంసుడు దాని తొండము 
పట్టుకొని గిరగిరాత్రిప్పి విసిరివేయగా అది వచ్చి జరాసంధుని శిబిరం దగ్గర 
పడంది. జరాసంధుడు కంసుని పరా(క్రమానికి ఆశ్చర్యపడి తన కుమార్తెలైన అస్తి, 
ప్రాస్తి అనువారిని కంసునకిచ్చి వివాహం చేశాడు. 


ఒకసారి కంసుడు బుష్యమూక వనానికి వెళ్ళి అక్కడ కేశియనే అశ్చముఖునితో 
పోరాడి వానిని లొంగదీసికొని మహేంద్రగిరి మీదకు చేరి ఆ పర్వతాన్ని అనేక 
పర్యాయాలు కదిపివేశాడు. ఆ పర్వతంపై నివసించే పరశురాముడందుకు (క్రుద్దుడై 
“ఓరి తుచ్చుడా! కీటకాధమా! నీకు పౌరుషముంటే ఇదిగో నాదగ్గర లక్షపుట్ల 
ఇనుప ధనుస్సు ఉన్నది. దీనిని పూర్వము త్రిపురాసురులను సంహరించే నిమిత్తమై 
మహావిష్ణువు శంకరునకు (ప్రసాదించాడు. క్షత్రియ సంహారం నిమిత్తమై దీనిని 
శంకరుడు నాకు అనుగ్రహించాడు. నీవు దీనిని ఎక్కుపెట్టు. లేకుంటే నిన్ను 


గోలోక ఖండము (1 
హతమారుస్తా నన్నాడు. అప్పుడు కంసుడు ధైర్యోత్సాహములతో ఏడుతాళ్ళ పొడవున్న 
ఆ భయంకరమైన ధనుస్సును ఎక్కుపెట్టాడు. తరువాత పరశురాముని పాదాలకు 
ప్రణమిల్లి శరణువేడాడు. పరశురాముడు (ప్రసన్నుడై ధనుస్సును కంసునకే ఇచ్చి 
_ “కంసా! ఇది విష్ణుధనుస్సు. దీనిని విరిచినవాడు పరిపూర్చుడైన పరమాత్మునిగా 
తెలిసికో ఆ పరమాత్ముని చేతిలోనే నీకు మృత్యువు ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. 
కంసుడు పరశురామునకు (ప్రణమిల్లి అనంతరం తననెదుర్కొనే వారెవ్వరున్నారని 
వెదకి అఘాసురుడు, అరిష్టకాసురుడు, బకాసురుడు, తృణావర్తుడు మున్నగువారిని 
ఓడించి వారినందరినీ తన సేవకులను గావించుకున్నాడు. ఓ బహుళాశ్య మహారాజా! 
ఈ కంసాది దుష్టుల సంహారార్థమే శ్రీకృష్ణపరమాత్యుడు గోకులంలో లీలాబాలుడుగా 
అవతరించాడు అని నారదమహర్షి ఎవరించాడు. 


కీర్తి నృషభానులు : 


వృషభానుని భార్య కీర్తి గర్భం ధరించింది. ఆమె (క్రమ(క్రమంగా శుక్లపక్ష 
చంద్రునివలె వికాసం పొందసాగింది. అది భాద్రపదమాసం, శుక్లపక్షం, అష్టమీతిథి, 
సోమవారం మధ్యాహ్న సమయం. ప్రకృతి ప్రసన్న సుందరంగా ఉంది. ఆ అభిజిత్‌లగ్నంలో 
వారికి రాధాదేవి జన్మించింది. ఆ సమయంలో మలయ మారుతములు చల్లగా 
వీచాయి. తల్లిదండ్రులు కుమార్తె జన్మోత్సవం ఘనంగా జరిపారు. నూరు శరత్కాల 

లా 

చంద్రుల కాంతితో తనరారే రాధాదేవిని చూచి దేవతలు కూడా (బ్రహ్మానందం 
పొందారు. 


వృషభానుడు పూర్వజన్మలో నృగమహారాజుకు సుచం[ద్రుడనే కుమారుడుగా 
జన్మించి ప్రఖ్యాతి పొందాడు. అర్యమ ప్రభృతి పితృదేవతలకు కళావతి,' రత్నమాల, 
మేనక అనే మువ్వురు మానసపుత్రికలుండేవారు. ఆ కళావతిని సుచంద్రునకిచ్చి 
వివాహం చెశారు. రత్నమాలను జనకుడు, మేనకను హిమవంతుడు పరిణయమాడారు. 
తరువాత కళావతీ సుచం[ద్రులు గోమతీ తీరంలో నైమిషమనే వనంలో పన్నెండు 
సంవత్సరాలు (బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు. అప్పుడు (బ్రహ్మ (ప్రత్యక్షమై 
సుచం(ద్రుణ్ణి వరమును కోరుకొనుమన్నాడు.. అప్పుడు సుచం(ద్రుడు. “ఓ స్వామి! 
నాకు దివ్యమైన మోక్షం ప్రసాదించండి” అన్నాడు. వెంటనే కళావతి భిన్న వదనయై 
“ఓ దేవా! నా భర్త మోక్షము పొందితే నాగతి ఏమిటి? నాభర్త వియోగమును 


గర్గ భాగవతము - కృష్ణ కథాన్సు తము 
నేను భరింపలేను” అన్నది. అందుకు (బ్రహ్మదేవుడు “అమ్మా ! మీకు ఎడబాటు 
కలుగదు. మీరిద్దరూ కొంతకాలం స్వర్గానికి వెళ్ళి సౌఖ్యంపొంది ద్యాపరాంతంలో 
'_ భరతఖండంలో గంగాయమునల మధ్యభ్లాగంలోని భూమిపై కీర్తి వృషభాను దంపతులుగా 
జన్మిస్తారు. అప్పుడు జగన్మాతయైన రాధాదేవి మీ కుమార్తెగా జన్మిస్తుంది. మీరు 
ధన్యులౌతారు” అని అంతర్జానమయ్యాడు. ఆసుచంద్రుడు సురభానున ఇంట 
వృషభానుడనే పేరుతో జన్మించాడు. కళావతి కన్యాకుబ్ద దేశంలో భలందనుడనే 
రాజుకు యజ్ఞకుండంలో కీర్తి అనే పేరుతో జన్మించింది. వారిద్దరికీ తమతమ 
పూర్వజన్మల స్మృతి ఉన్నది. భగవంతుని సంకల్పానుసారం కీర్తి వృషభానులకు 


ఎనొహమయురది: 
దేవకీ వసుదేవులు : 


మధురానగరాన్ని ఉ(గ్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఒకనాడు వారి 
భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యులవారు విచ్చేశారు. మహారాజు గర్గాచార్యులను 
చూచి ఆనందంతో ఆహ్వానించి సుఖాసీనుల నొనరించారు. యాదవులంతా గర్గమహర్తికి 
ప్రణామం చేశారు. ఆ సమయంలో మహారాజైన ఉ(గసేనుని చెంతనే అక్రూరుడు, 
దేవకుడు, కంసుడు వినయపూర్వకంగా నిలబడిఉన్నారు. అప్పుడు గర్గమహర్షి దేవకుని 
చూచి “రాజా! నీకుమార్తె దేవకికి శూరసేనుని కుమారుడు వసుదేవుడు తగిన 
వరుడు. అందువల్ల నీవు వసుదేవునికి నీకుమార్తెనిచ్చి వివాహం జరిపించు” అన్నాడు. 
బ్యోతిర్వే త్రయెన గర్గమహర్షి సూచనపై ఒక సుముహూర్తంలో దేవకీ వసుదేవుల 
వివాహం వైభవోపేతంగా జరిగింది. వివాహమైన తరువాత అందమైన రథం మీద 
దేవకిని అత్తవారింటికి పంపటానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు. దేవకీవసుదేవులు 
రథంపై ఆసీనులయ్యారు. వసుదేవునిపై గల స్నేహభావంతో, చెల్లెలి పైగల మమకారంతో 
కంసుడే స్వయంగా రథం నడపటానికి సిద్దమయ్యాడు. దేవకుడు తన కుమార్తెకు 
అనేకములైన కానుకలు బహూకరించాడు. భేరీ మృదంగ వేణు నినాదములతో 
ప్రయాణం ఆరంభమయింది. కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి కంసుణ్ణి సంబోధించి 
“ఓరీ మూర్చుడా! కంసా! నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు. కాని 
ని చెల్లెలి ఎనిమిదవ గర్భమే నీ పాలిటి మృత్యువని నీకు తెలియదు” అని 
హెచ్చరించింది. ఆతడాళ్ళర్య చకితుడయ్యాడు. 


గోలోక ఖండము 


సహజంగా దుష్టుడయిన కంసుడీ మాటలు వినగానే ఒక చేతితో చెల్లెలి 
జుట్టుపట్టుకొని, వేరొక చేతితో నిశిత కరవాలాన్ని బట్టి ఆమెను సంహరించటానికి 
సిద్దమయ్యాడు. ఒక్కసారిగా మంగళావాద్యాలు ఆగిపోయాయి. అందరూ ఆశ్చర్యంతో 
వారివైపు చూడసాగారు. అప్పుడు వసుదేవుడు శాంత చిత్తంతో “భోజేంద్రా! నీవు 
ఈ వంశపు కీర్తిని విస్తరింపచేసే వాడవు. భౌమాసుర, బకాసుర, వత్సాసుర, బాణాసురాదులు 
యుద్దరంగంలో నీచే పరాజితులయ్యారు. అటువంటి పరా(క్రమవంతుడవైన నీవు 
నీ చెల్లెలిని సంహరించటమా? బకాసురుని సోదరి పూతన వచ్చి నీతో యుద్దం 
చేయాలని నిన్ను ఆహ్వానిస్తే “నేను స్రీ తో యుద్దం చేయ” నని చెప్పి ఆమెను 
నీవు సోదరిగా మన్నించావు. అటువంటి నీవు సాక్షాత్తు సోదరిని సంహరించటం 
సమంజసమేనా? ఈమె వివాహపు వేడుకలో ఉన్నది. ఈమె నీకు చిన్న చెలైలు. 
నీకూతురు వంటిది” అని చెప్పిచూశాడు. కాని దుర్మార్గుడైన కంసుని బుద్ది 
మారకపోవటం గమనించి వసుదేవుడు భగవంతునిపై భారం వైచి “బావా! ఓరాజా! 
నీకు దేవకి వల్ల ఎట్టి భయము లేదు. పోనీ ఆకాశవాణి మాటలను బట్టి భావించినా 
ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్సిస్తాను. నీవు ఆందోళన పడవద్దు. 
నన్ను విశ్వసించు అన్నాడు. వసుదేవుని మాటపై నమ్మకంతో కంసుడు 
గృహోన్ముఖుడయ్యాడు. వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనానికి చేరుకున్నాడు 


కంసుని దురాగతాలు : 


కంసుడు వెంటనే వేలాదిమంది శ(స్తధారుల్ని దేవకీనందుల భవనం చుట్టూ 
కాపలాగా ఏర్పరచాడు. వసుదేవునికి మొదట కీర్తిమంతుడనేకుమారుడు కలిగాడు. 
వసుదెవుడు సత్యవాక్యనియమంతో ఆబాలుణ్ణి కంసునకు సమర్సించటానికి 
తీసికొనివెళ్ళాడు. కంసుడికి హఠాత్తుగా మనస్సుమారి "ఎనిమిదవ గర్భంవల్ల కదా 
నాకు మృత్యువు. ఈ బాలుణ్ణి తీసికొనివెళ్ళు" అన్నాడు. వసుదేవుడు సంతోషంగా 
బాలునితోపాటు ఇంటికి చేరి కూడా ఈ కంసుని బుద్ది అస్టిరమైనది కదా 
- అని వ్యాకులపడుతూ ఉన్నాడు. 


ఓ బహుళాశ్వ మహారాజా! అదే సమయంలో నేను ఆకాశమార్గంలో పయనిస్తూ 
మధురకు చేరుకున్నాను. ఉ(గ్రసేనుని కుమారుడైన కంసుడు నన్ను ఆదరించి 
- మహర్షీ! నా విషయంలో దైవ నిర్ణయం ఎలా ఉన్నది? అని అడిగినప్పుడు 


శర భాగవతము - కృష్ణ కథానుతము 


నేనిలా సమాధానం చెప్పాను “కంసా! నందాది గోపకులు వసువుల అవతారాలు. 
వృషభానుడు మున్నగువారు దేవతల రూపాలు. ఈ |వ్రజభూమిలోని గోపికలు 
వేదాలలోనిబుక్కులే. వసుదేవాదులు స్వత: దేవతలు. దేవకి మొదలైన వారు 
దేవాంగనలు. ఏడు లెక్కపెడితే తరువాత ఎనిమిదే. నీ మృత్యు సంఖ్యతో లెక్కపెడితే 
నీ చెల్లెలిమొదటి కుమారుడు ఎనిమిదవ సంతానమే కావచ్చు. దేవతలకు “సంఖ్యానాం 
వామతో గతి:” అంటారు అని నేను చెప్పి వచ్చిన తరువాత కంసుడు దేవతల 
ప్రవృత్తికి కృద్దుడై యాదవులందర్నీ హతమార్భటానికి సిద్దయయ్యాడు. దేవకీ వసుదేవుల్ని 
చెరసాలలో పెట్టి కాళ్ళకు చేతులకుసంకెలలు వేయించాడు. ఆ పెద్దకుమారుణ్ణి 
తీసికొనివచ్చి పెద్దబండపై వేసికొట్టి చంపాడు. కంసునకు పూర్వజన్మ స్ఫురణ 
ఉన్నది. అందువల్ల, విష్ణువంటే భయం వల్ల, తన - దుష్ట స్వభావంవల్ల, దేవకికి 
పుట్టిన ఆరుగురు కుమారుల్ని ఇదేవిధంగా వధించాడు. ఇందుకు యాదవ నరేశ్వరుడైన 
ఉ(గసేనుడు కుపితుడై కంసుడొనరించే ఆ దురాగతాన్ని (ప్రతిఘటించాడు. కొందరు 
దుష్టవర్తనులు కంసుని చర్యలను సమర్షించారు. ఇరుపక్షాలవారు పోరుకు దిగారు. 
రాజసభా భవనం రణరంగంగా మారింది. కంసుడు గద తీసికొని పరపక్షం 
వారిని విచక్షణారహితంగా చావమోదాడు. చివరకు తన తండ్రిని కారాగారంలో 
బంధించి తాను సింహాసనం అధిరోహించాడు. 


బలరామ జననము : 


దేవకీదేవి ఏడవపర్యాయం గర్భవతి అయింది. ఆమె గర్భంలో సాక్షాత్తు 
అనంతదేవుడు ఉండటంవల్ల ఆమెకు సంతోషము, కంసుని వల్ల భయము కలిగాయి. 
యోగమాయ ఆగర్భమును తీసికొనివెళ్ళి నందవ్రజంలోని రోహిణీదేవిలో ప్రవేశపట్టింది. 
దేవకీదేవి గర్భము మాయమైనందుకు మధురాపుర కాంతలు ఎంతో బాధపడ్డారు. 
అయిదురోజుల తరువాత నంద(వ్రజంలో భాద్రపద శుక్షషష్టినాడు స్వాతినక్షత్రంలో 
బుధవారం రోజున తులాలగ్నంలో వసుదేవుని పత్నియైన రోహిణి గర్భంనుంచి 
అనంతదేవుడు బలరామునిగా ఆవిర్భవించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. 
నందరాజు ఆ బాలునకు జాతకర్మ సంస్కారములు జరిపి బ్రాహ్మణులకు విరివిగా 
గోదానాలు చేశాడు. దేవళుడు, దేవరాతుడు, వసిష్టుడు, బృహస్పతి, వ్యాసమహర్షి 
నేను వెళ్ళి ఆబలరాముని దర్శించి వచ్చాము. 


గోలోక ఖండము . 


అప్పుడు నందుడు - ఓ మహర్షులారా! ఈ సుందర బాలకుడు ఎవరు? 
ఈతని వృత్తాంతమేమిటి? ఈ బాలుడు కేవలం ఐదు రోజులలో ఎలా ఆవిర్భవించాడు? 
అని అడుగగా వ్యాసమహర్షి “నందరాజా! నీ భాగ్యము నేమనవచ్చు. సనాతనుడైన 
ఆ శేషనాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు. ఈ బాలుడు ముందుగా 
దేవకీ గర్భమందే ప్రవేశించాడు. కాని ఆ పరమాత్ముని సంకల్పానుసారం తరువాత 
రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. యోగులకు కూడా లభించని దర్శనం నీకు 
లభించింది" అని పలికాడు. 


శ్రీకృష్ణుని జననము : 


దుష్టశిక్షణ, శిష్టరక్షణకై భగవంతుణ్ణి ఆవిర్భవించమని (బ్రహ్మాది దేవతలు 
ప్రార్థించిన కారణంగా శ్రీ కృష్ణపరమాత్మ అవతరింపబోతున్నాడు. పరమాత్ముని తేజస్సు 
దేవకీదేవి గర్భంలో ప్రవేశింపగా దెనకిదేబి అపూర్వమైన కాంతితో విరాజిల్లింది.ఆ 
కాంతిని చూచి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మింపబొయే కుమారుడే ' తన 
పాలిట మృత్యువు కాగలడని భావించి సర్వసన్నద్దంగా ఉన్నాడు. తనపూర్వ శత్రువైన 
మహావిష్ణువును నిరంతరం చింతన చేయటం వల్ల ఆతనికి సర్వత్ర విష్ణువే 
కనిపింపసాగాడు. 


(బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకీ గర్భంలో నున్న భగవానునకు నమస్కరించి- 
“ఓ పరమాత్మా! పరాత్సరా! పరంధామా! నివు జా(గత్‌ స్వష్నాద్యవస్థలతో కూడిన 
ఈ విశ్యమున కంతటికీ హేతురూపుడవై యుండి కూడా అహేతువుగా 
పరిగణింపబడుతున్నావు. బలవంతులకంటే బలవత్తరమైన ఈ కాలము ఎవరిని 
శాసింపలేదో, ఎవరిపై మాయాప్రభావం పడదో, వేదములు కూడా ఎవరఠినివర్లింపలేక 
మూగవోయినాయో, అటువంటి అమృతమయమైన (ప్రశాంతమైన శుద్దపరాత్సర 
పూర్ల్ణబ్రహ్మ స్వరూపుడవైన నిన్ను మేము శరణు వేడుతున్నాము. ఓ ఆనందకందా! 
ఓ దేవకీనందనా! యోగులకు కూడా దుర్లభమైన, అగమ్యమైన నీ చరణరజము 
భక్తులకు సులభసాధ్యమైనది కదా” అని భక్తిపారవశ్యంతో అనేకవిధాలుగా స్తుతించారు. 


భగవానుడు అవతరింప బోయేసమయంలో ఆకాశం నిర్మలంగా ఉంది. 
దిశలు స్వచ్చములైనాయి, తారకలు (ప్రకాశవంతములైనాయి. భూమండలమంతా 
(ప్రసన్నంగా ఉంది. పుష్పగంధాలను మలయమారుతం దశదిశలా వెదజల్లుతున్నది.దేవతలు 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


దుందుభిధ్యానాలు చేయసాగారు. సిద్దచారణ కిన్నరులు గానాలాపన చేయసాగారు. 
గంధర్వ విద్యాధరులు నాట్యం చేయసాగారు. భాద్రపద మాసం, కృష్ణపక్షం, రోహిణీ 
నక్షత్రం, వృషభలగ్నం, అష్టమీతిధి అర్దరాత్రి సమయంలో దేవకీదేవి గర్భం నుంచి 
శ్రీకృష్ణపరమాత్ముడు అరణి కాష్టంనుంచి అగ్నివలె ఆవిర్భవించాడు, 


వక్షస్థలంపై కౌస్తుభహారంతో, భుజకీర్తులతో మకర కుండలములతో, 
మణికిరీటముతో శ్యామసుందరుడై, బాలకృష్ణుడు ప్రకాశింపసాగాడు. కారాగారమంతా 
ఆ బాలుని కాంతితో వెలిగి పోవటం చూచి విస్మీతుడే వసుదేవుడు ఆలీలాబాలునికి 
నమస్కరించి “ఓ ఆదిదేవా! పరమాత్మా! నివు అద్వితీయ మూర్తివి.ఏకమాత్రరూపుడవైన 
నీవు ప్రకృతిలోని త్రిగుణముల వల్ల అనేక రూపములతో ్రకాశిస్తున్నావు. నీవు 
సృష్టిస్థితి, లయ కారకుడవు. ఇంధనములో అగ్నివలె నీవు ఈ సమస్త జగత్తులో 
అవ్యక్త రూపంతో నిండి ఉన్నావు. ఆకాశమువలె సర్వత్ర వ్యాపించి ఉన్నావు. 
పృధ్వివలె జగత్తుకు ఆధారభూతుడవై ఉన్నావు. తిన సర్వ సాక్షిని. దేవతలను 
గోబ్రాహ్మణులను భక్తజనులను రక్షించటం కోసం నీవుఅవతరించావు. నీవు 
పురుషోత్తముడవు!”. అని (ప్రస్తుతించాడు. దేవకీదేవి- “ఓ సచ్చిదానందా! శ్రీకృష్ణా 
పరమేశ్వరా! పాపాత్ముడైన ఈ కంసుని బారినుంచి రక్ష కలిగించు ప్రభూ! అని 
వేడుకున్నది. 


దేవకీ వసుదేవుల (ప్రార్థనలను విని శ్రీ కృష్ణపరమాత్ముడు, చతుర్చుజుడై, 
తేజోమూర్తియై సాక్షాత్కరించి మందహాసవదనంతో తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. 
“అమ్మా క్రిందటి జన్మలో నీవు పృశ్ని అనే పతివ్రతవు. తండ్రీ! నీవు సుతపుడనే 
ప్రజాపతివి. మీరిద్దరూ (బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మన్వంతర కాలం తపస్సు 
చేశారు. అప్పుడు నేను ప్రసన్నుడనై మీకు దర్శన మిచ్చి అభీష్టమును కోరుకొనుమని 
అన్నాను. మీరిద్దర్గూ “నీవంటి పుత్రుని మాకు ప్రసాదించు ” అని వేడుకున్నారు. 
మీ పుణ్యంవల్ల మీరు ప్రజాపతులయ్యారు. ప్రపంచములో నావంటివారు మరొకరులేరు. 
అందువల్ల నేనే స్వయంగా మీకు కుమారుడనై పృశ్నిగర్భుడుగా ప్రఖ్యాతి పొందాను. 
తరువాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా అవతరించారు. అప్పుడు నేను 
వామనుడుగా మీకు జన్మించాను. ఈ జన్మలో దేవకీ వసుదేవులైన మీకు మరల 
కుమారుడనయ్యాను. మీరు ఒక్కసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహంవల్ల మీకు 
నేను మూడు పర్యాయాలు జన్మించాను. మికు కంసునివల్ల ఎంతమా(త్రం భయంలేదు. 


గోలోక ఖందము 


నాయనా! నివు నన్ను నందరాజు మందిరానికి తీసికొనివెళ్ళు. నందుని కుమార్తెను 
ఇక్కడకు తీసికొనిరా” అనిపలికి వారు చూస్తుండగానే మరల భగవానుడు బాలుని 
రూపం ధరించాడు. అదే సమయంలో నందగోకులంలో నందుని పత్నికి యోగమాయ 
జన్మించింది. 

వసుదేవుడు బాలకృష్ణుణ్లి చిన్నబుట్టలో పరుండబెట్టి శిరస్సున పెట్టుకున్నాడు. 
పహరాదారులందరూ నిద్రలో మునిగిపోయారు. కారాగారం తలుపులు వాటంతట 
అవి తెరుచుకున్నాయి. వసుదేవుడు బయటకు నడిచాడు. ఆయన లోపలి అజ్ఞానము, 
బయటి అంధకారము రెండూ తొలగిపోయాయి. ఆకాశంలో మేఘాలుఅలముకున్నాయి. 
సన్నగా జల్లు పడసాగింది. వేయిపడగల ఆదిశేషుడు ఆ నిటి తుంపరలు బాలునిపై 
పడనీయకుండగా తన పడగను ఛత్రంవలె కప్పి వసుదేవుణ్ణి అనుసరింపసాగాడు. 
ఆ సమయంలో యమునానది ఉత్తుంగ తరంగాలతో ఉరకలు వేస్తున్నది. కళింద 
నందినిమైన యమున వసుదేవుని చూడగానే మార్గమిచ్చింది.వసుదేవుడు యమునదాటి 
ముందుకు వెళ్ళాడు. నందవ్రజమంతా గాఢనిద్రలో ఉన్నది. వసుదేవుడు తన 
ప్రియమైన కుమారుణ్ణి యశోద పక్కలో పడుకొనబెట్టి, ఆమె పక్కలోని దివ్యబాలికను 
ఎత్తుకొని ప్రయాణమయ్యాడు. 


యోగనూయ : 


యశోద (ప్రవసవేదన వల్ల అలసిపోయి ఆనందంతో గాడని[ద్రలో ఉండి 
తనకు కలిగింది కుమార్తెయా కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా 
ఉన్నది. అక్కడ కారాగారంలో దేవకి పొత్తిళ్ళలో బాలిక ఏడుపు నిని కాపలాదారులు 
ఉలిక్కిపడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసునకు చేరవేశారు. కంసుడు 
భయభ్రాంతుడై వెంటనే సూతగృహానికి వచ్చాడు. ఆతనిని చూడగానే దేవకీ దేవి 
విలపిస్తూ కంసునితో “అన్నా! నీవు దీనులయెడ, దు:ఖితులయెడ కనికరం చూపిస్తావు 
కదా. నేను నీ సోదరిని, కారాగారంలో పడవేశావు. నాకుమారులనందరినీ సంహరించావు. 
నేను అభాగ్యురాలను. ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది. ఈమెను నాకు భిక్షగా 
ప్రసాదించు. (స్త్రీని వధించడం నీవంటి వీరునకు తగినదికాదు"' అని అనేకవిధాలుగా 
వేడుకున్నది. 


కాని యదుకుల కళంకుడు, నిచుడునైన కంసుడా మాటలు వినక నిర్ణయుడై 


గర్గ భాగవతము - కృష్ణ కథామృ తము 


నందరాజుకు కుమారుడు కలిగాడని విని కీర్తి వృషభాను దంపతులు 
కానుకలు తీసికొని ఏనుగునెక్కివచ్చారు. నవనందులు ఉపనందులు కట్నకానుకలు 
తీసికొనివచ్చారు. గోకులంలోని గోపికల ఆనందానికి మేరలేదు. వారు పరమానంద 
భరితలయ్యారు. ఇంటిలోని పనిపాటల నన్నిటినీ వదిలిపెట్టి రకరకాల కానుకలను 
తీసికొని నందగృహానికి తరలివచ్చారు. ఆ సంరంభం వల్ల మనోహరమూర్తులైన 
ఆ (స్త్రీల కొప్ప్తులు జారి, ఆభరణములు నలిగి, ముత్యాలు రాలి సోతున్నా 
వారు గమనించే స్టీతిలో లేరు. వారు వచ్చేటప్పుడు ఆవాలు, పసుపు, గోధుమ 
పిండి, మొదలైనవి తెచ్చి పసికందుకి దిష్టితీశారు. వారు యశోదమ్మను చూచి 
“అమ్మా! యశోదమ్మ! నీవు ధన్యురాలవమ్మా! చాలాకాలం తరువాత భగవంతుడు 
నీ కోరిక సఫలం చేశాడు. కమలనేత్రుడు, శ్యామ సుందరుడు అయిన ఈ 
బాలుణ్ణి జాగ్రత్తగా చూచుకొనవలసినది” అన్నారు. అప్పుడు యశోదమ్మ వారితో 
“ఇదంతా మి అందరి ఆశీర్వాద ఫలమే” అని వినయపూర్వకంగా పలికింది. 


వసుదేవుని భార్య రోహిణి కూడా నందుని ఇంటనే ఉన్నది ఆమెను 
చూచి యశోద “అక్కా! నీవు బుద్దిమతివి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఈ 
గోప కాంతలందరినీ తగువిధంగా ఆదరించు” అని చెప్పింది. రోహిణి రాజకుమార్తె, 
సహజంగానే ఆమె దానశీల. పైగా ఇప్పుడు యశోద ఆమెను దానధర్మాలు చేయటానికి 
ప్రేరేపించింది. రోహిణి నువర్గకాంతితో మెరినీపోతూ గోపకాంతలకు 
కట్నకానుకలిచ్చేటప్పుడు సాక్షాత్తు లక్ష్మదేవివలె శోభించింది. నందవ్రజంలో ప్రతిఇంటనిధి, 
సిద్ది, భుక్తి, ముక్తి సమృద్దిగా విలసిల్లాయి. అందువల్ల సంపదల కోసం యాచించేవారే 
ఆ (వ్రజంలో కనిపించరు. 


ఆ సమయంలో సనత్కుమారుడు, కపిలుడు, శుకమహర్షి వ్యాసుడు, 
దత్తాత్రేయుడు, పులస్త్యుడు, నేను వ్రజం చేరుకున్నాము. (బ్రహ్మదేవుడు పరమాత్ముని 
దర్శనం కొసం హంసవాహనంపై విచ్చేశాడు. వృషభవాహనారూఢుడై మహేశ్వరుడు, 
సప్తాశ్యరథారూఢుడై సూర్య భగవానుడు, ఐరావతంపై దేవేం(ద్రుడు, కాటుకపిట్టపై 
వాయుదేవుడు, పుష్పకవాహనంపై కుబేరుడు, మృగవాహనంపై చంద్రుడు, మేకనెక్కి 
అగ్నిదేవుడు, మొసలివాహనంపై వరుణుడు, మయూరవాహనంపై కార్తికేయుడు 
పరాత్పరుని దర్శించటం కోసం విచ్చేశారు. భూదేవి గోరూపం ధరించి వచ్చింది. 
షోడశ మాతృకలు పల్లకీలలో చేరుకున్నారు. నందభవనమంతా గోపకులతో, 


గోలోక ఖండము 


గోపికలతోనిండి పోయింది. (బ్రహ్మది దేవతలు అక్కడకు వచ్చి లీలాబాలుళ్లో 
దర్శించి, స్తుతించి వెళ్ళారు. 


పూతన | 


నారదమహర్షి బహుళాశ్వ మహారాజుతో పలుకుతున్నాడు - ఓరాజా! నందరాజు 
కంసునకు కప్పంకట్టటం కోసం, వసుదేవుని క్షేమ సమాచారాలు తెలిసికొని తనకు 
కుమారుడు కలిగిన సంతోషవార్తను వసుదేవునకు తెలియజేయటం కోసం (వ్రేపల్లైనుంచి 
మధురానగరానికి వెళ్ళాడు. అదే సమయంలో కంసునిచేత పంపబడిన బాలఘాతిని, 
దుష్టరాక్షసియైన పూతన నగరములు, (గ్రామములు, గోష్టములు సంచరిస్తూ చివరకు 
గోపకులతో గోపికలతో నిండిన గోకులం చేరుకున్నది. ఆమె (ఘ్రాణేంద్రియం 
నుంచి ఘుర్భర శబ్దం కర్ష కఠోరంగా వినిపిస్తున్నది. గోకులం సమీపానికి చేరుకోగానే 
ఆమె తన రాక్షస మాయ వల్ల దివ్యరూపం ధరించింది. పదహారు సంవత్సరాల 
తరుణ వయస్కురాలివలె మారిపోయింది. ఆమె సౌందర్యం చూచినప్పుడు ఈమె 
రతీదేవియా శచీదేవియా లక్ష్మీదేవియా అనిపించింది. రోహిణీ యశోదలు ఆమెను 
చూచి అప్రతిభలయ్యారు. ఆమె గబగబా చొరవతో వస్తూనే బాల గోపాలుణ్ణి 
వారి ఒడిలో నుంచి లాగుకొని ముద్దాడుతూ తన ఒడిలోనికి తీసికొని ఘోరమైన 
హాలాహలంతో నిండిన స్తన్యాన్ని బాలునకివ్వసాగింది. లీలా బాలుడు ఆమె ప్రాణాలతో 
సహితంగా పాలను (త్రాగివేశాడు. ఆమె గుండెలలో సహింపరాని బాధకలిగి ఒక్కసారిగా 
“వదులు వదులు” అంటూ బిడ్డతో సహా పరుగు తీస్తూ బయటకు వెళ్ళింది. 
వెంటనే ఆమె సుందరరూపం పోయి అసలు రూపం బయటపడింది. [గ్రుడ్డు 
బయటకు వచ్చాయి. శరీరం పాలిపోయింది. పెద్దగా అరుస్తూ ఏడుస్తూ నేల పైపడిపోయింది. 
ఆమె రూపం బృహత్ర్తరంగా భయంకరంగా ఉంది. ఆమె నేలపై పడినప్పుడు 
విపు[క్రింద పడిన చెట్టు విరిగి ముక్కలయ్యాయి. ఆమె వికృతమైన ఆకారాన్ని 
చూచిన గోపకులు తమలో తాము “ఈమె ఒడిలో ఉండే బాలుడు జీవించే 
అవకాశమేలేదు. కాని ఈ అద్భుత బాలుడు ఆమె ఛాతి మీద కూర్చొని ఆనందంతో 
ఆడుకుంటున్నాడు. ఈ బాలుడు పాలతో పాటు ఆమె ప్రాణాలను పీల్ఫివేశాడు' 
అనుకున్నారు. ఆ బాలుణ్ణి ఈ దశలో చూచిన రోహిణీ యశోదలు తత్తరపాటుతో 
వెళ్ళి బాలుణ్ణి ఎత్తుకొని హృదయానికి హత్తుకొని ఒకటే ఆందోళన చెందారు. 


గర్గ భాగవతము - కృష్ణ కథామృ తము 
గోపికలందరూ బాలుణ్జి ఇంటికి తీసికొనివచ్చి విధి పూర్వకంగా రక్షకట్టారు. యమునానది 

మట్టిని గోపరిచితంతో తడిపి స్నానం చేయించారు. గోపికలు శ్రీకృష్ణునకు ఈవిధంగా 
రక్ష పలికారు 


స | tr | | 
£ tay గ్గ 
వా ందాందిరందాశ 





శ్రీకృష్ణ కవచము 
శ్రీకృష్ణ స్తే శిర: పాతు వైకుంఠ: కంఠమేవహి 
శ్యేతద్వీపపతి: కర్ణౌ నాసికాం యజ్ఞరూపధృక్‌ 
నృసింహో నేత్రయుగ్మంచ జిహ్వాం దశరథాత్మజ: 
అధరావవతాం తే తు నరనారాయణా వృషీ 
కపోలౌ పాతు తే సాక్షాత్‌ సనకాద్యా: కలా హరే: 
భాలం తే శ్వేత వారాహో నారదో (భ్రూలతే2వతు 
చిబుకం కపిల: పాతు దత్నాతేయ ఉరో వతు 
స్కంధౌ ద్వా వృషభ: పాతు కరౌ మత్స్య: ప్రపాతు తే 
దోరండం సతతం రక్షేత్‌ పృథు: ్రథులవి[క్రమ: 
ఉదరం కమఠ: పాతు నాభిం ధన్వంతరిళ్ళ తే 
మోహినీ గుహ్యదేశంచ కటింతే వామనో2వతు 
పృష్టం పరశురామశ్ళ తవోరూ బాదరాయణ: 
"బలో జానుద్వయం పాతు జంఘే బుద్ద: ప్రపాతు తే 


గోలోక ఖండము 
పాదౌ పాతు సగుత్రాచ కల్కి: ధర్మపతి: ప్రభు: 
సర్వ రక్షాకరం దివ్యం శ్రీకృష్ణ కవచం పరం 
ఇదం భగవతా దత్తం బ్రహ్మణే నాభిపంకజే 
(బ్రహ్మణా శంభవే దత్తం శంభు: దుర్వాససే దదౌ 
దుర్వాసా: శ్రీయశోమత్తై ప్రాదాత్‌ శ్రీనందమందిరే 


శ్రీకృష్ణుడు నీ శిరస్సును కాపాడుగాక! నీ కంఠమును వైకుంఠాధిపతి 
కాచుగాక! నీ కర్ణములను శ్వేతద్వీపాధిపతి రక్షించును గాక! నీ నాసికను యజ్ఞరూపధారి 
బ్రోచుగాక! నీ నేత్రములను నరసింహస్వామి కాపాడుగాక! నీ నాలుకను శ్రీరాముడోము 
గాక! నీ అధరములను నరనారాయణులు కాచుగాక! నీ కపోలములను సనక 
సనందనాదులు రక్షించుగాక! నీ ఫాలభాగములను శ్వేత వరాహస్వామి బ్రోచుగాక! 
నీ భ్రూలతలను నారదుడు కోపాడుగాక! నీ చిబుకమును కపిలమహర్షి వక్షస్టలమును 
దత్తాత్రేయుడు, మెడను వృషభుడు, హస్తములను మత్స్యభగవానుడు, బాహువులను 
పృథువు, ఉదరమును కచ్చపుడు, నాభిని ధన్వంతరి, గుహ్యదేశమును మోహీని, 
కటిని వామనుడు రక్షించుగాక! నీ పృష్టభాగమును పరశురాముడు, ఊరువులను 
బాదరాయణుడు, జానువులను బలరాముడు, జంఘువులను బుద్దుడు, గుల్ఫ్బములను 
పాదములను కల్కి రక్షించుగాక! ఇది సర్వరక్ష కలిగించే శ్రీకృష్ణ కవచము. దీనిని 
మహావిష్ణువు (బ్రహ్మకు (ప్రసాదించాడు. (బ్రహ్మ శివునకు, శివుడు దుర్వాసునకు 
చెప్పగా, దుర్వాసుడు నందమందిరానికి వచ్చి యశోదకీ కృష్ణవకచం చెప్పాడు. 


అదే సమయంలో నందుడు కొందరుగోపాలురతోపాటు మధురానగరం 
నుంచి గోకులానికి చేరుకున్నాడు. రాగానేవిషయం తెలిసికొని, భయానకమైన పూతన 
శరీరం చూచి ఎంతో ఆందోళన చెందాడు. గోపాలకులు పూతన శరీరాన్ని 
ముక్కలుముక్కలుగా ఖండించి యమునా తీరంలో దహన సంస్కారం గావించారు. 
శ్రీకృష్ణుని దివ్య స్పర్శ వల్ల పూతన శరీరం పవిత్రమయింది. అందువల్ల దహింపబడేటప్పుడు 
ఆమె శరీరం నుంచి వెలువడిన పరిమళం దశదిశల వ్యాపించింది. 


పూతన పూర్వజన్మ క 


ఈవిషయం విన్న బహుళాశ్వమహారాజు నారదునితో “ఓ మహర్షీ! బాలఘాతిని, 


గర్గ భాగవతము - కృవ్ష కథాన్సు తము 
రాక్షసియెన పూతన పూర్వజన్మలో ఎవరు? హృదయంలో దుష్టభావన పెట్టుకొని, 
స్తనాలలో విషయం నింపుకొని వచ్చినా కూడా ఆమె శ్రీకృష్ణుని వల్ల మోక్షంఎలా 
పొందింది?” అని అడిగాడు. అందుకు నారదమహర్షి పత్యుత్తరమిస్తున్నాడు - 


బలియక్టే వామనస్య దృష్త్వా రూపమత: పరం 
బలికన్యా రత్నమాలా పుత్రస్నేహం చకార హ 
ఏతాదృశో యది భవేత్‌ బాలస్తం హి శుచిస్మితమ్‌ 
పాయయామి స్తనం తేన ప్రసన్నం మే మనస్తదా 
బలే: పరమభక్తస్య సుతాయై వామనో హరి: 
మనోరథస్తు తే భూయాన్‌ మనస్యపి వరం దదౌ 
సా2భవత్‌ ద్యాపరాంతే వై పూతనా నామ వి(శ్రుతా 
శ్రీకృష్ణ స్పర్శ సంభూతా పరం ప్రాప్తి మనోరథా 


పూర్వజన్మలో ఈ పూతన బలిచ(క్రవర్తి కూతురు. అప్పుడీమె పేరు రత్నమాల. 
బలిచక్రవర్తి స్వర్గాన్ని జయించి యజ్ఞం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్థనపై 
భగవానుడు అదితికి వామనుడుగా జన్మించి బలి యజ్ఞశాలకు విచ్చేశాడు. ముద్దులు 
మూటగట్టి వామనుణ్ణి చూచి రత్నమాల ఇటువంటి బాలుడు కుమారుడైతే ఆ 
కుమారునకు పాలిచ్చి ఎంత ఆనందం పొందేదానిని! అని మనస్సులో భావించింది. 
బలిచక్రవర్తి తన భక్తుడు కావటం వల్ల ఆ పరమాత్ముడు బలికుమార్తె రత్నమాల 
కోరికను [గ్రహించి ఆమె పు చూచి “నీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుగాకి 
అని అభయహస్తం చూపించాడు. ఆ రత్నమాలయే ద్యాపరయుగాంతంలో పూతనగా 
జన్మించింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుని స్పర్శవల్ల ఆమెకు ఉత్తమగతి ప్రాప్తించింది. 
ఇదీ పూతనామోక్ష వృత్తాంతం!” 


శకటాసురుడు : 


ఒకరోజున బాలకృష్ణుని పుట్టినరోజు పండుగ వచ్చింది. యశోద (వ్రజంలోని 
గోపగోపికల నందరినీ ఇంటికి పిలిచింది. శ్యామసుందరునకు ఆరోజున ఎర్రని 
పట్టువ(స్తాలనుకట్టింది. పద్మపత్రాక్షుని కనులకు కాటుక పెట్టింది. మెడలో పులిగోరు 
హారం వేసింది. బంగరు ఆభరణాలను అలంకరించింది. గోపకులతో గోపికలతో 


గోలోక ఖండము 


ఇల్లంతా కోలాహలంగా ఉంది. గోపకాంతలు వచ్చేవారు వెళ్ళేవారు. వారికి కానుకలిచ్చి 
పంపటంలో యశోదమ్మ తీరికలేకుండా ఉంది. అందువల్ల నిద్రపోతున్న బాలకృష్ణుడు 
లేచి ఏడుస్తున్న విషయం కూడా ఆమె (గ్రహించలేకపోయింది. అదే సమయంలో 
పాపాత్ముడైన కంసునిచేత పంపబడిన ఉత్కచుడనే రాక్షసుడు ప్రవేశించాడు. అతడు 
వాయుశరీరం ధరించి సంచరిస్తుంటాడు. ఆతడువచ్చి అక్కడ పాలు, పెరుగు 
తీసికొనివెళ్ళే ఒకఖాళీ బండి ఉంటే దానినాశ్రయించి ఉన్నాడు. ఆ శకట రూపంలో 
పైనపడి ఆ బాలుణ్ణి హతం చేయాలని ఆతని ఉద్దేశము. ఇంతలో బాలకృష్ణుడు 
ఎడుస్తూనే కాలితో ఆ బండిని తన్నాడు. వెంటనే ఆ శకటం ముక్కలు ముక్కలై 
విరిగిపడిపోయింది. ఆ యసురుడు ప్రాణాలు కోల్పోయి నేలపై పడిపోయాడు. 
అప్పుడాతడు తన దైత్యరూపాన్ని విడిచి దివ్యరూపం ధరించి గోలోకానికి వెళ్ళాడు. 


ఆందోళనతో నందుడు గోపకులు గోపికలు ఒక్కసారిగా పరుగు పరుగున 
వచ్చి అక్కడున్న వారిని అడిగారు “ ఏమిటి ఈ శకటం దానంతట అది 
పడిపోయిందా? ఎవరైనా పడవేశారా? ” అని. “బాలకృష్ణుడు పాలకోసం ఏడుస్తూ 
ఏడుస్తూ కాలితో తన్నగానే ఈ బండి తిరగబడి విరిగిపోయింది” అని గోపకులు 
చెప్పిన మాటలు విని గోపకాంతలు ఆశ్చర్యపడ్డారు. “మూడు నెలల బాలుడేమిటి? 
ఇంత శకటాన్ని తన్నటమేమిటి? అది తిరగబడి విరగటమేమిటి? వీడిని ఏ బాల[గ్రహమో 
పట్టుకున్నది” అని భావించి యశోద బ్రాహ్మణుల చేత (గహయజ్ఞం చేయించింది. 


శకటాసురుని పూర్వజన్మ: 


ఈ ఉత్కచుడు పూర్వజన్మలో హిరణ్యాక్షుని కుమారుడు. ఆతడు ఒకసారి 
లోమశ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న చెట్లనన్నింటిని విరిచివేశాడు. 
ఆ దృశ్యం చూచిన లోమశమహర్షి కోపించి “ దుష్పుడా! నీవు ఈ స్టూలమైన 
దేహం చూసికొని వి(ర్రవీగుతున్నావు. నీవు దేహ రహితుడవౌదువుగాక!“ అని శపించాడు. 
.అప్పుడుత్కచుడు మహర్షి పాదాలపైబడి శరణువేడగా దయామయుడైన ఆ మహర్షి 
ద్వాపర యుగాంతంలో పరమాత్ముని చరణ స్పర్శసోకినపుడు వాయుశరీరం పోయి 
తిరిగి నీవు దేహధారివి కాగల వని పలికాడు. ఆ లోమశ మహర్షి తన జీవితకాలంలో 
నూరుగురు (బ్రహ్మలను చూశాడు. ఆ మహర్షిశాపం ఉత్కచునకు వరమయింది. 
ఆతడు శ్రీకృష్ణపరమాత్యుని పాద స్పర్శభాగ్యంపొంది మోక్షధామం చేరుకున్నాడు. 


గర్గ భాగవతము - కృన్ణ కథామృ తము 
తృణావర్హుడు: 


ఒకరోజున యశోద ఒడిలో బాలకృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆశ్చర్యంగా 
ఆ లిలాబాలుడు (క్రమక్రమంగా బరువెక్కసాగాడు. విశేషమైన భారంతో ఉన్న 
కుమారుణ్ణి ఆమె మోయలేక నేల మీద కూర్చొనబెట్టింది. “ఈ బాలునకు ఇంతబరువు 
ఎక్కడనుండి వచ్చింది? ఆశ్చర్యంగా ఉందే!” అనుకున్నది యశోద. అదేసమయంలో 
కంసునిచేత పంపబడిన మహాబలుడైన తృణావర్తుడనే దైత్యుడు సుడిగాలిరూపంలో 
వచ్చి నందకిశోరుణ్ణి ఆకాశానికి ఎత్తుకుపోయాడు. ఆ ధూళివల్ల నందవ్రజమంతా 
అంధకార బంధురమై పోయింది. కొంతసేపటికి యశోద కళ్ళు తెరచి చూచేసరికి 
' బాలకృష్ణుడు కనిపించలేదు. ఆమె ఆందోళనతో ఆ|క్రందిస్తూ గోపాలుని వెదుక 
సాగింది. గోపికలందరూ వచ్చి కృష్ణునికోసం అన్వేషించారు. వారికంటి వెంట 
దు:ఖాశ్రువులు దొరలసాగాయి. గోవత్సంకోసం వెదికే గోవువలె యశోద తల్లడిల్లిపోయింది. 
అక్కడ తృణావర్తుడు పది యోజనాలదూరం పైకివెళ్ళాడు. పర్వతం వంటి అతని 
శరీరంపై బాలకృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఆ తృణావర్తునకు (క్రమంగా కృష్ణుడు 
భారం కాసాగాడు. చివరికాతడు కృష్ణుణ్ణి అక్కడ నుండి నేలపై విసిరివియాలని 
ప్రయత్నించాడు. కాని కృష్ణుడాతని మెడను పట్టుకొని వదల లేదు. ఆ నిశాచరుడు 
తనను వదిలి పెట్టమని ఆ(క్రందించి చివరకు ప్రాణాలు కోల్పోయి (క్రిందపడ్డాడు. 
అతని లోనుంచి ఒక తేజస్సు వచ్చి కృష్ణునిలో లీనమయింది. అతడు పడిన 
శబ్దం విని గోపకాంతలక్కడకు పరుగుపరుగున వచ్చి ప్రాణాలు కోల్పోయిన 
రాక్షసుణ్ణి, ఆతని శరీరంపై ఆడుకొంటున్న బాలకృష్ణుణ్హి చూచి ఆశ్చర్యపడ్డారు. 
వారంతా యశోదతో “అమ్మా! నీ కుమారుణ్ణి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అ(శ్రద్దతో 
ఉండవద్దు” అన్నారు. అప్పుడు యశోద “సోదరీమణులారా! నాకున్నది ఈ ఒక్కడే 
కుమారుడు. విడిమీదకు క్షణక్షణము ఏదో ఒక అరిష్టంవస్తూనే ఉన్నది” అని 
బాధపడింది. 


తృణావర్హుని పూర్వజన్మ: 
పూర్వం పాండు దేశంలో సహస్రాక్షుడనే మహారాజు ఉండేవాడు. ఆతడు 


విష్ణుభక్తుడు. యజ్ఞయాగాదులు చేసినవాడు. ఒకరోజున ఆతడు రేవా (నర్మదా) 
నదీతీరంలో (స్త్రీలతో విహరిస్తుండగా అక్కడకు మహర్షి దుర్వాసుడు వచ్చాడు. 
ఐం 


గోలోక ఖండము 


కామాంధుడైన సహ(స్రాక్షుడు మహర్షిని గమనించికూడా ఆయనకు నమస్కరింపలేదు. 
అపుడాయనకు ఆ(గ్రహం వచ్చి “నీవు రాక్షసుడవగుదువు గాక!” అని శపించాడు. 
అందుకు భయపడి సహస్రాక్షుడు దుర్వాసుని చరణములపైపడి శరణువేడాడు. 
దుర్వాసుడు కనికరించి “శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య స్పర్శ కలిగినప్పుడు నీకు 
ముక్తి కలుగుతుంద”ని అన్నాడు. మహర్షి శాపంవల్ల సహ(స్రాక్షుడే తృణావర్తునిగా 

డ్‌ ౭ (ap) యళ మం 
జన్మించి పరమాత్ముని స్పర్శవల్ల ముక్తుడయ్యాడు. 


యశోదానందుల పూర్వజన్మ : 


నారదమహర్షి చెప్పిన ఈ వృత్తాంతం విని బహుళాశ్వుడు “ఆ యశోదానందులెంత 
అదృష్టవంతులు? తల్లిదండ్రులకు కూడా కలుగని భాగ్యం యశోదా నందులకెలా 
కలిగింది?” అని (ప్రశ్నించాడు. అందుకు నారదుడిలా సమాధానం చెప్పాడు. 


ఏహారాజా! అష్టవసువులలో ప్రముఖుడు (ద్రోణుడు అతని భార్యపేరు 
ధర. వారిద్దరూ విష్ణుభక్తులు. వారు సంతానం లేని కారణంగా మందరాచలంపైకి 
వెళ్ళి (బ్రహ్మను గూర్చి తపస్సుచేశారు. వారి కఠోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మ 
ప్రత్యక్షమై వరం కోరుకొనుమన్నాడు. అప్పుడు [ద్రోణుడు “భగవంతుడు మాకు 
కునూరుడు కావాలి. మేమిద్దరం ఆ పరాత్సరుని సేవించి ఈ భవసాగరాన్ని 
తరించాలి. ఇదే మాకోరిక” అన్నాడు. అప్పుడు (బ్రహ్మ “వు కోరిన వరం 
ఈ జన్మలో దుర్రభమయింది. మీకోరిక వచ్చేజన్మలో నెరవేరుతుంది. అప్పుడు 
మీకు భగవానుడు కుమారుడుకాగలడు” అని పలికాడు. ఆ ధరాదోణులే 
యశోదానందులుగా ఉద్భవించారు. బ్రహ్మ వాక్కు నిజం చేయటం కోసం పసిబాలుడైన 
కృష్ణుడు మధుర నుంచి (వ్రజానికి వచ్చాడు. ఈ కృష్ణుని శుభచరిత్ర అమృతం 
కన్నా మధురమయింది. ఈ దివ్య వృత్తాంతాన్ని నేను గంధమాదన పర్వతం 
మీద సాక్షాత్తు నారాయణుని ద్యారా విన్నాను. ఆ విషయమే ఇప్పుడు నీకు 
వివరించాను. అని నారదుడు పలికినప్పుడు బహుళాశ్వుడు పరమానందభరితుడయ్యాడు. 


నామకరణోత్సవము : 


మరల నారదుడిలా చెప్ప నారంభించాడు - ఒక శుభముహూర్తంలో వసుదేవుని 
చేత పంపబడి గర్హాచార్యుడు శిష్యసహితంగా నంద(వ్రజానికి విచ్చేశాడు. నందుడు 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
ఆయనను ఆదరించి “ఆర్యా! మీచరణ ధూళిసోకి మా గృహం పవిత్రమయింది. 
మీరాక మాకెంతో ఆనందం కలిగించింది. తమరు మాకుమారునకు నామకరణం 
చేయవలసింది.” అని ప్రార్థించాడు. అప్పుడు గర్గమహర్షి “నందరాజా! నీకుమారునకు 
నామకరణం చేస్తాను, ఇందులో సంశయం లేదు. కాని వెనుకటి ఒక విషయం 
చెప్తాను. ఏకాంత స్థలానికి పద” అని గర్గమహర్షి నందుణ్ణి, యశోదను, ఇద్దరు 
కుమారులను తీసికొని ఇతరులెవరు లేని గోశాలలోనికి వెళ్ళి అక్కడ బాలకులిద్దరికి 
నామకరణసంస్కారం జరిపించాడు. విఘ్నేశ్వర పూజ చేసి నవగ్రహశాంతి చేసి 
గర్గమహర్షి “ముందు రోహిణీ పుత్రునకు పేరుపెడుతున్నాను విను. ఇతని యందు 
యోగి జనులు రమిస్తూఉంటారు. తన గుణముల చేత భక్తుల హృదయాలను 
రమింపచేస్తాడు. కాబట్టి ఈతడు రాముడనే పేరుతో పిలువబడతాడు. యోగమాయ 
వల్ల గర్భము యొక్క సంకర్షణ వల్ల ఈతడు జన్మించాడు కాబట్ట ఈతడు 
సంకర్షణుడనే పేరుతో ప్రసిద్దుడౌతాడు. బలవంతులలో అధికుడు కాబట్టి బలరాముడని 


పిలువబడతాడు. 


ఇక నీ బాలుని నామకరణం విను. ప్రాణికోటినంతటినీ పావన మొనర్చి, 
జగత్తుకు కల్యాణం కలిగించేది ఈతని నామము. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలో 
ఈతడు శుక్ల రక్త పీత, కృష్ణ కాంతులతో విలసిల్లుతుంటాడు. ద్వాపరయుగం 
చివరలో, కలియుగం ఆదిలో ఈ బాలుడు కృష్ణకాంతితో ఉన్నాడు కాబట్టి నందనందనుడు 
“కృష్ణ అను పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. కమలాప్రియుడు కావటం వల్ల 
'కోకారము, శ్రీరాముడు కాబట్టి “బు” కారము, షడ్విధసంపన్నుడు కాబట్టి 'ష' 
కారము, నారసింహుడు కాబట్టి 'ణ” కారము, అగ్నిరూపంతో హవిష్యములు 
స్వీకరిస్తాడు కాబట్టి అకారము, నరనారాయణ స్వరూపము కాబట్టి *' వీటికలయికగా 
“కృష్ణః” అనుపేరు ఈ బాలకునకు తగినది. ఈతడు వాసుదేవుడుగా, రాధాపతిగా 
కూడా పిలువబడతాడు. నీ కుమారులు దుష్ట శిక్షణకై, భక్తజనరక్షణకై విచ్చేసిన 
అవతారమూర్తులు. వీరి నామములు అనంతములు. ఆ సమస్త నామములు వేదములలో 
గూఢరూపంలో చెప్పబడినాయి” అని పలికి గర్గమహర్షి అచటనుండి బయలుదేరి 
యమునాతీరంలో ఉన్న వృషభానుని ఇంటికి చేరుకున్నాడు. 


రాధాకృష్ణ ప్రశంస : 


వృషభానుడు గర్లమహర్షిని ఆదరముతో ఆహ్వానించి “ఓ మహాత్మ! మీరాక 


గోలోక ఖండము 


మాకెంతో ఆనందం కలిగించింది. మి దర్శనం వల్ల మేమంతా పవిత్రులమయ్యాము. 
ఓ మునీశ్వరా! నాకుమార్తె రాధికకు తగిన భర్త ఎవరో తెలుపవలసినది” అన్నాడు. 
అప్పుడు గర్గమహర్షి వృషభానుణ్ణి యమునానదీ తీరానికి తీసికొని వెళ్ళి “ఓ 
వృషభానుడా! ఒక రహస్యమున్నది. ఈ విషయం నీవు ఎవరికీ చెప్పవద్దు. అఖిలాండకోటి 
బ్రహ్మాండనాయకుడు, గోలోకనాథుడు, పరాత్సరుడు, అద్వితీయుడు అయిన భగవంతుడు 
శ్రికృష్ణుడనే పేరుతో నందుని ఇంట జన్మించాడు. భూభారాన్ని తొలగించటానికి 
కంసాది దుష్టులను నశింపచేయటానికి (బ్రహ్మదేవుని ప్రార్థనపై భగవానుడు ప్పద్విపై 
అవతరించాడు. రాధాకృష్ణులు గోలోకంలో విహరించే దంపతులు. ఆరాధయే నీకు 
కుమార్తెగా జన్మించింది. ఆమెను పరాశక్తిగా నీవు తెలిసికొన లేకపోతున్నావు” 
అన్నాడు. ఈ మాటలను విని వృషభానుడు ఆశర్యచకితుడై “ఓ మహాత్మా! 
ఆ కృష్ణ పరమాత్మునకే నేను నాకుమార్తెను సమర్పిస్తాను. ఈ వివాహము మిరే 
జరిపించాలి” అని పలికాడు. అప్పుడు గర్గ మహర్షి “రాధాకృష్ణుల వివాహం యమునాతీరంలో 
భాండీర వనంలో బృందావనం సమీపంలో సాక్షాత్తు (బ్రహ్మదేవుడే వచ్చి జరిపిస్తాడు. 
మీ గోపకులంతా గోలోక ధామం నుంచి ఈ భూమండలానికి వచ్చారు. రాధా 
శబ్దంలో “రి కారం వల్ల రమాదేవి, “ధ” కారం వల్ల ధర, “ఆ” కారం 
వల్ల విరజానది సూచింపబడినాయి. “రాధాకృష్ణ” నామోచ్చారణవల్ల కృష్ణ పరమాత్ముడు 
సులభంగా ప్రసన్ను డవుతాడు” అనిచెప్పి గర్గమహర్షి వృషభానుని వీడ్కొని వెళ్ళాడు. 





కల్యాణోత్సవము ఎ 


ఒక రోజున నందుడు బాలకృష్ణుణ్ణి ఎత్తుకొని గోవులవెంట యమునా 
తీరంలోని భాండీరవనంలో ప్రవేశించాడు. కొద్ది సేపట్లో పరమాత్ముని మాయా ప్రభావంవల్ల 
తీవ్రంగా గాలి వీచి ఆకాశమంతా దట్టమైన మేఘాలతో నిండిపోయింది. (క్రమంగా 
అంధకారబంధురమయింది. నందనందనుడు ఏడువసాగాడు, నందుడు కూడా 
భయపడి పరమేశ్వరుని ప్రార్థింపసాగాడు, ఆ సమయంలో వృషభానునందిని రాధ 
అనంతమైన కాంతులతో వెలిగిపోతూ అక్కడకు వచ్చింది. అందమైన నీలాంబరంతో, 
దివ్యాభరణ భూషితయై, అపూర్వమైన తేజస్సుతో ఆమె ప్రకాశింపసాగింది. అప్పుడు 
నందుడు ఆమెకు నమస్కరించి “అమ్మా!రాధా! ఈ నా కుమారుడు పురుషోత్తముడు, 
నీవు ఈతనికి ప్రాణవల్లభవు. ఈ రహస్యాన్ని నాకు గర్గమహర్షి తెలియచేశాడు. 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


(అననన నన నునన భననునననునుు భటుడు నాను రను రనాని కనా నరాషు దాస లాడ ననన నినున నానన పనసో ననా నాన దనన ననా తననన నామన నన నతన మననవ కు ననన్తకనకినకునునా నాను నుబయినతమునవనురనయయనయిలానర్థ్టితు 
ఈబాలుడు భయపడి ఏడుస్తున్నాడు. వీనిని నీవు ఇంటికి తీసికొనివెళ్ళు” అనిపలుకగా, 
రాధ ప్రసన్నురాలై నందనందనుణ్ణి తన కరకమలాలలోనికి తీసుకున్నది. 


ఆ సమయంలో అక్కడ గోలోకఖండం సాక్షాత్కరించింది. : కల్పవృక్షాలతో, 
గోవర్హనపర్వతం నుంచి ప్రవహించే సెలయేరులతో, పూలమంటపాలతో, పసంతవిలాసంతో 
ప్రకృతి పరవశింపచేయసాగింది. అప్పుడు ఘునశ్యాముడైన బాలకృష్ణుడు, 
యుక్తవయస్కుడుగా రూపుదాల్సి రాధ సమ్ముఖమున నిలబడ్డాడు. పీతాంబరధారియై, 
కౌస్తుభమణి విభూషితుడై మురళీలోలుడై, నందనందనుడు సమ్మోహితస్వరూపంతో 
తేజరిల్లసాగాడు. ఆ స్వామి మందహాస వదనంతో రాధ చేయిపట్టుకొని వివాహమంటపంలో 
ప్రవేశించాడు. ఆకాశమార్గంనుంచి (బ్రహ్మ అక్కడకు వచ్చాడు. వివాహసామగి 
అంతా అక్కడ ప్రత్యక్షమయింది. వారిని చూచి (బ్రహ్మదేవుడు “మీరిద్దరూ 
పురాణదంపతులు. గోలోకధామమునకు అధినాయకులు. మీ లీలలు అనంతములు. 
నీవు సాక్షాత్తు వైకుంఠనాథుడవు. ఈమె లక్ష్మీదేవి. నీవు శ్రీరామచం[ద్రుడవైనప్పుడు, 
ఈమె జనకనందన సీత. నీవు యజ్ఞ పురుషుడవైనప్పుడు ఈమె దక్షిణాదేవి. 
నీవు పరబ్రహ్మవు కాగా ఈమె ప్రకృతి” అని స్తుతించి వేదికపై అగ్నిహోత్రమును 
ప్రజ్యలింపచేశాడు. తాను వేదమం(త్రాలను పఠిస్తూ ఆ పురాణదంపతులచేత అగ్నిహోత్రం 
చుట్టూ ప్రదక్షిణలు చేయించాడు. వైదిక విధి విధానంగా పాణిగ్రహణ కార్యక్రమాన్ని 
పూర్తి గావించాడు. ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు. గంధర్వులు 
విద్యాధరులు సుమంగళ గీతాలను గానం చేశారు. అప్పుడు కృష్ణపరమాత్ముడు 
విధాతను చూచి “నీకు కావలసిన దక్షిణ కోరకొను”మని అన్నాడు. అందుకు 
విధాత “మిదంపతుల చరణకమలాఐపై అకుంఠితమైన భక్తిని నాకు దక్షిణగా 

నాదించు”మని అన్నాడు. పరమాత్ముడు ఆయనకు అభిష్ట వరప్రదానము చేశాడు. 
అనంతరం రాధాకృష్ణులు యమునా తీరంలో రాసవిహారం చేశారు. ఆ తరువాత 
ఆశ్చర్యకరంగా యుక్రవయస్కుడైన పరమాత్ముడు బాలకృష్ణుడుగా మారిపోయాడు 
అప్పుడు రాధ ది(గ్భాంతి చెందగా ఆకాశవాణి “రాధా ! నీవెంతమాత్రం విచారపడవద్దు. 
పరమాత్ముణ్ణి పతిగా పొందిన నీవు ధన్యవు. కొద్ది కాలం తరువాత నీకోరిక 
నెరవేరుతుంది” అనే పలుకులు వినిపించాయి. రాధ ఆనందంతో బాలకృష్ణుణ 
ఎత్తుకొని నందుని ఇంటికి వెళ్ళి యశోదకు అప్పగించింది. ఓ మహారాజా! ఈవిధంగా 
రాధామాధవుల వివాహం భాండీర వనంలో aE జరిగింది అని నారదమహర్షి 
తెలియచేశాడు. 


గోలోక ఖండము 
బాల్య క్రీడలు ఎ 


(త్రిభువనాలను మోహింపచేసే లీలాబాలకులైన రాముడు, శ్యాముడు గోకులంలో 
యశోదానందులకు పరమానందానుభూతిని కలిగిస్తున్నారు. ధూళిలో ఆడుకొని పరుగులు 
తీస్తూవచ్చే కుమారుల్ని అపరిమితమైన ఆప్యాయతతో ఒడిలోనికి తీసికొని ఆమె 
మైమరచిపోయేది. బలరామకృష్ణులకు నీలపీతాంబరములు కట్టి బంగరు నగలను 
అలంకరించి ఆ తల్లి ఆనందడోలికలలో తేలిపోయేది. ఆ బాలముకుందుని దర్శనంకోసం 
గోపికలు తమతమ గృహములను విడిచిపెట్టి నందుని ఇంటికి వచ్చిఎనలేని చిత్తశాంతిని 
పొంది, తిరిగి ఇంటికి వెళ్ళటం మరచిపోయేవారు. వారు యశోదతో “తల్లీ! నీ 
కుమారుని ఆకర్షణకు అంతులేదు. ఎవరిదైనా దృష్టిదోషంతగిలేను సుమా! ఈ 
బాలుణ్ణి బయటకు రానియ్యకు. చూశావా! వినికి ముందుగా పైరెండు పళ్ళువచ్చాయి. 
ఇది మేన మామకు గండం సుమా!” అని పలికారు. అందుకు యశోద తగురితిగా 


శాంతి దానాలు చేసింది. 
నవనితచార్యం = 


బలరామకృష్ములు (క్రమంగా పెరిగి పెద్దవారవుతున్నారు. విరికి శ్రీదాముడు, 
సుబలుడు మున్నగు |వ్రజబాలకులు స్నేహితులయ్యారు. ఏగంతా యమునా తీరంల్‌ 
తమాల కదంబవనాలలో విహరింప సాగారు. శ్రీకృష్ణుడు నంద (వ్రజంలో గోపాలురకు, 
గోపికలకు ఆనందం కలిగించటం కోసం స్నేహితులతో కలిసి ఇరుగు పొరుగు 
వారి ఇండ్లకు రహస్యంగా వెళ్ళి వెన్న, నెయ్యి, పాలు, పెరుగు దొంగతనంగా 
ఆరగింప సాగాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు ఉపనంద పత్ని అయిన 
ప్రభావతి అనే గోపిక నందుని ఇంటికి వచ్చి యశోదతో “ఓ యశోమతీ! మాఇంటిలోని 
వెన్న, నెయ్యి, పాలు, పెరుగు మివిగానే భావించి మీ కుమారుడుదొంగిలించి 
ఆరగిస్తున్నాడు. మివాడికి మన తన అనే భేదం కనిపించటంలేదు. ఇదంతా 
నీ దయాప్రసాదమే. నీ కుమారుడు దొంగతనం నేర్చుకున్నాడని నేననటంకాదుకాని, 
ఇన్ని పర్యాయాలు వెన్న దొంగతనం చేసినా నీవు పిలిచి ఒక్కసారైనా హెచ్చరించావా? 
ఒకరోజున నేను వీడిని పట్టుకొని బుద్ది చెప్తుంటే నన్ను నానామాటలు అని 
పరుగెత్తుకువచ్చాడు. ఓ యశోదా! నందరాజు కుమారుడై ఉండి కృష్ణుడు దొంగతనం 
చేయటం భావ్యం కాదు. నీమీద ఆదరంతో నేను ఇన్నాళ్ళు ఈ విషయాలు 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
చెప్పలేదు.” అని పలికింది. ప్రభావతి మాటలు విని నందపత్ని యశోద (ప్రేమపూర్వకంగా 
“ఓ సోదరీ! మా ఇంట లక్షలాది గోవులున్నాయి.మా ఇల్లు నిరంతరం పాలతో 
తడిసిపోయి ఉంటుంది. అటువంటపుడు ఈ బాలుడు మి ఇంట్లో పాలు, వెన్న 
ఎందుకు దొంగతనం చేస్తాడు? ఇక్కడ ఎంత(బ్రతిమలాడినా పాలు 'త్రాగడు, 
వెన్నతినడు. ఒకవేళ వీడు వెన్న దొంగతనంగా తింటుంటే అప్పుడు విడిని పట్టుకువచ్చి 
నాకు చూపించు, నేను దండిస్తాను, ఇంటిలో కట్టిపడవేస్తాను” అని పలుకగా 
ప్రభావతి ప్రసన్నతా పూర్వకంగా తనయింటికి తిరిగి వెళ్ళింది. 


ఒకనాడు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలసి మరల నవనీత చౌర్యం 
కోసం ఆమె ఇంటికే వెళ్ళాడు. ఇంటి గోడకు ఆనుకొని ఒకరిచేయి ఒకరుపట్టుకొని 
మెల్ల మెల్లగా నడుస్తూ ఇంటి లోపలికి ప్రవేశించారు. ఉట్టిమీద ఉంచిన పాలను 
అందుకొనటానికి కృష్ణుడు రోలుమీద ఒకపీటను వేసి దానిపై ఒకగోపాలుని నిలబెట్టి 
మెల్లగా ఆతని మీదకు తాను ఎక్కాడు. అప్పటికీ ఉట్టిమీద పెట్టిన పాలు చేతికి 
అందలేదు. అప్పుడు శ్రీదామ సుబలుల సహాయంతో కృష్ణుడు ఒక క్ర తీసికొని 
కుండను పగులకొట్టాడు. ఒక్కసారిగా కుండలోని పెరుగంతా నేలపాలయింది. 
బలరామకృష్ణులు, గోపాలకులు కలిసి కడుపునిండా ఆ పెరుగును ఆరగించారు. 
కుండ పగిలిన శబ్దం విని ప్రభావతి అక్కడకు వచ్చింది. వెంటనే గోపాలకులంతా 
తప్పించుకొని పారిపోయారు. ఆమెకృష్ణుని చేతిని పట్టుకున్నది. కృష్ణుడుభయపడి 
కంటనీరు పెట్టాడు. 


ప్రభావతి గోపాలుణ్ణి నంద భవనానికి తీసుకు వచ్చింది. అక్కడ నందరాజు 
నిలబడి ఉన్నాడు. ఆతనిని చూచి ప్రభావతి ముఖంపై ముసుగు వేసుకున్నది. 
రోషకషాయిత నేత్రమై ప్రభావతి రివ్వురివ్వున యశోద దగ్గరకు వెళ్ళి “ వీడు 
నాఇంట్లో కుండపగలగొట్టి పెరుగు తింటుంటే పట్టుకున్నా చూడు” అని ఆవేశం తోపలికింది. 
ఆదృశ్యం చూచి, ఆమాటలు విని యశోద పకపకా నవ్వుతూ “ముందు నీవు 
ముఖంమీద మేలిముసుగుతీసి బాలకుని ముఖం చూచి మాట్లాడు” అన్నది. అప్పుడామె 
ముఖంమీద ముసుగు తీసి చూస్తే తాను చేతితో పట్టుకున్నది తనకుమారుడినే. 
కృష్ణుని మాయనెరుగలేక నలుగురిలో సిగ్గుపడి “నేను నందకిశోరుణ్ణి పట్టుకుంటే 
నీ వెక్కడనుంచి వచ్చావు? ఎప్పుడు వచ్చావు?” అని వాడిని లాక్కొని ఇంటికి 
వెళ్ళిపోయింది. యశోద, రోహిణి, నందుడు, బలరాముడు, గోపాలురు, గోపికలు 


గోలోక ఖండము 


ఒకటే నవ్వుతూ “గోకులమంతా అన్యాయాలతో అభాండాలతో నిండి 
పోతున్నది” అనుకున్నారు. 


తరువాత బయటకువచ్చి బాలకృష్ణుడు చంచలనేత్రాలతో కోపం నటిస్తూ 
ఆ గోపికలవైపు చూచి “ఈసారి మీరెవరైనా నన్ను పట్టుకుంటే నేను మీ భర్త 
రూపం ధరిస్తాను. జాగ్రత్త!” అనిపలికాడు. అది విని గోపకాంతలు ఆశ్చర్యచకితలై 
ఇళ్ళకు వెళ్ళారు. అప్పటినుంచి ఆ గోపికలు తమ ఇంట శ్రీకృష్ణుడు పాలు,వెన్న 
దొంగతనం చేయటం చూసినాకూడ సిగ్గుతో ఆతని చేతిని పట్టుకొనలేకపోయారు. 
ఈవిధంగా గోపాంగనల గృహాలలో సంచరిస్తూ నవనీత చౌర్యం చేస్తూ గోపికాచిత్తచోరుడై 
కృష్ణుడు గోకులంలో విలసిల్లుతున్నాడు. నవనందులు నందనందనుణ్లి పట్టుకొని 
తమ ఇంటికి తీసికొనివెళ్ళి కూర్చొనబెట్టుకొని దివ్యమైన ఆ రూపమాధురిలో 
మైమంచిపోయేవారు. బాలకృష్ణుని మాటలకు, పాటలకు, నుతాలకు మురిసిపోయి 
గోకులము-గా : 






రఈ మాటలువిని బహళా శ్రే ముహాగాజు నారదునితో “మహర్‌! ఉపనందుడు, 
నందుడు, వృషభానుడు అంటే ఎవరెరవరు?” అని అడిగినపుడు నారదమహర్షి 
“ఒ మహారాజా! ఐదులక్షల గోవుల కధిపతియెనవాడు ఉపనందుడని. శామ్మిదిలక్షల 
గోవులకధిపతిని నందుడని, పదిలక్షల గోవులకధిపతిని వృషభానుడని, కోటిగోవులకధిపతిని 
నందరాజని అంటారు. వితిహోత్రుడు, అగ్నిభుక్కు, సాంబుడు, శ్రీవరుడు, గోపతి, 


గర్గ భాగవతము - క్రువ్ణ కథామృతము 
శ్రుతుడు, (వ్రజేశుడు, పావనుడు, శాంతుడు అని ఉపనందులు తొమ్మిదిమంది. 
గయుడు, విమలుడు, శ్రీశుడు, శ్రీధరుడు, మంగళాయనుడు, మంగళుడు, రంగవల్లీశుడు, 
రంగోజి, దేవనాయకుడు అను తొమ్మిది మందిని నవనందులుగా పీలుస్తారు నీతివిదుడు, 
మార్గదుడు, శుక్టుడు, పతంగుడు, దివ్యవాహనుడు, గోపేష్టడు అను ఆరుగురు 
వృషభానులు. గోలోకధామంలో పరాత్పరుని సన్నిధిలో నివసించే వీరంతా నంద(వ్రజంలో 


వతరించారు. 
మృద్భ క్షణ లీల : 


ఓ మహారాజా! ఒకనాడు బాలకృష్ణుడు యమునాతీరంలో మట్టిని ఆరగించాడు. 
అప్పుడు గోపాలకులు వచ్చి యశోదతో “అమ్మా! నీకుమారుడు మట్టి 
తింటున్నాడు” అని చెప్పారు. యశోద గబగబావచ్చి కుమారుని చేతిని పట్టుకున్నది. 
కృష్ణుని కంటివెంట బాప్పబిందువులు దొరలసాగాయి. అప్పుడు యశోద కుమారునితో 
“ఓరి మూఢుడా! నీవు మట్టి ఎందుకుతిన్నావు? నీ స్నేహితులు చెప్తున్నారు, నీ 
అన్న బలరాముడు చెపుతున్నాడు. వారంతా అడ్డగించినా కూడా నీవు మట్టి 
తిన్నావట. నిజమేనా?” అని గద్దించింది,. అప్పుడు శ్యామసుందరుడు నెమ్మదిగా 





గోలోక ఖండము: 


గె 
Ot 


“అమ్మా! (వ్రజంలోని ఈ బాలకులంతా అబద్దం చెప్తున్నారు. నేనెప్పుడూ మట్టి 
తినలేదు. నా మాట అబద్దమనిపిస్తే నా నోరుచూడు” అన్నాడు. అప్పుడు యశోద 
బాలకుని సుందర ముఖాన్ని చూచింది. బాలకృష్ణుని నోటిలో త్రిగుణములచేత 
రచింపబడిన, దశదిశల వ్యాప్తమైన (బ్రహ్మాండం కనిపించింది. సప్రద్విపములు, 
సప్త సముద్రములు, భూభాగములు, పర్వతములు, ముల్లోకములు, సమస్త 
(వజమండలంతోపాటు తానుకూడ తనకుమారునినోటిలో కనిపించటం ఆమెకు 
దిగ్ర్భాంతి కలిగించింది. ఆమె ఆ యమునా తీరంలోనే చతికిలవబడి “నా కుమారుడు 
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే” అని భావించి భావించి ఛ్యానమగ్నురాలయింది. 
అప్పుడు బాలకృష్ణుడు ఆమెను తన మాయచేత తిరిగి మోహంలో ముంచి పకపకా 
నవ్వసాగాడు. వెంటనే యశోద కళ్ళు తెర చి చూచి మరల తన కుమారుడనే 


మోహంలో పడిపోయి కృష్ణుడు చూపిన లీలను భభ్రాంతిగా భావించింది. 
ఉలూఖల బంధము : 


ఒకనాటి ఉదయం గోపకాంతలు గోపాలకృష్ణుని లీలలను పాడుకుంటూ 
గోకులంలో పెరుగుచిలుక సాగారు. నందమందిరంలో యశోదకూడా (ప్రాత: కాలమే 
లేచి దధిభాండంలో కవ్వం పెట్టి చిలుక సాగింది. కవ్వం సవ్వడి వినగానే శ్యామసుందరుడు 
నవనీతం కోసంవచ్చి ఆ లయకు అనుగుణంగా నృత్యం చేయసాగాడు. తల్లిచుట్టూ 
తిరుగుతూ ఆమె కంకణాల సవ్వడికి అనుగుణంగా నందనందనుడు చిందులు 
వేసే సన్నివేశం మనోహరంగా ఉంది. మధురమైన మాటలను పలుకుతూ జాలిగా 
కన్నయ్య వెన్న నడుగసాగాడు. ఎంతసేపటికీ తనకు వెన్న లభింపకపోయేసరికి 
కృష్ణుడు కోపంతో ఒక చిన్నరాయితీసికొని పెరుగుకుండను పగులగొట్టి పరుగులు 
తీశాడు. నందకిశోరుణ్ణి పట్టుకొనటం కోసం వెనుకనే పరుగెత్తింది యశోద. కృష్ణుడు 
చేతికందే దూరంలోనే ఉన్నప్పటికీ యశోద పట్టుకొనలేక పోయింది. యోగీశ్యరులకు 
కూడ పట్టుపడని పరాత్సరుడు చివరకు తనకు తానుగా ఆ తల్లి చేతికి చిక్కాడు. 
అవడం యశోద బాలుణ్షివట్టకొని రోషంతో తాడుతో రోలుకు 
కట్టివియటానికిపూనుకున్నది.ఆమె ఎంత (త్రాడు తెచ్చినా అది బాలకొస్లుణ్లో బంధించటానికి 
తక్కువౌతూనే ఉన్నది. ప్రకృతిలోని త్రిగుణములచేత బంధింపబడలేని |ప్రకృతికంటె 
భిన్నుడైన పరమాత్మ గుణము(త్రాడు) చేత ఎలా బంధితుడౌతాడు? బంధించటానికి 
ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి యశోద కూర్చొని ఉండగా, తల్లి స్థితిని 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
చూచి జాలిపడి శ్రీకృష్ణుడు స్వవశంలో ఉన్నవాడు పరవశమయ్యాడు. కర్మ త్యాగులైన 
జ్ఞానులకు కూడా లభింపని పరమాత్ముడు కర్మాసక్తులైన వారికి ఎలాలభిస్తాడు? 
మరి ఇప్పుడు శ్యామసుందరుడు యశోద బంధనం లోకి తనంత తాను రావటం 
భక్తి యొక్కవైశిష్టం తప్ప వేరుకాదు. అందువల్లనే భగవానుడు జ్ఞానసాధకులకు, 
ఆరాధకులకు ముక్తినిస్తాడుకాని భక్తినివ్వడు. 


యనుళార్దున గర్వభంగము : 


బాలకృష్ణుడు గోపబాలకులతో ఆడుకుంటూ ఆ రోటిని యమునాతీరంలో 
ఉన్న రెండు అర్జున వృక్షాల మధ్యగా ఒక్కసారిగా లాగేసరికి ఆ వేగానికి ఆరెండు 
వృక్షాలు విరిగి పడిపోయాయి. ఆవృక్షాలనుంచి ఇద్దరు దేవతలు వెలువడి దామోదరుని 
పాదాలకు (ప్రణమిల్లిహే!అద్యుతా! మేము నీభక్తులను హేళనచేసి ఇలా 
మద్దివృక్షాలమయ్యాము. ఇప్పుడు నీదర్శనం వల్ల మాఇద్దరికీ ముక్తి లభించింది. 
నీవు కరుణానిధివి. నీకు అభివందనములు తండ్రీ!” అని ఆకాశ మార్గంలో 
ఉత్తరం వైపుకు వెళ్ళిపోయారు. అదే సమయంలో భీతచిత్తులైన నందాది గోపకులు 
అక్కడకు చేరుకున్నారు. గోపాలకులు జరిగిన విషయమంతా వివరించారు.వృద్ద 
గోపాలురు ఈ మాటలను విశ్వసింపలేదు. నందుడు తనకుమారునికు కట్టినత్రాటిని 
విప్ప ఎత్తుకున్నాడు. 

ఈ విషయం విన్న బహళాశ్య మహారాజు “నారదమహర్షీ! ఆదివ్యపురుషు లిద్దరూ 
ఎవరు? వారు యమళార్శున వృక్షాలుగా ఎందుకు మారారు” అని అడిగాడు. 
అప్పుడు నారడుడు-“ఓ రాజా! వారిద్దరూ కుబేరుని కుమారులు నలకూబర మణిగ్రీవులు. 
ఒకరోజున వారిరువురు మందాకినీ నదిలో దేవకాంతలతో విహరిస్తున్నారు. ఆ 
సమయంలో అక్కడకు విచ్చేసిన దేవళుడనే మహర్షిని చూచి నలకూబర మణి(గ్రీవులు 
ఐశ్వర్య సౌందర్య గర్వంతో ఆయనను ఆదరింపలేదు. అందుకు ఆ(గహించిన 
మహర్షి “మీరిరువురు జడులవలె లజ్జా విహీనులై ఉన్నారు కాబట్టి మీరు వృక్షములగుదురు 
గాక!” అని శపించాడు. ఆ మహర్షి వారి యందను[గ్రహంతో వారికి పూర్వజన్మ 
స్మృతిని నిలిపాడు. “ ద్వాపరాంతంలో వ్రజ మండలంలో శ్రీకృష్ణుని దర్శనమైనప్పుడు 
మీరూపములు మీకు ప్రాప్తిస్తాయి” అని శాప విముక్తిని తెలిపాడు. వారే ఈనాడు 
= శ్రీకృష్ణపరమాత్యుని దర్శనం వల్ల మరల దివ్యరూపాలను పొందారు” అని పలికాడు 
నారదమహర్షి 


గోలోక ఖండము . 
దుర్వాసుడు 


ఒకనాడు మహర్షి దుర్వాసుడు శ్రీకృష్ణపరమాత్ముని దర్శించటానికి 
వ్రజమండలానికి విచ్చేశాడు. దారిలోనే యమునా తీరంలో ఇసుక తిన్నెలమీద 
గోపాలకులతో కలిసి ఆడుకొంటున్న బాలకృష్ణుని చూశాడు. శరీరమంతా ధూళి 
ధూసరితము కాగా స్నేహితులతో మల్లయుద్దం చేస్తున్న నందకిశోరుని చూచి 
దుర్వాసుడు ఆశ్చర్యపడి “షడ్విధ ఐశ్వర్య సంపన్నుడైన ఈశ్వరు డీతడేనా? ఈ 
బాలకులతో ఇలా ఆడుతున్నాడేమిటి? ఈతడు కేవలం నందకుమారుడే తప్ప 
పరాత్సరుడైన శ్రీకృష్ణుడు కాదు” అని భావించాడు. మహర్షి దుర్వాసుడు ఈవిధమైన 
మోహంలో పడేటప్పటికి ఆటలాడుతున్న గోపాలుడు గబగబా వచ్చి ఆయన 
ఒడిలో చేరాడు. మరల వెళ్ళాడు.మరల వచ్చాడు. మహర్షి వైపు చూశాడు. శ్రీకృష్ణుని 
దృష్ట బాలసింహపు దృష్టవలె ఉన్నది. ఒక్కసారి పకపకా నవ్వి, మధుర మధురంగా 
మాటలాడాడు. మరింత దగ్గరకు వచ్చాడు. 

శ్రీకృష్ణుడు లోపలకు పీలుస్తున్న శ్వాసతో దుర్వాసుడు కృష్ణుని లోపలకు 
వెళ్ళిపోయాడు. ఆ లోపల ఒక విశాలమైన లోకం. అందులో అరణ్యాలు, నిర్జన 
ప్రదేశాలు కనిపిస్తున్నాయి. ఆ అరణ్యంలో సంచరిస్తూ “నేనెక్కడి నుంచి ఇక్కడకు 
వచ్చాను?” అని మహర్షి అనుకొంటుండగా ఒక కొండ చిలువ ఆయనను (మింగింది. 
దానిపొట్టలో ఆయనకు సప్తలోకాలు కనిపించాయి. అక్కడ ఒక ద్వీపంలో సంచరిస్తూ 
దుర్వాసుడు ఒక శ్వేత పర్వతంపై ఉండి శతకోటి సంవత్సరాలు పరమాత్మను 
గూర్చి తపస్సు చేశాడు. ఇంతలో విశ్వమంతా ప్రళయంతో నిండి ఆ సముద్ర 
జలం పొంగిపొంగి మహర్షి కూర్చున్న పర్వతాన్ని ముంచి వేస్తూ చివరకు ఆయనను 
సమీపించింది. మహర్షి నీటిలో కొట్టుకుపోసాగాడు. ఆ నీటికి అంతు ఎక్కడా 
కనిపించలేదు. అలా సహస్రయుగాలు గడిచిపోయాయి. ఆ నీటిలో ఆయనకు 
. మరొక (బ్రహ్మాండం కనిపించింది. ఆ (బ్రహ్మాండాని కున్న ఒక బెజ్జము ద్యారా 
మహర్షి అందులోకి ప్రవేశించాడు. అక్కడి దివ్యసృష్టిని చూస్తూ కొన్ని కల్పములు 
గడిపాడు. తరువాత మరల ఆ వివరం ద్వారా బయటకు వచ్చాడు. ఆయనకు 
అనంతమైన జలరాశి కనిపించింది. అందులో కోట్ల (బ్రహ్మాండములు దొర్లుతూ 
కనిపించాయి. మహర్షి ధ్యానం చేసి అంతా గమనింపసాగాడు. అక్కడాయనకు 


గర్భ భాగవతము - కన కథామృతము 
వ న త త 
విరజానది కనిపించింది. ఆ తీరం వెంట వెళ్ళి ఆయన గోలోకంలో (ప్రవేశించాడు. 
అక్కడ (క్రమంగా బృందావనం, గోవర్ణన పర్వతం, సుందర యమునా పులినతలం 
దర్శనమిచ్చాయి. ఆయనెంతో (ప్రసన్నుడయ్యాడు. మహర్షి ఆ నికుంజాలనుంచి 
లోపలకు వెళ్ళాడు. జ్యోతిర్మండలం మధ్య లక్షదళ కమలంమధ్య పురుషోత్తముడైన 
శ్రీకృష్ణపరమాతు ్యడు దర్శనమిచ్చాడు. చుట్టూ గోప గోపికాగణం, గోవుల సమూహం 
అసంఖ్యాకంగా కనిపించింది. ఆ గోలోకమంతా దర్శించిన దుర్వాసమునిని చూచి 
శ్రీకృష్ణుడు నవ్వసాగాడు. ఆ నవ్వే సమయంలో శ్రీకృష్ణుని శ్వాసలోనుంచి మహర్షి 
ఒక్కసారిగా వచ్చి బయటపడ్డాడు. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా యమునాతీరంలో 
పులినతలంపై గోపాలురతో ఆడుకొంటున్న బాలకృష్ణుడు కనిపించాడు. అప్పుడు 
శ్యామసుందరుడు సాక్షాత్తు పరాత్సరుడే అని (గ్రహించి మహర్షి ఆయన పాదాలకు 
ప్రణమిల్లి అనేక విధాలుగా స్తుతించి బదరికాశ్రమం వైపుకు పయనమయ్యాడని 
నారదమహర్షి పలికాడు. 








బహుళాశ్య మహారాజుకు నారదమహర్షి వివరిస్తున్నాడు. (వ్రజంలో వివిధ 
ఉప(ద్రవాలు జరుగుతుండటం చూచి నందరాజు ఒకనాడు నందులను, ఉపనందులను, 
వృషభానులను, గోపకులను పిలిపించి “గోపవరులారా! మన వనంలో అనేక ఉత్సాతాలు 
జరుగుతున్నాయి కదా. ఈ పరిస్థితిలో మన కర్తవ్యం ఏమిటి?” అని అడిగాడు. 
ఆమాటలు విని వారిలో వృద్దుడైనటువంటి సన్నందుడనే గోపకుడు బలరామకృష్ణులను 
ఒడిలోనికి తీసికొని నందునితో “ఓ నందరాజా! మనం మన కుటుంబాలతో 
సహితంగా సత్వరమె ఇక్కడ నుంచి ప్రశాంతమైన చోటకు వెళ్ళాలి. ఈ బాలకృష్ణుడు 
ఇక్కడ (వ్రజవాసులందరికీ (ప్రాణసమానుడు, గోకులమంతటికీ దీపమీ బాలుడు. 
అటువంటిది ఈ పసిబాలకుడికి దైవవశాత్తు ఆపదలు తొలగిపోయాయి కాని 
అవి ఎంతటి ఘోర సన్నివేశాలు! మనం ఈ బాలురిద్దరినీ తీసికొని బృందావనానికి 
వెళదాము. ఇక్కడ పరిస్థితులన్నీ శాంతించిన తరువాతమరల తిరిగివద్దాము” 
అన్నాడు. అప్పుడు నందరాజు నవ్వి “సన్నంద మహాశయా! ఇక్కడకు బృందావనం 
ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి అక్కడకు వెళ్ళి మనం పొందే సుఖం 
ఎమిటి? చెప్పండి” అన్నాడు. అందుకు సన్నందుడు బృందావన వైశిష్ట్యాన్ని ఇలా 
వివరింపసాగాడు. 


బృందావనం క 


ఓ నందరాజా! బర్జిష్మతీ పట్టణానికి ఈశాన్యదిక్కులో, యదుపురానికి 
దక్షిణంలో, శోణపురానికి పశ్చిమంలో ఉన్న భూ(ప్రదేశాన్ని మధురమండల మని 
అంటారు. ఆ మధుర మండలంలో ఇర వై యోజనాల విస్తృతిగల భూభాగాన్ని 
దివ్య మధుర మండలమని పిలుస్తారు. తీర్ణరాజైన పుష్కరుడు కూడా ఈ మధురమండలాన్ని 
పూజిస్తాడని గర్లాచార్యులవారు మధురానగరంలో వసుదేవునకు _ చెప్తున్నప్పుడు 
విన్నాను. మధురమండలంలో ఉన్న వనములలో కెల్ల బృందావనం శ్రేష్టమైనది. 
అక్కడే గోవర్షన పర్వతం ఉన్నది, కాళింది ఇసుక తిన్నెలున్నాయి. అక్కడనే 
బృహత్సాను పర్వతం, నందీశ్వరగిరి మనోజ్ఞంగా కనిపిస్తాయి. పచ్చిక బయళ్ళు 
విస్తారంగా ఉన్నాయి కాబట్టి పశువుల ఆహారానికి ఇబ్బంది కలుగదు. కాబట్ట 
మనం అక్కడకు వెళదామని అన్నాడు. 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 

అప్పుడు నందుడు “తీర్ణరాజైన పుష్కరునిచెత బృందానవం ఏవిధంగా 
పూజింపబడింది” అని సన్నందుని అడిగాడు. సన్నందుడిలా సమాధానం చెప్పాడు 
- ఒక పర్యాయం ప్రళయకాలంలో శంఖాసురుడనే రాక్షసుడు దేవతలనందరినీ 
జయించి, (బ్రహ్మలోకం వెళ్ళాడు. అక్కడ (బ్రహ్మదేవుని చెంత నున్న వేదాలను 
తస్కరించి ఆతడు సముద్రంలోకి వెళ్ళి దాగాడు. అప్పుడు దేవతలందరూ శ్రీహరిని 
ప్రార్థించారు. శ్రీహరి మత్య్యావతారుడై ప్రళయ సము(ద్రంలో దాగిన శంఖాసురునితో 
యుద్దం చేసి తన సుదర్శన చక్రంతో వాని శిరస్సును ఖండించివేశాడు. శ్రీమహావిష్ణువు 
ప్రయాగ వచ్చి నాల్గువేదములను బ్రహ్మదేవున కిచ్చాడు. దేవతలందరి ఎదుట 
బ్రహ్మ చేస్తున్న యజ్ఞాన్ని నిర్వహించి ప్రయాగతీర్ణ అధిష్టాతను పిలిచి ఆతనిని 
తీర్థరాజుగా (పుష్కరునిగా) అభిషిక్తుని గావించాడు. ఆ సమయంలో జంబూద్వీపంలోని 
తీర్ణరాజములన్నీ వచ్చి ఆయనను సేవించాయి. 


ఒకనాడు కలహ(్రియుడైన నారదుడు తీర్థరాజు యొద్దకు వచ్చి “తీర్ణరాజా! 
సర్వతీర్ణములు నిను పూజించాయి. కాని మధురమండలంలోని బృందావన తీర్థములు 
నిన్ను దర్శించటానికి రాలేదు చూశావా?” అని చెప్పి వెళ్ళాడు. ఆమాటలు విని 
తీర్థరాజు కోపించి వైకుంఠమునకు వెళ్ళి మహావిష్ణువును దర్శించి నమస్కరించి 
“మహాత్మా! నీవు నన్ను తీర్ధరాజుగా అభిషిక్తుని చేశావు. సకల తీర్థరాజములు 
వచ్చి నన్ను సేవించాయి. కాని మధురమండలంలోని తీర్ణములు నన్ను సేవించటానికి 
రాలేదు. అవి నన్ను తిరస్కరించాయి. ఈవిషయం నీకు మనవిచేసికొనటం కోసం 
వచ్చాను” అన్నాడు. అప్పుడు మహావిష్ణువు తీర్థరాజుతో “నిన్ను పుష్కరునిగా 
అభిషిక్తుని చేసిన మాట నిజమే. కాని నా నివాసం మీద నీకు అధికారం ఇవ్వలేదు. 
మధురమండలం సాక్షాత్తు నా నివాస స్థలము. ఆ దివ్యధామం (ప్రళయకాలంలో 
కూడా నశించేది కాదు. ఆ పరమ పావన ప్రదేశము నీకు అధీనంకాదు” అని 
పలికాడు. అప్పుడు ప్రయాగతీర్ణ అధిష్టాతయైన పుష్కరుడు సిగ్గుపడి మహావిష్ణువునకు 
అభివందనం చేసివచ్చి తానే స్వయంగా ఈ బృందావనఖండం దర్శించి పూజించి 
తరించాడు అని సన్నందుడు సమాధానమిచ్చాడు. 


మధురమండలం : 


భూదేవికి గర్వభంగం చేయటం కోసం ఇదివరకే ఈ మధురమండలం 


బృందావన ఖండము 


చూపబడింది. ఆది వరాహకల్పంలో శ్రీహరి యజ్ఞ వరాహరూపాన్ని ధరించి రసాతలం 
నుంచి భూమిని పెల్లగించి తన కోరలపై నుంచి తెస్తుండగా భూదేవి భయపడి 
“ప్రభూ! విశ్వమంతా జలమయంగాఉంది. మరినన్ను ఎక్కడ ఉంచుతావు?” అని, 
అడిగింది. అప్పుడు వరాహస్వామి “వృక్ష సముదాయం కనిపించిన చోట, జలతరంగాలు 
ఆనందాతిశయంతో ఉప్పొంగే చోట నిన్ను స్థాపన చేస్తాను” అన్నాడు. అప్పుడు 
భూదేవి “స్థావర వస్తుసముదాయమును ధరించియుండేది నేను కదా. నేను కాక 
మరొకరు ధరింపగలవారున్నారా! వృక్షసముదాయము నీటిలో ఎలాఉంటుంది?” 
అని అడిగింది. అంతలోనే ఆమెకు ఆ జలరాశిలో కళకళలాడే వృక్షములు పుష్పఫల 
భరితంగా కనిపించాయి. ధరణీదేవికి ఆశ్చర్యం కలిగింది. ఆమె గర్వం పటాపంచలయింది. 
అప్పుడు యజ్ఞ వరాహ స్వామి ఆమెతో “ఆకనిపించేది మధురమండలం. అది 
గోలోకం నుంచి వచ్చిన భూభాగం. ప్రళయకాలంలో కూడా నశించేదికాదు” అంటూ 
సన్నందుడు గోవర్టన పర్వతం చరిత్రను వివరింపసాగాడు. 


గోవర్దన గిరి గాథ : 


గోలోకనాథుడైన శ్రీకృష్ణపరమాత్యుడు భూలోకంలో అవతరింప బోయేముందు 
రాధకోరిక (ప్రకారం గోవర్షనగిరిని, యమునా నదిని భూలోకమునకు పంపించాడు. 
గోవర్దనగిరిరాజు భారతవర్షమునకు పశ్చిమదిశలోగల శాల్మలీద్వీపంలోని |ద్రోణాచల 
పర్వతరాజుకు కుమారుడుగా జన్మించాడు. ఈ గిరిరాజు జన్మింపగానే దేవత 
లీయనపై పూలవాన కురిపించారు. హిమవంతుడు, సుమేరు పర్వతరాజులు వచ్చి 
గోవర్దన గిరిని సందర్శించి “నీవు గోలోకధామం నుంచి భువికి అవతరించావు. 
నీవు పరమాత్మ నివాసస్థానానివి. బృందావన శోభ నినుమడింపచేసే వాడవు. ఇక 
పర్వతముల కన్నిటికి నీకే అధిపతివి. నీవు “గిరిరాజువు” అని |ప్రస్తుతించి వెళ్ళారు. 

ఒకనాడు పులస్త్య(బహ్మ తీర్చాటన చేస్తూ ఈ శాల్మలీద్వీపానికి వచ్చి గోవర్దన 
పర్వతాన్ని తిలకించాడు. శ్యామలవర్లంతో, పుష్పఫల వృక్షాలతో, మాధనీలతలతో, 
సెలయేటి ధారలతో వివిధ ఓషధులతో విలసిల్లుతున్న గోవర్దనగిరిని చూచి పులస్త్యుడు 
పులకించిపోయాడు. “శాంతిధామంగా ఉన్న ఈ పర్వతం తపస్సంపన్నులకు అనుకూలంగా 
ఉంటుందని” భావించి ఆయన గోవర్రనగిరి తండ్రియైన |ద్రోణాచలం దగ్గరకు 
' వెళ్ళి “ఓ పర్వతరాజా! నీవు దేవతలందరికీ పూజనీయుడవు. నీకుమారుడు గోవర్రనుడు 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


ఉత్తముడు. ఆ గోవర్రనుణ్ని నీవు నాకివ్వు. నేను విశ్వేశ్వరుడు నివసించే కాశీలో 
నివసీస్తున్నాను. అక్కడ ఎటువంటి పర్వతములు లేవు. గోవర్ణనగిరిని అక్కడ 
ప్రతిష్ట చేస్తాను. ఆ పర్వతముపై నేను తపస్సు చేసుకుంటాను” అని అడిగాడు. 
అప్పుడు |ద్రోణాచలుడు కుమారుని విడిచిపెట్టలేక ఒకవైపు, మహర్షి ఏశాపమిస్తాడోనని 
మరొకవైపు ఎంతో వ్యాకుల పడ్డాడు. “మహర్షి ! ఈకుమారుడు నాకత్యంత 
పీయమైనవాడు. మీ అభ్యర్థననూ కాదనలేను. మీ ఇష్టము” అని కుమారుని 
వైపు తిరిగి “నాయనా! నీవు ఈ మహర్షి వెంట కళ్యాణమయమైన, కర్మ క్షేత్రమైన 
భారతవర్షం వెళ్ళు. అక్కడ మానవులు చతుర్విధ పురుషార్థములను పాటిస్తూ 
ఉంటారు. క్షణములో మోక్షాన్ని సాధిస్తుంటారు” అని ద్రోణుడు పలికాడు. 


అప్పుడు గోవర్ణనుడు “ఓ మహర్షీ! ఎనిమిది యోజనాల పొడవు, ఐదుయోజనాల' 
చుట్టుకొలత ఉన్ననన్ను నీవు ఎలా తీసికొనివెళ్ళగలవు?” అని అడిగాడు. అందుకు 
పులస్త్యబ్రహ్మ “నిన్ను నాచేతిలో పెట్టుకొని తీసికొనివెళ్ళి కాశీలో దించుతాను. 
అధైర్యపడవద్దు” అన్నాడు. అప్పుడు గోవర్తనుడు “మహర్షీ ! ఒక మాటవిను. 
నన్ను మధ్యలో ఎక్కడా దింపకుండగా తీసికొని వెళ్ళాలి. మధ్యలో ఎక్కడైనా 
నన్ను దింపితే అక్కడ నేను (ప్రతిష్టితుడనవుతాను” అన్నాడు. అందుకు మహర్షి 
అంగీకరించాడు. 


గోవర్హనుడు తండ్రికి నమస్కరించి మహర్షి చేతిలోనికి ఎక్కాడు. తండ్రిని 
విడిచివెళుతున్నందుకు గోవర్దనుని కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. అందరూ ఆశ్యర్యంతో 
చూస్తుండగా పులస్త్యుడు గగనమార్గంలో బయలుదేరాడు. మధురమండలం వచ్చింది. 
అప్పుడు గోవర్ణనుడు తనలో “ద్యాపరాంతములో శ్రీ కృష్ణ్పరమాత్ముడు అవతరింపబోయే 
పుణ్యప్రదేశం కదా ఇది. ఆస్వామి లీలలు చూపే స్థలం కదా యిది. నేనిక్కడ 
ఉంటే పరమాత్ముని దర్శనం చేసికొనవచ్చు” అని భావించి తన శరీరం బరువు 
విశేషంగా పెంచాడు. అప్పటికే మహర్షి అలిసిపోయి యున్నాడు. గోవర్రనగిరిరాజు 
పెట్టిన షరతును మరచిపోయి, పులస్త్యుడు గోవర్రనగిరిని మధురమండలంలో ఉంచాడు. 
కొంతసేపటికి అలసట తీర్చుకొని మరల గిరిరాజును ఎత్తటానికి సిద్దమయ్యాడు. 
కాని గోవర్ర 1డందు కంగీకరింపక “ఓమహర్షీ ! నేను చెప్పిన ఒడంబడిక గుర్తున్నది 
కదా! ఇక నేనిక్కడ నుంచి కదలను” అన్నాడు. అప్పుడు పులస్త్యుడు కోపించి 
“గోవర్హనాచలా! నీవు “నో మనోరథాన్ని విఫలం చేశావు కాబట్టి నీవు రోజుకు 


బృందావన ఖండము 
ఒక నువ్వుగింజంత ప్రమాణము తరిగిపోదువు గాక!” అని శపించి కాశీకి వెళ్ళిపోయాడు. 
ఈ భూమిమీద గంగానది ప్రవహిస్తున్నంతకాలం, గోవర్షన గిరి ఉన్నంత కాలం , 
కలిపురుషుని ప్రభావం అభివృద్ది పొందదు అంటూ సన్నందుడు యమునానది 
చరిత్రను వివరింపసాగాడు. 


యమునానది : 


గోలోకధామంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు యమునానదిని భూలోకానికి వెళ్ళమని 
ఆజ్ఞాపించి నప్పుడు యమున భగవానునికి నమస్కరించి బయలుదేరటానికి సిద్దమయింది. 
అప్పుడు (బ్రహ్మ(ద్రవోద్భవయైన గంగ, విరజానదులు యమునలో లీనమయ్యాయి. 
ఈ (ప్రవాహం వామనుని గోరు తాకి, బ్రహ్మాండ కర్పరం చిట్టగా ఆ జలంతో 
కలిసి అజితపదమును, (ధువలోకమును, ఆపై వైకుంఠమును తాకి అక్కడ నుండి 
(బ్రహ్మలోకమునకు వచ్చి సుమేరు శిఖరంపై పడి అక్కడ నుండి మేరువుకు 
దక్షిణ భాగానికి చేరుకున్నది. అక్కడ గంగ విడిపోయి హిమాలయపర్వతముపై 
నుండి, యమున కళింద పర్వతము పైనుండి (ప్రవహింపసాగాయి. అందువల్లనే 
గంగానదికి హైమవతియని, యమునకు కాళింది యని పేర్టువచ్చాయి. యమున 
అనేక ప్రాంతాలను పవిత్రం చేస్తూ ఖాండవ వనము చేరుకొని శ్రీకృష్ణపరమాత్య్ముతణ్ణి 
తన అధిపతిగా భావించి దివ్యదేహంతో తపస్సు చేసింది. మరల యమున అక్కడ 
నుంచి బయలుదేరి వ్రజమండలంలో బృందావనం దగ్గరకు వచ్చింది. అక్కడ 
కృష్ణపరమాత్వుణ్ణి దర్శించి రాసక్రీడలో పాల్తొన్నది. కృష్ణుణ్ణి విడిచి వెళ్లలేక వెళ్ళలేక 
కన్నిరు కారుస్తూ చివరకు యమున పశ్చిమంవైపు ప్రయాణించి గంగానదితో 
కలిసింది. రెండూ కలిసి క్షీరసాగరం వైపు వెళ్ళాయి. 


నదీశిరోమణి, కళిందనందిన, కృష్ణవర్ష అయిన యమున సముద్రం దగ్గరకు 
చేరుతున్న సమయంలో గద్గద వాణితో గంగతో ఇలా అన్నది - “ఓ గంగా! 
నీవు ధన్యవు. సాక్షాత్తు శ్రీకృష్ణుని పాదపద్మాల సన్నిధిలో నీవు జన్మించావు. 
లోకమునంతటినీ పావనమొనరించే నీవు ఉత్తమురాలవు. నేనిక్కడ నుండి పైకి 
శ్రీహరిలోకానికి వెళుతున్నాను. నీవు ఇష్టమయితే నాతో రావచ్చును” అని పలికింది. 
అప్పుడు గంగ యమునతో “ఓ యమునా! నేను కృష్ణుని పాదముల దగ్గర 


గర్భ భాగవతము - కృన్ల కథామృతము 


జన్మించినట్టయితే, నీవు సాక్షాత్తు శ్రీకృష్ణుని వామభాగం నుంచి ఆవిర్భవించావు. 
నీవు నాకంటె పరమ పావనమూర్తివి. పరమానంద స్వరూపిణివి. నీవు హరిప్రియవు. 
గోలోకంలో కూడా నీ దర్శనం దుర్లభం కదా! నీవు నన్ను విడిచి వెళుతున్నందుకు 
బాధగా ఉన్నది. నేను నీతో రాలేను. శ్రీకృష్ణపరమాత్ముని ఆదేశానుసారం నేను 
పాతాళలోకానికి వెళుతున్నాను” అని పలికింది. ఈవిధంగా గంగా యమునలు 
తమ తమ మార్గాలలో పయనించాయి. గంగ పాతాళంలోని భోగవతివనంలోకి 
వెళ్ళి “భోగవతి” అని పేరు పొందింది. శంకరభగవానుని శిరస్సుపై విలసిల్లే 
జలము అక్కడిదే. ఇక్కడ యమునా నది సప్తసాగరములను దాటి సువర్షమయభూమిపై 
ప్రయాణించి లోకాలోక పర్వతం మీదకు చేరుకున్నది. అక్కడ నుండి బ్రహ్మలోకం 
మున్నగునవన్ని దాటి (బహ్మ(ద్రవంతో కలిసి (బ్రహ్మాండ కర్పరం ద్యారా ముందుకు 
సాగిపోయింది. చివరకు యమున పరమాత్ముని గోలోకధామం చేరింది. ఇదీ 
మంగళప్రదమైన యమునా చరిత్రము అని సన్నందుడు చెప్పినట్టు నారదమహర్షి 
బహుళాశ్వునకు తెలియపరచాడు. 


బృందావన ప్రవేశం 3 


సన్నందుడు తెలిపిన విషయములను విని నందరాజు గోగణముతో 
బృందావనమునకు బయలుదేరటానికి సిద్దమయ్యాడు. యశోద, రోహిణి, 
గోపకాంతలుకూడా బయలు దేరారు. నందుడు బలరామ కృష్ణులతో రధముపై 
అధివసించాడు. వెనుక గోసముదాయము రాసాగింది. వృషభానుడు ఏనుగుపై 
తన కుమార్తె రాధను, భార్యను కూర్చొన బెట్టుకొని బయలుదేరాడు. వారితో 
నందులు, ఉపనందులు, వృషభానులు గో గోపగణ సహితంగా బృందావనానికి 
చేరుకున్నారు. అక్కడ గోపకులు గోష్టములను, నివాసములను నిర్మాణం చేశారు. 
వృషభానుడు నాలుగు యోజనముల విస్తీర్ణంలో తన నగర నిర్మాణం చేయసాగాడు. 
నందుడు నందనగరం నిర్మించాడు. లీలాబాలకులైన బలరామకృష్ణులు ఆయమునా 
సైకత (ప్రదేశాలలో గోపబాలురతో కలసి" స్వేచ్చగాఆనందంగా ఆడుకొనసాగారు. 
బలరాముని శరీరంపై నీలాంబరం, శ్రీకృష్ణుని శరీరంపై పీతాంబరం కాంతులు 
_వెదజల్టుతున్నాయి. ఆటలాడేటప్పుడు వారి పాద మంజీరనినాదాలు (శ్రుతిహితంగా 
ఉన్నాయి. ఒకరినొకరు పట్టుకొనే ఆటలు, దాగుడుమూతలు, పైన విహంగం 


మ 


వెళుతుంటే (క్రిందదాని నీడలో పరుగులు తీయటం ఇలా విహరిస్తున్నారు. 


బ్బ ందొవన ఖండము 
వత్సాసురుడు = 





ఒకరోజున వారి గోవుల సముదాయంలో కంసునిచేత పంపబడిన ఒక 
అసురుడు వచ్చి గోరూపంతో కలిసి ఉన్నాడు. ఆతడే వత్సాసురుడు. ఈ విషయం 
గ్రహించిన శ్రీకృష్ణుడు మెల్ల మెల్లగా ఆ గోవు దగ్గరకు చేరాడు. వత్సాసురుడు 
వేగంగా వచ్చి తన వెనుక కాళ్ళతో బాలకృష్ణుని మెడపై తన్నాడు. ఈ దృశ్యం 
చూచిన మిగిలిన గోపాలురు దూరదూరంగా వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఆ వత్సాసురుని 
కాళ్ళుపట్టుకొని గిరగిరా (త్రిప్పినేలకేసి కొట్టాడు. మరల ఎత్తి అక్కడున్న ఒక 
వెలగచెట్టుకేసి కొట్టాడు. ఆ దెబ్బకు ఆచెట్టునున్న వెలగపండ్లన్నీ నేలరాలాయి. 
వత్సాసురుడు విగత జీవుడయ్యాడు. అతని శరీరంలో నుంచి ఒక జ్యోతి బయలుదేరి 
వచ్చి శ్యామసుందరునిలో విలీనమయింది. దేవతలు కృష్ణునిపై పూలవాన కురిపించారు. 
వత్సాసురుని పూర్వజన్మ : 

“పూర్వం మురాసురునకు (ప్రమీలుడనే ఒక కుమారుడున్నాడు. ఆతడు 
దేవతలకు కూడా అజేయుడయ్యాడు. ఒకనాడా దైత్యుడు వసిష్థముని ఆశ్రమానికి 
వచ్చి అక్కడున్న నందినీ ధేనువును చూశాడు. దానిని ఎలాగైనా పొందాలని 
ఆతడు (బ్రాహ్మణ రూపం ధరించి వసిష్టుని కడకు వచ్చి తనకు నరదినిధనువున: 
ఇమ్మని అర్థించాడు. దివ్యదర్శనుడైన వసిష్టుడు విషయమంతా (గ్రబాంచికూడా 
మౌనంగా ఉన్నాడు. అప్పుడునందినీ ధేనువు ఆతనితో “ఓరి దుర్మతి! నివు 
మురాసురుని కుమారుడవు. గోవుకోసం కపట (బ్రాహ్మణ వేషం ధరించి వచ్చావు. 
కాబట్టి నీవు అసుర స్వభావంతో గోవత్సంగా మారిపోదువుగాక!” అని శపించింది. 
వెంటనే ఆ దైత్యుడు నందిని ధేనువు పాదాలపై పడి తనను క్షమింపుమని 
వేడుకున్నాడు. అప్పుడు నందిని వానితో “నివు ద్యాపరాంతంలో శ్రీకృష్ణుని గోవులలో 
చేరినప్పుడు, కృష్ణుని చేతిలో నీకు ముక్తి కలుగుతుంది” అని పలికింది. ఆకారణం 
వల్లనే వత్సాసురుని ఆత్మ పరమాత్మునిలో విలినమయింది అని నారదమహర్షి 
తెలియజేశాడు. 


బకాసురుడు : 


ఒకనాడు శ్రీకృష్ణుడు బలరామునితోను, గోపబాలురతోను యమునా తీరంలో 


గర్గ భాగవతము - కృష్ణ కథామృ తము 
విహరిస్తుండగా బకాసురుడు అక్కడకు వచ్చాడు. పర్వతాకారంతో, మేఘ గర్జనవంటి = 
స్వరంతో ఉన్న బృహత్తరమైన బకమును చూచి గోపబాలకులు భయపడ్డారు. 
ఆ బకాసురుడు ఒక్కసారిగా కృష్ణుణ్ణి వజ్రం వంటి తన ముక్కుతో పట్టి నోట్లో 
వేసుకున్నాడు. ఆదృశ్యంచూచి గోపాలకులు భయ(భ్రాంతులై మూర్చపోయారు. ఇంద్రాది 
దేవతలు మరుక్షణంలోనే అక్కడకు చేరుకున్నారు. కాని ఆ దైత్యుణ్ణి సంహరించటం 
ఎవరికీ సాధ్యంకాలేదు. ఇక సనుస్త దేవర్షులు, (బ్రహ్మర్షులు, కృష్ణపరమాత్ముడు 
క్షేమంగా బయటకు రావాలని 'ప్రార్థింపసాగారు. అది విని బాలకృష్ణుడు తన 
బ్యోతిర్మయమైన దివ్యదేహాన్ని పెంచి పెద్దది చేశాడు. అప్పుడు బకాసురునకు 

పిరిసలుపకనోరు తెరచి కృష్ణుణ్ణి బయటకు విడిచి వేశాడు. అప్పటికీ కృష్ణుడు 
(బతికి ఉన్నాడని బకాసురుడు తన తక్షణమైన ముక్కుతో మీదకు వస్తుండగా 
శ్రీకృష్ణుడు దాని రెండు ముక్కు పుటములు పట్టుకొని విరిచివేయగా ఆ దైత్యుడు 
ప్రాణాలను కోల్పోయాడు. వాని తేజము వచ్చి పరమాత్మునిలో లీనమయింది. 
కృష్ణుడు క్షేమంగా (బ్రతికి బయటపడినందుకు గోపాలకులు సంతోషించి అందరూ 
పొటలు పాడుకొంటూ నందగృహానికి చేరుకున్నారు. గోపాలకులు ఆశ్చర్యానందాలతో 
జరిగిన విషయమంతా వివరించి చెప్పినపుడు అంతా విస్మితులయ్యారు అని 
చెప్పి నారదుడు బహుళాశ్ళ మహారాజుతో బకాసురుని పూర్వజన్మ వృత్తాంతాన్ని 
వవరిస్తున్నాడు. 


బకొసురున పూర్వజన్మ : 


“ఓ మహారాజా! పూర్వం హయగగ్రీవుడనే ఒక రాక్షసుడుండేవాడు. అతని 
కుమారుడైన ఉత్కలుడు దేవతలను జయించి ఇం[ద్రసింహాసనం ఆ(క్రమించి నూరు 
సంవత్సరాలు సకల వైభవాలను అనుభవించాడు. ఒకరోజున దైత్యుడైన ఆఉత్కలుడు 
అటుయిటుతిరుగుతూ గంగాసాగర సంగమ స్థలం దగ్గరఉన్న జాజలి మహర్షి 
ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఉత్కలుడు అక్కడ ఉన్న సరస్సులో వలవేసి చేపలు 
పట్టసాగాడు. జాజలి మహర్షి అతనిని వారించి చేపలను ఆవిధంగా హింసింపవలదని 
అన్నాడు. అయినా దుర్భుద్దియైన ఉత్కలుడు వినలేదు. అంతట సిద్దుడైన ఆ 
మహాత్ముడు “మూర్భుడా! కొంగవలె చేపలను హతంచేస్తున్నావు కాబట్టి నీవు కొంగగా 
జన్మించు” అని శపించాడు. 


బృందావన ఖండము 
అప్పుడు ఉత్కలుడు భయపడి తేజోవిహీనుడై మహర్షి పాదములపై పడి 
“మహాత్మా! మీ ప్రచండమైన తపోబలం గుర్తించలేక నేను పొరపాటు చేశాను. 
నన్ను మన్నించు ” అని వివిధవిధములుగా వేడుకున్నాడు. ఆతని వినయపూర్వకమైన 
మాటలను విని ముని ప్రసన్నుడై “వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ 
ద్వాపరయుగం చివర శ్రీకృష్ణపురమాత్ముడు (వ్రజమండలంలో గోపాలకుడుగా 
విహరిస్తుంటాడు. ఆస్వామి దయవల్ల నీవు ముక్తిని పొందుతావు” అని పలికాడు. 
ఈ కారణంవల్ల ఆ ఉత్కలుడు బకాసురునిగా జన్మించి కృష్ణ పరమాత్మ చేతిలో 
ముక్తిని పొందాడు అని నారద మహర్షి బహుళాశ్వునికి తెలియజేశాడు. 


అఘాసురుడు : 


ఒకరోజున గోవిందుడు తోటి గోపొాలబాలకులతో గోవులను మేపుకొంటూ 
కాళిందీ తీరంలో ఆటలాడసాగాడు. అదే సమయంలో అఘుడనే రాక్షసుడు పెద్ద 
సర్ఫాకారం ధరించి (క్రోసెడు దూరం శరీరం పెంచి పెద్ద నోరు తెరుచుకొని 
దారి కడ్డంగా పడుకొని ఉన్నాడు. ఇంతలో గోవులతో పాటుగా వస్తున్న గోపాలకులు 
శ్రీకృష్ణుడు మన చెంత ఉండగా భయమేమిటి అని అందరూ దాని ముఖద్యారంలో 
ప్రవేశించారు. వెంటనే వారినందరనీ రక్షించటం కోసం కృష్ణుడు బలరామునితో 
సహితంగా అఘాసురుని వదన గహ్యరంలో ప్రవేశించి తన విరాట్‌ స్వరూపాన్ని 
విజృంభింపచేయటం ఆరంభించాడు. అఘాసురునకు ఊపిరి సలుపక విగతజీవు 
డయ్యాడు. అతని జీవనజ్యోతి ఘనశ్యామునిలో లీనమయింది. ఆ దైత్యుని నోటిలోకి 
వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన గోవుల్ని, గోపకుల్ని మాధవుడు తన కృపావృష్టితో 
తిరిగి (బ్రతికించాడు. 


అఘాసురుని పూర్వజన్మ : 


పూర్వం శంఖుడనే రాక్షసుడుండేవాడు. అతని కుమారుడే ఈ అఘుడు. 
బలవంతుడు, రూపవంతుడు అయిన అఘాసురుడు అహంకారంతో వి(ర్రవీగుతూ 
ఉండేవాడు. ఆతడొకనాడు మలయాచలంపై తపస్సు చేసుకుంటున్న అష్టావక్ర 
మహర్షి రూపాన్ని చూచి పరిహసించాడు. అందుకు ఆగ్రహించిన మహర్షి “ఓరీ 
దుర్మతీ! నీవు వ(క్రవర్తనంగల సర్పమవగుదువు గాక!” అని శపించాడు. వెంటనే 
భయవిహ్యలుడైన అఘుడు అష్టావక్ర మహర్షిని శరణువేడాడు. మహర్షి ప్రసన్నుడై 


గర్ల భాగవతము - కవ కథామృతము 


“కృష్ణపరమాత్ముడు నీ ఉదరంలో (ప్రవేశించినప్పుడు నీకు సర్పరూపం నుంచి 
విముక్తి కలుగుతుంది” అని పలికాడు. ఆవిధంగా అఘాసురుడు సర్ఫాకృతి పొందటం, 
చివరకు ఘనశ్యాముని చేతిలో మోక్షం పొందటం జరిగింది అని నారదమహర్షి 
బహుళాశ్వునకు వివరించాడు. 


చల్లులారగింపు క 


నారదమహర్షి బహుళాశ్వునితో ఇలా పలికాడు - మహారాజా! కృష్ణపరమాత్ముని 
మరొక లీలను చెప్తాను విను. గోపకులంతా అఘాసురుని బారి పడినప్పుడు 
శ్రీకృష్ణుడు వారినందరినీ మృత్యుముఖం నుంచి రక్షించిన అనంతరం వారందరికీ 
తిరిగి ఆనందం కలిగించాలని వారిని యమునా తీరానికి తీసికొనివెళ్ళాడు. శ్రీ కృష్ణుడు 
వారిని చూచి “సఖులారా! ఇక్కడి యమునా సైకత ప్రదేశం ఎంత అందంగా 
ఉన్నదో చూశారా! శీతల మంద సుగంధ సౌరభం ఎలా ఆహ్లాదం కలిగిస్తున్నదో 
కదా! అవును. ఇప్పటికే చాలా ప్రొద్దు పోయింది. భోజన సమయమయింది. 
ఈ అందమైన చోట కూర్చొని భోజనాలను చేద్దాము. ఇంతలో గోవులు కూడా 
ఇక్కడి పచ్చిక బయళ్ళలో మేసి ఈ జలాలు త్రాగుతుంటాయి” అన్నాడు. 
అప్పుడు కొందరు గోపకులు సరేనని భోజనాలకుప(క్రమించారు. భోజనములను 
తెచ్చుకొనని గోపకులు తాము ఆహార పదార్హములను తెచ్చుకొనలేదని, గోవులను 
తోలుకొని ఇళ్ళకు వెళతామని అంటే గోవిందుడు వారిని చూచి “నేను ఉన్నాను 
గదా ఆవిషయం నేను చూసుకుంటాను” అన్నాడు. 


గోపబాలురంతా శ్రీకృష్ణునకు చుట్టూ కూర్చున్నారు. గోపాలకులు వివిధ 
విధములైన రంగురంగుల వస్త్రాలను ధరించిఉన్నారు. మధ్యలో మాధవుడు 
పీతాంబరధారియై నయనానందకరంగా విలసిల్లసాగాడు. చుట్టూ కూర్చున్న గోప 
బాలురు పద్మ పత్రాలవలె ఉండగా, మధ్యలో కృష్ణుడు స్వర్ల కర్లికవలె శోభించాడు. 
తమకు లభించిన పూలరేకులలో, పత్రాలలో, ఆహారమునుంచుకొని రకరకాల 
రుచులతో కలుపుకొని తినటం ఆరంభించారు. కొందరు చేతులలోనే, కొందరు 
రాళ్ళపైనే, కొందరు చెట్ల చిగుర్లపైనే ఆహారము నుంచుకొని ఆరగింపసాగారు. 
ఒకబాలుడు గబగబావచ్చి ఒక ముద్దను కృష్ణుని నోటిలో పెట్టాడు. కృష్ణుడు 
నవ్వుతూ తింటూ “సోదరులారా! మిరు తెచ్చుకొన్న రుచికరములైన పదార్దాలను 


బృందావన ఖండము 


మిగిలిన బాలకులకు కూడ పెట్టండి. నాకు రుచిగురించి బాగాతెలియదు” అన్నాడు. 
అప్పుడు ఆహారపదార్థాలను తెచ్చుకొన్నవారు తీసికొనిరానివారికి పంచిపెట్టి సంతృప్తిని 
పొందారు. గోపాలకులంతా ఒకరితో ఒకరు నవ్వుతూ ఆహారం తినసాగారు. సుబలుడు 
మరల హరినోటిలో ముద్దపెట్టాడు. కృష్ణుడు ఆ ముద్ద కొంత కొరికి తిని ఒకటే 
(అ) లు a) య 

నవ్వటం. ఒక గోపకుడు కృష్ణుని చూచి “నందనందనా! తాత అమాయకుడయితే 
మనుమడికి రుచులు తెలియవని అంటారు” అని పలికాడు. ఇంతలో శ్రీదాముడు 
తన ఆహారపదార్జాన్ని కృష్ణునికి మరి కొందరికి పెట్టాడు. వరూథపుడు వచ్చి 
(బ్రతిమలాడి వాసుదేవునకు ఒక ముద్దపెట్టాడు. అందరూ కొంచం కొంచం తినటం 
నవ్వుకొనటం ఆటలాడుకోవటం... 


కటివ(స్తం దగ్గర వేణువు, ఎడమ చేతిలో ఒకకర్ర, కుడిచేతిలో అన్నపుముద్ద, 
వేళ్ళమధ్య పళ్ళముక్కలు, సిగలో నెమలిపింఛం, భుజాన ఒక దుప్పటి, మెడలో 
వనమాల, పాదాలకు నూపురములు, వక్షస్థలంపై శ్రీవత్సం, కౌస్తుభమణి ధరించి 
శ్రీకృష్ణుడు గోపాల బాలకుల మధ్యలో కూర్చొని తన చతుర భాషణములతో 
వారిని నవ్విస్తున్నాడు. యజ్ఞభోక్షయెన శ్రీహరి ఈవిధంగా భోజనం చేస్తూఉండటం 
దేవతలు, మనుష్యులు కూడా ఆశ్చర్యచకితులై చూడసాగారు. ఈలోపు వారి 
గోవత్సములన్నీ మెల్లమెల్లగా గహనమైన వనంలోకి వెళ్ళిపోయాయి. ఇది (గ్రహించి 
గోపాలకులు వ్యాకులతపొందారు. అప్పుడు కృష్ణుడు వారినిచూచి “అక్కడకు 
మీరు వెళ్ళవద్దు. నేను వెళ్ళి గోవుల్ని తీసికొనివస్తాను” అని అంటూ కుడిచేతిలో 
అన్నం ముద్ద ఉండగానే బయలుదేరి చెట్టుచేమలు వెదకటం ఆరంభించాడు. 
(వ్రజవాసులతో శ్రీకృష్ణుడు యమునాతీరంలో అన్నంతింటూ కూర్చొన్న సమయంలోనే 
(బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి ఆదృశ్యం చూచి అమితాశ్చర్యంతో “ఈతడు 
దేవాదిదేవుడైన శ్రీహరి యేనా? ఈతడెవరో గోపబాలుడయి ఉంటాడు. ఈయన 
శ్రీహరి అయినట్టయితే ఇలా ఎంగిలి అన్నాలు తినటమేమిటి?” అనుకున్నాడు. 
ఈవిధంగా విధాత పరమాత్ముని మాయకు వశమైపోయి (భ్రాంతి చెంది “ఈయన 
మహిమ ఏమిటో తెలిసికొనాలని” నిశ్చయించుకొని ఆ గోపబాలుర నందరినీ 
మాయం చేసి తానూ అంతర్జానమయిపోయాడు. 


బహురూపధారణ : 


గోవత్సములు కనిపించక గోవిందుడు తిరిగి యమునా తీరానికి చేరేసరికి 


గర్గ భాగవతము - కష్ణ కథామృతము 





అక్కడ గోపాలకులు కూడా కనిపించలేదు. అప్పుడు పరమాత్ముడు ఒక్కక్షణం 
ఆలోచించి “ఓహో! ఇది (బ్రహ్మచేసిన పనికదా!” అని అనుకున్నాడు. అఖిల 
విశ్వవిధాయకుడైనటువంటి శ్రీకృష్ణుడు తన లీలావిలాసంతో తానే గోవత్సములుగా, 
గోపాలకులుగా అనేక రూపాలను ధరించాడు. ఇది వరకు ఆ గోవత్సములు 
ఏవిధంగా ఉండేవో ఆ విధంగా, గోపాలకులు ఏయే రూపాలలో ఉండేవారో 
ఆ విధంగా, వారు ఏయేగుణాలతో, ఏయే అలంకారాలతో ఉండేవారో ఆ విధంగా 
భగవంతుడు అనేక రూపాలను ధరించాడు. ఇంతకు ముందు వలెనే ఆటలాడుతూ 
గోపాలకులు గోవత్సములతో సూర్యాస్తమయ సమయానికి నందభవనానికి చేరుకున్నారు. 
ఆ గోపాలకులు ఆ గోవత్సాలను గోష్టంలోకి తీసికొని వెళ్ళి ఏ గోవు దగ్గరకు 
ఏ దూడను తీసికొనివెళ్ళాలో అలాగే తీసికొని వెళ్ళారు. ఆ గోవులు తమ వత్సములను 
చూచి ఎనలేని వాత్సల్యంతో తమ పాలనివ్వసాగాయి. ఆసమయంలో ఆగోవులు 
శ్రీహరికి మాతృదేవతలయ్యాయి. ఏ గోపాలకుడు ఏయింటికి వెళ్ళాలో అలాగే 
వెళ్ళాడు. వంశీధ్వని నిని గోపకాంతలు శీఘ్రంగా లేచి వచ్చి తమ బాలురను 
అప్యాయతతో దగ్గరకు తీసుకున్నారు. గోవత్సములపట్ల, గోపబాలకులపట్ట గోవులకు, 
గోపకాంతలకు ఇది వరకటికన్న వాత్సల్యము (ప్రేమలు అనేకరెట్టు అధికమయ్యాయి. 
తరువాత కొందరు గోపబాలురకు వివాహాలు కూడా అయినాయి. ' వారి వారి 
వధువులు తమ పతులను కృష్ణస్వ రూపులు గా ఖావించి వారిపట్ల అపరిమితంగా 
(పేమ చూపసాగారు. 


ఒకరోజున బలరాముడు గోవులను చూడటానికి వనములోకి వెళ్ళాడు. 
అప్పటికి బ్రహ్మదేవుడు గోవత్సములను, గోపాలకులను మాయంచేసి నాలుగైదురోజులు 
తక్కువగా సంవత్సరం కావస్తున్నది. దూరంగా కొండశిఖరంపైన గోవులున్నాయి. 
పచ్చికబయలులో దూడలు తిరుగుతున్నాయి. తమ వత్సములను చూచి గోమాతలు 
పరుగుపరుగున వచ్చి వాత్సల్యంతో వాటికి పాలను కుడుపసాగాయి. ఆదృశ్యం 
చూచిన గోపాలకులకు అమితమైన కోపం వచ్చి తమ గోపబాలురను దండించటానికి 
కొండమీదనుంచి వేగంగా వచ్చారు. తీరాదగ్గరకు వచ్చి స్నేహవశీ భూతులై తమ 
కుమారులను ఒళ్ళోకి తీసికొని కూర్చున్నారు. వారందరి నేత్రాల నుంచి (పేమపూర్వకమైన 
ఆనందబాష్పాలు జాల్యారనాగాయి. బలరాముడీ సన్నివేశాలను చూచి ఆశ్చర్యపడి 
“ఏమిటీ విచిత్రం? దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి ఈ (వ్రజమంతా 


బ్బ ఆఉదావన ఖండము | 


ఎందుకని ఇలా ఉన్నది? రోజురోజుకు అందరి హృదయాలలో ఈ ప్రేమ ఎలా 
వృద్ది పొందుతున్నది. దేవతలు, గంధర్వులు, రాక్షసులలో ఎవరిమాయ ఇది? 
నన్ను మోహంలో ముంచుతున్న ఇది కృష్ణ్లమాయ తప్ప వేరొకటికాదు” అని 
భావించి కనులు మూసికొని దివ్యదృష్టితో గమనించాడు. ఆయనకు అక్కడున్న 
గోవత్సములు, గోపబాలకులందరూ శ్యామసుందరమూర్తులు గా, వనమాలా శోభితులుగా 
కనిపించారు. ఒక్క కృష్ణుడే ఇన్ని రూపాలను ధరించినట్టు బలరాముడు (గ్రహించాడు. 
బలరాముడు కళ్ళుతెరచి “కృష్ణా! (బ్రహ్మాది దేవతలు సిసేవ చేయటానికి, 
నీఆజ్ఞపాలించటానికి నిరంతరం సిద్దంగా ఉంటారు. నీవు పరమేశ్యరుడవు. నీవు 
శూన్యంలో కోట్లాది బ్రహ్మాండములను సృష్టించగల సమర్షుడవు” అని స్తుతించాడు. 


అదే సమయంలో బ్రహ్మలోకంలో ఒక (త్రుటికాలం గడిచింది. భూలోకంలో 
ఒక సంవత్సరకాలంగడిచింది. కృష్ణుడు యధథావిధంగానే గోపాలకులతో, గోవత్సాలతో 
బృందావనంలో విహరిస్తున్నాడు. (బ్రహ్మదేవుడు వెళ్ళి చూస్తే తాను దాచిన చోట 
గోవత్సములు, గోపబాలురు ని(ద్రావస్టలోనే ఉన్నారు. అప్పుడు (బ్రహ్మ ఈ నందనందనుడు 
కేవలం గోపాలకుడు కాదు అఖిలాండకోటి (బ్రహ్మాండ నాయకుడని (గ్రహించాడు. 
మోహాతీతుడు విశ్యమోహనుడు అయిన స్వామిని మోహింపజేయటానికి తాను 
వచ్చినందుకు ఐధాత పశ్చాత్తప్త్రడయ్యాడు. 


చతుర్ముఖుని కృష్ణ స్తుతి: 


అప్పుడు విధాత తన హంసవాహనమునుంచి (క్రిందకు దిగి కృష్ణపరమాత్మున 
చరణకమలములకు సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆనంద బాపష్పములతో 
ఆ స్వామి పాదముల నభిషేకించి అంజలి ఘటించి శ్రీకృష్ణుని స్తుతింపసాగాడు. 


“ఓ వంశీధరా! నీవు పురుషోత్తముడవు. పరమేశ్వరుడవు. (ప్రకృతికతితుడవు. 
నీకు అభివందనము స్వామీ! మేము ఏ పరాత్పరుని అంశలమో, ఏ పరబ్రహ్మశక్తినుంచి 
మేము స్పష్టి స్థితి లయలను నిర్వహిస్తున్నామో ఆ పరాత్సరుడవు, పర్నబహ్మవు 
_ నీవే.నీవుస్వయంగా సంకల్పించుకొని శ్రీ కృష్ణునిరూపం ధరించి వంచసందనుడవయ్యావు. 
గోపాలకులతో కలిసి గోపవేషం ధరించి బృందావనంలో గోవులతో విహరిస్తున్నావు. 
మేఘములచే స్పృశింపబడిన ఆకాశంవలె ప్రాణుల దేహములలో నీవు (క్షేతజ్ఞాుడవుగా 
చైతన్యరూపుడవుగా భాసిస్తున్నావు. నీవు మాయారహితుడవు. భక్తి వైరాగ్యములకు 


గధ భాగవతము - కృష్ణ కథాన్వు తము 


మాత్రమే లభించేవాడవు. ఓ సర్వజ్ఞా! మెరుపుతీగవలె, నీటిలో (వాతవలె ఈ 
జగమంతా మిథ్యగా తెలుసుకుంటున్నాను. విషయసుఖములు -దు:ఖభాజనము 
అవుతున్నాయి. చెట్లు కదలకపోయినా కదిలేనీటిలో చూసినప్పుడు చెట్టు కూడా 
కదులుతున్నట్టు కనిపిస్తాయి. అదేవిధంగా (భ్రాంతిపొందిన మానవుడు ప్రకృతి నుంచి 
జనించిన గుణములకు వశమై, తాను పొందే సుఖమును సత్యమని (భ్రమిస్తున్నాడు. 
సుఖదుఃఖములు మనస్సుకు సంబంధించినవి. అవి నిద్రావస్థలో లుప్తమై జా(గ్రదవస్థలో 
అనుభవంలోకి వస్తాయి. ఈవివేకం పొందిన మానవుడు ఈ జగత్తు స్వప్నావస్థ 
వంటిదని (గ్రహిస్తాడు. జ్ఞానులు అభిమాన మమకారములను పరిత్యజించి వైరాగ్యం 
పొంది శాంతులుగా ఉంటారు. 


ఒక దీపం నుంచి వేలాది దీపములు ఏవిధంగా వెలుగుతాయో అదేవిధంగా 
ఒకే ఒక పరమాత్మ నుంచి సమస్తము ఆవిర్భవించింది. ఆ తాత్తిక విషయమును 
జ్ఞానులు (గ్రహింపగలరు.ఏ భక్తుడు అగ్నిశిఖవలె గుణముక్తుడై ఆత్మనిష్టుడై హృదయంలో 
దేవాధిదేవుడైన వాసుదేవుణ్ణి భజిస్తాడో ఆతడు అనేక జలపా(త్రలలో ఒకే చంద్రబింబాన్ని 
దర్శించినట్లు. చరాచరజీవకోటిలో ఒకే ఆత్మతత్త్యమును దర్శిస్తాడు. నిరంతరం 
వర్షించి కూడా వేదములు పరమపురుషుడవైన నీ వైభవంలో పదహారవభాగాన్ని 
కూడా తెలుపలేకపోయినాయి. ఓ (ప్రభూ! భూతలంపై నీ (ప్రభావాన్ని మానవులు, 
మహర్షులు, సురలు, అసురులు, చతుర్షశమనువులు కూడా తెలిసికొనలేరు. వీరు 
స్వప్నంలో కూడా నీ చరణకమలములను దర్శింప సమర్థులు కారు. నీవు గుణసాగరుడవు, 
ముక్తిదాతవు, పరాత్పరుడవు, రమేశుడవు, గుణేశుడవు, (వ్రజేశ్వరుడవు, 
శ్రీమన్నారాయణుడవు. నీకు నమస్కారము. వైకుంఠంలో లీలలను మించిన లీలలను 
చూపిస్తున్న ఓస్వామి! నీ పరమసుందరమైన మనోహర మూర్తికి దేవతలంతా 
అభివాదం చేస్తున్నారు స్వామీ! 


ఓ జగన్నాథా! తండ్రీ! నీ నాభికమలం నుంచి నేను ఉద్భవించాను. నేను 
నీ కుమారుడను. అందువల్ల నేను చేసిన ఈ అపరాధం మన్నించు. ఒకలోకానికి 
అధిపతినైన నేనెక్కడ? అనేక (బ్రహ్మాండములకు అధిపతివైన నీవెక్కడ? స్వామీ! 
నన్ను రక్షించు. నీ మాయా (ప్రభావంవల్ల మానవులు, దైత్యులు, దేవతలు అందరూ 
మోహితులౌతారు. అటువంటిది అవివేకినైన నేను నామాయతో నిన్ను మోహింపచేయాలని 
భావించాను. ఓ గోవిందా! నారాయణా శేషశయనా! నిన్ను పరీక్ష చేయాలని 


బ్లందానన ఖండము 


భావించిన నన్ను క్షమించు ప్రభూ! జ్ఞానులు భక్తి లేకుండా జ్ఞానంలో నిమగ్నమైఉంటే 
వారు పరమపదమును దర్శింపలేరు. కేవలం భక్తి భావంతోనే అనేకులు యోగులు, 
మునులు, (వ్రజవాసులు నిన్ను పొందగలుగుతున్నారు. భగవాన్‌! నేను గోసకులంలో 
జన్మించి, నీ పాద పద్మములను ఆరాధించి సుగతిని పొందుతాను. -ఈ(వ్రజంలో 
నిన్ను పరిపూర్ణంగా దర్శనం చేసికొనే నీ తల్లిదం(డ్రులు, గోపకాంతలు, గోపాలురు 
ఎంత ధన్యులు. ప్రభూ! నీచుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే జగత్తులోని సంపూర్ణ 
తీర్జాలను సేవించిన ఫలం దక్కుతుంది” అని ఈవిధంగా విధాత అనేక విధాలుగా 
కృష్ణ పరమాత్ముణ్ణి స్తుతించి స్వామికి ప్రదక్షిణం చేసి గోవత్సములను గోపాలకులను 
పరమాత్మునకు అప్పగించి వెళ్ళాడు. 


సంవత్సరం (క్రితం అచేతనులైన ఆగోపబాలురు కృష్ణుణ్ణి చూచి కొన్ని 
క్షణములైనట్టు భావించి “భోజనం చేద్దాము త్వరగా రా. నీకోసం ఎదరుచూస్తూ 
మేమింకా భోజనాలు చేయలేదు” అన్నారు. కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి గోపబాలురతో 
కలిసి చల్లు లారగించాడు. అప్పుడు కృష్ణుడు వారికి సంవత్సరం (క్రితం మృతమైన 
సర్సశరీరమును చూపించాడు. తరువాత వారంతా రంగురంగుల ఆక్రేపులను 
తోలుకొంటూ వ్రజమునకు బయలుదేరారు. గోపాలకులు గోష్టములలో క్రేపులను 
కట్టివేసి అఘాసుర వృత్తాంతమును తమ తల్లిదండ్రులకు చెప్పసాగారు. ఆసన్నివేశం 
జరిగి సంవత్సరమయిందని వారికి తెలియనే తెలియదు. సంధ్యా సమయంలో 
గోధూళి విస్తరించిన వేళ గోబ్బందం వెనుకనే శిఖిపింఛ సుందరుడు వేణుగానం 
చేస్తూ నందవ్రజమునకు వస్తుంటే గోపకాంతలు ఆ గోవిందుళ్ణి దర్శనం చేసికొనటం 
వల్ల వారికి ఎనలేని మానసిక శాంతి చేకూరేది. గోసముదాయం మధ్యలో గోధూళి 
ఛాయలలో నడుస్తూ బంగారపురంగు మురళిని ఊదుతూ వచ్చే నిలమేఘశ్యాముడు 
అస్పష్టంగా కనిపించేవాడు. అందువల్ల ఆ గోపవధువులు నందనందనుని కోసం 
మరింత ఉత్సుకతతో చూసేవారు. 


ధేనుకాసురుడు : 


ఒకరోజున బలరామకృష్ణులు గోపబాలకులతో కలిసి గోవులను మేపుకుంటూ 
తాళవనంలోకి (ప్రవేశించారు. ఆతాళవనంలో ధేనుకుడనే రాక్షసుడు గార్రభాకారంలో 
ఉండేవాడు. ఆతని భయం వల్ల గోపకులు ఆవనంలోకి వెళ్ళేవారు కారు. కృష్ణుడు 


గర్గ భాగవతము - కృష్ణ కథాన్సు తము 


కూడా ఇంతకుముందు ఎన్నడూ ఆ వనంచూడలేదు. ఆ వనంలోపలకు వెళ్ళిన 
తరువాత బలరాముడు తన నీలి ఉత్తరీయమును నడుముకు చుట్టాడు. తాటిచెట్టును 
రెండు చేతులతో పట్టుకొని ఊపటం ఆరంభించాడు. పండిన తాటిపళ్ళు జలజల 
రాలి క్రిందపడ్డాయి. వాటిని గోపకులు తీసికొని తింటున్నారు. పండ్లు రాలి (క్రిందపడిన 
శబ్దం విని గార్డభాకాంలో ఉన్న ధేనుకాసురుడు (క్రోధంతో ఊగిపోతూ పరుగుపరుగున 
వచ్చి బలరాముణ్ణి వక్షస్థలంపై వెనుకకాళ్ళతో తన్నాడు. బలరాముడు వెంటనే 
ఆ రాక్షసుని వెనుకరెండు కాళ్ళు చేత్తోపట్టుకొని అక్కడున్న ఒక మహాతాళవృక్షానికేసి 
విసిరివిసిరి కొట్టాడు. బలరాముడు సాక్షాత్తు అనంతుని అవతారం. ఆతని పరాక్రమం 
కూడా అనంతమే. బలదేవుని ముష్టిఘాతాలకు ధేనుకాసురుడు ప్రాణాలు కోల్పోయాడు. 


ధేనుకుడు పూర్వజన్మలో బలిచక్రవర్తి కుమారులలో ఒకడైన సాహిసికుడు. 
ఆతడు గంధమాదన పర్వతంపై కామినీజనంతో విహరిస్తున్నాడు. ఆప్రాంతంలోనే 
దుర్వాసుడు ధ్యానం చేసుకుంటున్నాడు. ధేనుకుని నృత్యగాన విలాసాదులు మహర్షి 
ధ్యానమునకు ఆటంకం కలిగించాయి. ఆయన బయటకు వచ్చి ధేనుకుని చూచి 
“ఓరి దుర్చుద్ది! నీవు బౌచిత్యం తెలియకుండగా గాడిదవలె ప్రవర్తిస్తున్నావు. నీవు 
గాడిదవు కాగలవుపో” అని శపించాడు. అనంతరం వానిపై జాలికలిగి “ద్వాపరాంతంలో 
మధురమండలంలో తాళవనంలో బలరాముని చేతిలో నీకు ముక్తి లభిస్తుంది” 
' అని శాపావసానమును తెలిపాడు. ఆసాహసికుడే మధురమండలంలో తాళవనంలో 
గార్హభరూపంతో జన్మించాడు. ఆ మహర్షి శాపం కారణంగానే ధేనుకాసురుడు 
బలరాముని చేతిలో ముక్తిని పొందాడు. పూర్వం శ్రీమహావిష్ణువు ్రహ్హాదునకు 
“మీ వంశంలో ఎవరినీ నేను చంపను” అని వరప్రదానం చేసిన కారణంగా 
ఆవంశస్సుడైన ధేనుకుణ్ణి శ్రీకృష్ణుడు బలరాముని చేత చంపించవలసివచ్చింది. 


కాళీయుడు గరుడుడు : 


పూర్వం సర్పములన్నీ రమణక ద్వీపంలో నివాసం చేస్తూ ఉండేవి. అక్కడకు 
గరుడుడువచ్చి కనిపించిన పామును చంపి తింటూఉండేవాడు. అప్పుడు సర్పములన్నీ 
గరుడుని బాధ భరింపలేక గరుడునితో ఒక ఒడంబడికకు వచ్చినాయి. దానిప్రకారం 
గరుడుడు (ప్రతిరోజు తనకు ఆహారంగా వచ్చిన ఒక సర్పమును మాత్రమే తిని 
తృప్రిపడాలి. ఇందుకు గరుడుడు కూడా సంతుష్టుడై అంగీకరించాడు. కానీ ఒక 


బృందావన ఖండము 


నాడు ఈ నియమాన్ని బలగర్వంతో విజ్ఞవీగుతున్న కాళీయుడు ధిక్కరించాడు. 
అప్పుడు ప్రచండ పరాక్రమవంతుడైన గరుడుడు తనవాడి కాళిగోళ్ళతో కాళీయుని 
పడగపై ఒక్క చజుపు చరిచాడు. ఆదెబ్బకు కాళీయుడు భయపడి గరుడునకు 
దొరకకుండగా అనెక చోట్టకు తిరిగాడు. గరుడుడాతనిని వెంటాడుతూనే ఉన్నాడు. 
శ్రీమహావిష్ణువుకు భయపడి ఎవరూ కాళీయునకు ఆశ్రయం ఇవ్వలేదు. వివరకు 
కాళీయుడు భూభారం వహిస్తున్న ఆదిశేషుణ్లై శరణువేడాడు. 


ఆదిశేషుడు కాళీయుని పరిస్టితి చూచి జాలిపడి ఇలా అన్నాడు - పూర్వం 
సౌభరి అనే పేరుగల ఒక సిద్దముని ఉండేవాడు. ఆయన బృందావనంలో యమునానది 
నీటిలో ఉండి చాలా సంవత్సరాలు తపస్సుచేశాడు. ఒకనాడు ఆజలతరంగాలలో 
విహరిస్తున్న మీనములను, వాని సంతానమును చూచి తాను కూడా గృహస్థాశ్రమమును 
స్వీకరించి సుఖపడాలని భావించాడు. అప్పుడు సౌభరి మహర్షి మాంధాత మహారాజు 
కుమార్తెలను నూరుగురను వివాహం చేసికొని సుఖజీవితం గడిపాడు. మహర్షి 
యమునానదిలో దీర్భకాలం తపస్సు చేస్తున్న రోజులలోనే ఒకనాడు గరుడుడు 
వచ్చి అక్కడి మీనములను భక్షించటం ఆయన చూశాడు. ఆ మీనముల స్థితికి 
జాలిపడి గరుడునిపై కోపించి ఆమహర్షి “ఇక నేటినుండి నీవు ఈ కాళిందీ 
జలకుండములోని ప్రాణులను చంపినట్టయితే తక్షణమే నీ (ప్రాణములు 
అనంతవాయువులలో కలిసిపోతాయి” అని శపించాడు. అందువల్ల నీవిక వెంటనే 
బృందావనం వెళ్ళి అక్కడి కాళిందీ నదిలో క్షేమంగా జీవించు” అని చెప్పాడు. 
ఆ మాటలు విని కాళీయుడు తన భార్యలతో, సంతానముతో పాటు యమునా 
నదికేగి అచ్చటనే నివసింపసాగాడు. 


ఒకనాడు గోవిందుడు గోపబాలకులతో కలిసి గోవులను మేపుకొంటూ 
కాళిందీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ కాళిందీ మడుగులో నాగరాజైన కాళీయుడు 
ఉండటంవల్ల ఆనీరంతా విషయుక్తమై ఉంది. ఈవిషయం తెలియక అక్కడకు 
చేరిన గోపాలకులలో కొందరు ఆ నీటిని త్రాగి ప్రాణములు కోల్పోయి నేలపై 
పడిపోయారు. కొన్ని గోవులు కూడా ఆ నీటిని త్రాగి మరణించాయి. ఈదృశ్యం 
చూచిన కృష్ణ పరమాత్ముడు కరుణాంతరంగుడై తన అమృత కటాక్షములతో 
ఆగోవులను, గోపకులను వెంటనే (బ్రతికించాడు. పీతాంబరాన్ని గట్టిగా నడుముకు 
చుట్టుకొని ఆ తీరమున ఉన్న కదంబవృక్షంపైకి ఎక్కి ఆ విషయుక్త జలములలోకి 


గర్గ భాగవతము - కృష్ణ కథాన్సుతము 
ఎగిరి దూకాడు. ఒక్కసారిగా జలకుండములోని నీరంతా చెల్లాచెదురయింది. అందులో 
నివసిస్తున్న నాగరాజైన కాళీయుడు అమితంగా ఆగ్రహించి తన నూరుపడగలను 
విప్పి శరీరం పెంచి కృష్ణుణ్ణి చుట్టివేశాడు. కృష్ణుడు వెంటనే తన శరీరాన్ని మరింత 
పెద్దదిగా చేసి ఆ నాగ బంధం నుంచి బయటపడ్డాడు. ఆ నాగరాజుతోకను 
పట్టుకొని గిరగిరా త్రిప్పి విసిరివేశాడు. నాగరాజుకు తలతిరిగిపోయి మూర్భవచ్చినంత 
పని అయింది. కాళీయుడు డస్పిపోయి సోలిపోయి తన పడగలను వంచి శ్రీకృష్ణుని 
పాదాల దగ్గర శరణువేడుకున్నాడు. మణులతో (ప్రకాశించే కాళీయుని పడగల పైకి 
ఎక్కి శ్రీకృష్ణుడు నాట్యం చేశాడు. ఆనంద తాండవం చేస్తున్న కృష్ణునిపై దేవతలు 
పూలవాన కురిపించారు. ఆసమయంలో భయవిహ్యలలైన నాగపత్నులు అక్కడకు 
చేరుకొని తమకు “పతిభిక్షనను[గ్రహించు”మని కృష్ణుణ్ణి వేడుకున్నారు. 


కాళీయుని గర్వం అణగిపోయింది. అప్పుడు ఆ నాగరాజు తనను దయతో 
కాపాడుమని కృష్ణుని అర్థించాడు. అందుకు కృష్ణుడు (ప్రసన్నుడై “నాగరాజా! నీవు 
నీపత్నులతో సహితంగా రమణక ద్వీపానికి వెళ్ళు. నీ శిరస్సుపై నాపాదచిహ్నములున్నాయి. 
కాబట్టి గరుడుడు నీకు అపకారం తలపెట్టడు” అని పలికాడు. ఈ మాటలు 
విని కాళీయుడు భార్యలతో పిల్లలతో కాళిందిని విడిచి రమణక ద్వీపానికి తరలివెళ్ళాడు. 
_ “కాళీయ సర్పం శ్రీకృష్ణుణ్ణి చుట్టివేసింది” అనే విషయం విని నందాది గోపకులంతా 
ఆందోళనతో అక్కడకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు నీటిలో నుంచి క్షేమంగా బయటకు 
రావటం చూచి వారంతా ఎంతో ఊరటపొందారు. నందుడు తన కుమారుణ్ణి 
కౌగిలించుకొని తృప్తీ ననుభవించాడు. 


దావానల భక్షణం : 


అప్పటికే ఆందోళనతో అలసిపోయి ఉండటం వల్ల యమునానదీ తీరందగ్గరనే 
గోపకాంతలు, గోపాలురు అందరూ నిద్రపోయారు. అర్దరాత్రి సమయమయింది. 
వెదరు కర్రలు పెలిపోతున్న శబ్దం వినిపించింది. గోపాలురు నిద్ర లేచిచూస్తే 
ఆ అడవిలో పెద్ద కార్చిచ్చు అంటుకొని చెలరేగిపోతున్నది. భీకరమైన ఆ జ్యాలలు 
.గోపకులను చుట్టుముడుతున్నాయి. వారంతా భయభ్రాంతులై శరణాగత వత్సలుడైన 
శ్రీకృష్ణపరమాత్ముణ్ణి ఆశ్రయించారు. యోగే శ్యరేశ్యరుడైన శ్రీకృష్ణుడు వారికి “నేనుండగా 
. భయమెందుకు?” అని అభయమిచ్చి వారినందరిని కన్నులు మూసికొనమని చెప్పి 


బృందావన ఖండము . 


ఆ దావానలాన్ని తాను (త్రాగివేశాడు. తెల్లవారింది. గోగోపగణ సహితంగా నందనందనుడు 
ఆనందంగా (వ్రజమండలానికి బయలుదేరాడు. 


వేదశిరుడు అశ్వశిరుడు : 


స్వాయంభువ మన్వంతరంలో వేదశిరుడనే మునిఉండేవాడు. ఆయన 
భృగువంశీయుడు. ఆయన వింధ్యపర్వతంపై తపస్సు చేసికొనేవాడు. ఒకనాడు 
మరొక ఆశ్యశిరుడనే ముని వచ్చి తాను అక్కడ ఉండి తపస్సు చేసుకుంటానన్నాడు. 
అందుకు వేదశిరుడు అంగీకరించలేదు. అందుకు అశ్యశిరుడు ఆ(గ్రహించి “ముని శ్రేష్టా! 
ఈ సమస్త విశ్వము శ్రీమహావిష్ణువుకు సంబంధించినది. నీదినాదీ కాదు. ఇక్కడ 
ఇప్పటివరకు ఎందరు మునులు తపస్సు చేశారు! నీవు సర్ప్వమువలె బుసకొడుతూ 
మాట్లాడుతున్నావు. నీవు సర్పమవు అవుతావు. నీవు గరుడుడంటే భయపడుతూ 
(బ్రతుకుతావు పో” అని శపించాడు. ఆ మాటలు విని వేదశిరుడు “ఓరీ దుర్మతీ! 
నీ (ప్రవర్తన అనుచితంగా ఉన్నది. చిన్న దోషానికి పెద్ద దండన నిధిస్తావా! నీపని 
గడవటం కోసం ఎక్కడికైనా తిరుగుతావు. నీవు ఒకకాకివి అవుతావు పో” అని 
శపించాడు. 

అదే సమయంలో ఆ ఇద్దరి బుషుల మధ్య శ్రీమహావిష్ణువు ప్రత్యక్ష 
మయ్యాడు. ఆ మహర్షులిద్దరూ తాము పొందిన శాపాలకు ఎంతో బాధపడసాగారు. 
అందుకు మహావిష్ణువు వారిని' ఊరడించి “మీరిద్దరూ నా భక్తులు. నేను మీ 
ఇద్దరి శాపాలను వృథాచేయగలను. కాని నా భక్తుల మాటలను వమ్ముచేయటం 
నాకు ఇష్టంలేదు. ఓ వేదళిరుడా! నీవు సర్వమవైనప్తుడు నిపడగలపై నా పాదముద్రలు 
ఉంచుతాను. అందువల్ల నీకు గరుడుని భయంజఉండదు. అశ్యశిరుడా! నీవు నా 
మాటవిను. బాధపడవద్దు. కాకిగా ఉన్నాకూడా నికు ఉత్తమ జ్ఞానం కలుగుతుంది. 
యోగసిద్దులతో కూడిన త్రికాలదర్శియైన జ్ఞానం నికు సులభంగాలభిస్తుంది.” 
అని పలికి అంతర్జాన మయ్యాడు. విష్ణుమూర్తి వెళ్ళగానే అశ్వశిరముని యోగీంద్రుడైన 
కాకభుశుండిగా మారిపోయి నీలపర్వతంపై నివసింప సాగాడు. సమస్త శా(స్తార్థము 
లను తెలిసికొని రామభక్తుడుగా జీవింపసాగాడు. ఆతడే గరుత్మంతునకు 
రామాయణగాథను తెలియజేశాడు. చాక్షుష మన్వంతరంలో దక్షప్రజాపతి కశ్యపునకు 
తన పదకొండుమంది కుమార్తెల నిచ్చి వివాహం చేశాడు. వారిలో ఒకామె కద్రువ. 


గర్గ భాగవతము - కృష్ణ కథావ్యు తము 


ఆ కద్రువయే ద్యాపరయుగంలో రోహిణిగా జన్మించి బలరాముని తల్లి అయింది. 
ఆ కద్రువ అనేక నాగులకు జన్మనిచ్చింది. వారిలో అలనాటి వేదశిరుడే 
కాళియమహాసర్పంగా జన్మించాడు. 


ఆదిశేషుడు : 


ఆ నాగులలో మొదటివాడే ఆదిశేషుడు. ఆయనే అనంతుడుగా కూడా 
ప్రసిద్దుడు. ఆ అనంతుడే ఇప్పుడు బలరాముడుగా జన్మించాడు. ఒకనాటి విషయం 
- శ్రీమహావిష్ణువు ఆదిశేషుణ్ణి పిలిచి ప్రసన్న చిత్తుడై “ఈ భూమండలమును 
భరించటం నీకు తప్పు ఎవరికి సాధ్యమౌతుంది?” నీవు ఈ భూమిని నీ శిరస్సుపై 
ధరించు. నీ పరాక్రమము అనంతము, అందువల్ల నీవు అనంతుడవని కూడా 
పిలువబడతావు. విశ్వకళ్యాణం కోసం నీవీ కార్యము నెరవేర్సాలి” అని పలికాడు. 


శ్రీమహావిష్ణువు అదేశమును అంగీకరిస్తూ శేషుడు “పరాత్సరా! భూభారం 
వహించటానికి నాకు ఒక అవధి తెలియజేయవలసింది. నేను ఎప్పటివరకు భూభారం 
వహించవలెనో చెప్పవలసింది” అని అభ్యర్థించాడు. అప్పుడు దేవదేవుడు “ఓ నాగరాజా! 
నీవు ప్రతిదినము నీ సహ(స్రముఖములతో నా నామగుణమహిమా వైభవమును 
వివిధ విధములుగా కీర్తించు. ఏనాడు నీవు నా దివ్య మహిమలను, దివ్యనామములను 
కీర్తించటం పరిసమాప్తి అవుతుందో ఆనాడు నీవు భూభారం తొలగించుకొని సుఖంగా 
ఉండు” అనివచించాడు. | 


శేషుడా మాటలను విని “ఓ (ప్రభూ! ప్పధ్వికి నేనాధారమయితే నాకు 
ఆధారం ఎవరు? నాకుఏ ఆధారము లేకపోతే నేను నీటిలో ఎలా ఉండ 
గలను?” అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు “మిత్రమా! అందుకు నీవు 
చింతించవద్దు. నేను కచ్చపరూపం ధరించి నివిశాలశరీరమును భరిస్తాను” అన్నాడు. 
ఆమాటలు విని శేషుడు గరుడధ్వజునకు ప్రణామంచేసి పాతాళలోకం కంటే 
లక్షయోజనములు (క్రిందకువెళ్ళాడు. ప్రచండ పరా(క్రమంగల శేషుడు నెమ్మదిగా 
ఈ భూమిని తన వేయిపడగలలోని ఒక పడగపై పెట్టుకున్నాడు. అనంతదేవుడు 
పాతాళలోకమునకు వెళ్ళేటప్పటికి (బ్రహ్మదేవుని అనుజ్ఞతో ఇతర నాగరాజులు 
పాతాళలోకమునకు వెళ్ళారు, కాళీయుడు మొదలైన నాగరాజులు భూమండలంపై 
రమణక ద్వీపంలో నివసింపసాగారు. 


బృందావన ఖండము 
రాధాకృష్ణుల దర్శనము - 


ఇది ఒకనాటి విషయము-శ్రీ కృష్ణపరమాత్మ ఒకనాడు మోహనమురళీనాదం 
చేస్తూ గోవులతో, గోపాలురతో వెళుతున్నాడు. ఆ దృశ్యం చూచి రాధాదేవి చెలికత్తెలు 
లలిత విశాఖ అనువారు పరుగుపరుగున రాధ దగ్గరకు వచ్చి “రాధా! నీవు 
ఎవరిని ధ్యానిస్తున్నావో, ఎవరంటే నీకు ప్రాణమో ఆ గోపాలుడు ప్రతినిత్యం 
గోవులను తోలుకొని ఇటే వెళుతున్నాడమ్మా! నీవు చూశావా లేదా?” అని అడిగారు. 
అందుకు రాధ వారితో “మీరు ఎవరిని చూచి ఎవరనుకున్నారో. మీమాటలు 
నేను నమ్మను. మీరు నిజంగా నందనందనుణ్ణి చూచినట్లయితే ఎలా ఉన్నాడో 
ఏదీ చిత్రమును వ్రాసి చూపించండి” అన్నది. 


లలిత విశాఖలు సుందరమైన గోవిందుని చితమును (వాసి రాధ కరకమలములలో 
ఉంచారు. ఆ చిత్తరువును చూచి రాధ ఆనందంతో తన్మయురాలయింది. ఆమె 
హృదయమంతా కృష్ణ స్మరణతో నిండిపోయింది. పారవశ్యంతో ఆమె కనులు 
మూత పడ్డాయి...... యమునాతీరంలో భాండీరవనంలో ఒకచోట నీలమేఘశ్యాముడు 
చిరునవ్వులు చిందిస్తూ రాధ సన్నిధిలో నృత్యం చేయసాగాడు. లయబద్దంగా, 


మెలకువ వచ్చింది. కనులు తెరచి చూచింది. కృష్ణవియోగంతో ఆమె విహ్యల 
అయింది. అదే సమయంలో మురళి లోలుడు గోధూళిధూసరిత కోమల గోపవేషంతో 
ఆ మార్గంలోనే వెళుతున్నాడు. వెంటనే చెలికత్తె రాధను పిలిచి గవాక్షంలో నుంచి 
శ్యామసుందరుణ్లి చూపించింది. ఆమె కృష్ణుని రూపం చూచి ముగ్గ్దురాలయింది.అదే 
సమయంలో కృష్ణుడు రాధను చూశాడు. అద్భుతమైన ఆనందప్రదమైన రాధ 
రూపమునుచూచి కృష్ణుడు చూపు మరల్చుకొనలేకపోయాడు. 


కృష్ణ స్మరణాయత్తచిత్తయెన రాధకు లలితవిశాఖలు హితవులు చెప్పసాగారు. 
“నివు ఎందుకు ఇంతగా మూర్చపోయి వ్యధిత హృదయురాలవు అవుతున్నావు? 
శ్రీకృమ్ణుణ్లి పొందాలనుకుంటే నీ ప్రేమను మరింత దృఢతరం చేసుకో” అని 
పలికింది లలిత. లలిత లలితములైన పలుకులను విని రాధ “ఓలలితా! 
(వ్రజభూషణుడైన శ్యామసుందరుని చరణారవిందములసన్నిధి నాకు లభించకపోతే 
నేను జీవించి ఉండటం అసంభవం” అన్నది. 


గధ భాగవతము - కృష్ణ కథామృతము 

ఈ మాటలు విని భయపడిన లలిత యమునాతీరంలో ఉన్న శ్రీకృష్ణుని 
దగ్గరకు వెళ్ళింది. కదంబవృక్షం నీడలో, మాధవీలతామంటపంలో కూర్చున్న 
శ్యామసుందరుణ్హిచూచి “ఓ ప్రభూ! వృషభానునందిని రాధ నిన్ను చూచినప్పటినుంచి 
మనస్సు స్థీమితం కోల్పోయి నీకోసం పరితపీస్తున్నది. నీ విరహంలో ఉన్న ఆమెకు 
పువ్వులు బాణములయినాయి, చంద్రబింబం విషబింబ సదృశమయింది. నీవు 
శీఘ్రమే ఆమెకు దర్శనం ప్రసాదించు. నిదర్శనం వల్లనే ఆమెకు ఆరోగ్యం చేకూరుతుంది. 
నీవు సర్వసాక్షివి, నీకు తెలియనిది ఏమున్నది స్వామీ! సృష్టి స్టలలయలు ని 
అధీనములు. నీవు పరమేశ్వరుడవు. అఖిల మానవాళిపై నీకు సమానమైన దృష్టి 
ఉన్నప్పటికీ నీవు భక్తవశంకరుడవుకదా!” అని పలికింది. 


ఈ మాటలను విని కృష్ణభగవానుడు “ఓ భామినీ! సహజంగా మనస్సు 
ఎప్పుడూ పురుషోత్తముని వైపు మొగ్గటానికి సిద్దంగా ఉండదు. అందుకు మీరు 
చేయవలసింది నన్నుపేమించటం ఒక్కటే. ఈ ప్రపంచంలో (ప్రేమను మించింది 
మరియొకటిలేదు. నేను (ప్రేమకే సులభంగా లభిస్తాను. భాండీరవనంలో రాధ 
మనస్సులో ఏవిధంగా కోరిక కలిగిందో, అదేవిధంగా ఆ కోరిక నెరవేరుతుంది. 
ఉత్తముల (ప్రేమ అహేతుకంగా ఉంటుంది. మహాత్ములు కారణములేని ఆ (ప్రేమనే 
నిర్గుణమని అంటారు. పాలు, దానిలోని తెల్లదనములు ఏవిధంగా వెరునరు కావో, 
అదేవిధంగా మా ఇరువురిలోను భేదమును చూడనివారు మాత్రమే ఆ నిర్మల 
ప్రేమను మనస్సులలో నింపుకొని (బ్రహ్మపదమును అందుకొనగలుగుతారు” అని 
వచించాడు. 


కృష్ణపరమాత్ముని మాటలను విని లలిత పరుగున రాధదగ్గరకు వెళ్ళి 
చిరునవ్వులు చిందిస్తూ “ఓ సఖీ! నివు ఏవిధంగా కృష్ణుణ్ణి అభిలషిస్తున్నావో అదేవిధంగా 
మాధవుడు కూడా నిన్ను కోరుకుంటున్నాడు. మీ ఇద్దరి తేజస్సు ఒక్కటే. కాబట్టి 
ఓ దేవీ! నీవు శ్రీకృష్ణుని కోసం నిష్కామ కర్మను నిర్వర్తించు. అటువంటి పరాభక్తివల్ల 
నీ మనోరథం నెరవేరుతుంది” అని పలికింది. ఈ మాటలనువిని రాజేశ్వరిమైన 
రాధ ధర్మవిదురాలైన చంద్రానన అనె సఖిని పిలిచి “చెలియా! కృష్ణపరమాత్య్ముణ్ణి 
ప్రసన్నం చేసికొనటానికి ఎటువంటి పూజచేయాలి? నీవు గర్గాచార్యుల శిష్యురాలివి 
కాబట్టి సౌభాగ్యదాయకమైన, పుణ్యప్రదమైన, మనోవాంచార్హసిద్దిప్రదాయకమైన ఒక 
వ్రతం చెప్పు చేస్తాను” అన్నది. అప్పుడు చంద్రానన రాధాదేవికి తులసీవ్రత 


బ్బ దానన ఖండము 


మాహాత్స్య్యమును వివరించింది. రాధ భక్తితో ఆ వ్రతం నెరవేర్చింది. ఫలితంగా 
తులసీదేవి ప్రేమతో (ప్రత్యక్షమై ఆమె అభీష్టము నెరవేరుతుందని అభయ ప్రదానం 
చేసింది. 


గోపికగా కృష్ణుడు : 
దం 


రాధాదేవి తులసీవ్రతం నిర్వర్తించినదనివిని ఆమె (ప్రేమను పరీక్షించటం 
కోసం కృష్ణ పరమాత్ముడు వృషభానుని నగరమునకు వచ్చాడు. ఆ సమయంలొ 
కృష్ణుడు అందమైన గోపాంగన రూపం ధరించాడు. ఆమె నడుస్తుంటే పాదములకున్న 
మంజీరముల సవ్వడులు మనోహరంగా వినిపిస్తున్నాయి. నడుముకు అలంకరించిన 
చిరుమువ్వలు సవ్వడులు చేస్తున్నాయి. (వ్రేళ్ళకు అంగుళీయకములు, చేతికి 
రత్నకటకములు, భుజములకు కేయూరములు, మంగళగళసీమలో ముత్యముల 
వరుసలు ఆమె శోభను ఇనుమడింపచేస్తున్నాయి. ఆమె శిరీషపుష్పాలను సిగలో 
అలంకరించుకొని, కేశపాశములను నైపుణ్యంగా తీర్చిదిద్దుకున్నది. నాసికకు ముత్తెపు 
బులాకి ముచ్చట గొలుపుతున్నది. శరీరపు దివ్యకాంతి అలకల కాంతివలెనే శ్యామ 
సుందరంగా ఉంది. ఇటువంటి రూపం ధరించి కృష్ణుడు వృషభానుని భవనం 
వద్దకుచేరుకున్నాడు. ఆ భవన వైభవమునకు తగినట్టుగా ప్రధాన ద్యారం దగ్గర 
కాటుక రంగులో ఉన్న పెద్ద ఏనుగు సంచరిస్తున్నది. మంటప (ప్రాంగణంలో 
వాయువేగ మనోవెగాలతో పయనింపగల అశ్చములు కట్టబడి ఉన్నాయి. ఒకవంక 
అసంఖ్యాకంగా గోసముదాయములు విలసిల్లుతున్నాయి. 


మాయాగోపిక మెల్లమెల్లగా భవన (ప్రాంగణంలోనికి (ప్రవేశించింది. వీణ, 
తాళ, మృదంగాది నిస్వనములు (శ్రుతిహితంగా వినిపిస్తున్నాయి.గోప సుఇచరీమణుల 
మధ్య వ్రజేశ్వరి అయిన రాధిక అందాలు విరజిమ్ముతూ అద్భుతంగా కనిపించింది. 
మణి మందిరంలోపలకు నెమ్మదిగా అడుగుపెట్టిన నవగోపసుందరిని రాధాదేవి 
చూసింది. ఆ గోపసుందరి తేజస్సు ఎదుట అక్కడి సుందరీమణుల సౌందర్యం 
చంద్రబింబం ముందు తారకల సౌందర్యం వలె వెలవెలపోయింది. రాధాదేవి 
ముందుకు వచ్చి ఆ నవగోపకాంతను ఎంతో అభిమానపురస్పరంగా ఆహ్వానించింది. 
ఆ తరువాత ఆమెను చక్కని సింహాసనంపై ఆసీనురాలిని చేసి “ఓ సఖీ! నీవు 
ఎవతెవు? నిన్ను చూస్తుంటే నాకెంతో ఆహ్లాదంగా ఉన్నది. నీవంటి ఆకర్షణతో 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


కూడిన అందగత్తెను నేను ఎన్నడూ చూచిఎరుగను. నీనివాసము ఎక్కడ? నీవు 
వచ్చిన కారణము ఏమిటి? నీ మోహనరూపం చూస్తుంటే నాకు మురళీమోహనుడే 
గుర్తుకు వస్తున్నాడు. నీ ఆకృతి, నీముఖ కవళికలు, నీ మందహాసములు 
మాటిమాటికి గోవిందుని తలపిస్తున్నాయి. నివు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూ 
ఉండు” అన్నది. 


మాయాగోపికమధుర మధురంగా నవ్వి “ఓ దేవి! గోకులంలో నందభవనమునకు 
ఉత్తరంగా నా నివాసం ఉన్నది. నన్ను గోపదేవి అంటారు. నీ సఖురాలు లలిత 
చెప్పగా నీగుణమాధుర్యము, రూపమాధుర్యములను గురించి విన్నాను. అందువల్ల 
ఓ చకిత నయనా! నిన్ను చూడటం కోసం ఇలా నీ భవనమునకు వచ్చాను. 
అమరావతిని మించిన అందమైన నీ భవనం చూశాను” అని పలికింది. 
ఈ విధంగా మాయాగోపిక రాధాదేవి ఇద్దరూ ఉద్యానవనంలో పువ్వులతోటలో 
మాటలాడుకొంటూ, పరిహాసములాడుకొంటూ, పాటలు పాడుకొంటూ ఏహరింపసాగారు. 
సంధ్యాసమయమయింది. అప్పుడుగోపదేవి రాధతో “వ్రజేశ్వరీ! నందనగరం ఇక్కడకు 
చాలా దూరము. (ప్రొద్దుపోతున్నది. ఇక నేను వెళ్ళి మరల రేపు ఉదయము 
తప్పక వస్తాను సుమా!” అన్నది. ఆ మాటలు వినగానే రాధ కన్నులు అ(శ్రుసిక్తము 
లయ్యాయి.ఆమె స్పృహకోల్పోయి నేలపై పడిపోయింది. వెంటనే పరిచారికలు వచ్చి 
వింజామరలు వీచి ఆమెను సేదదీర్సారు. అప్పుడు మాయాగోపిక మృదు మధురంగా 
“రేపు ఉదయమే తప్పక వస్తాను, చింతించవద్దు. అలాకాకపోతే నా గోవులపై 
ఆన” అని పలికి ఆమెను కౌగిలిలోనికి తీసికొని బుజ్జగించి వెళ్ళింది. 


తెలతెలవారుతూనే అందాలు చిమ్ముకొంటూ గోపదేవి వచ్చింది. ఆమె 
రావటం చూడగానే రాధాదేవి హర్షప్రపుల్ల అయింది. “సఖీ! నీవు లేని నిన్న 
రాత్రి గడపటం ఎంత కష్టమయింది!” అని అంటూ “సఖీ! నీవు ఎందువల్లఇలా 
మౌనంగా ఉన్నావు?” అని అడిగింది. రాధాదేవి 'ప్రమపూర్వకమైన మాటలకు 
సంతసించి గోపదేవి మందహాస వదనంతో “ఓ రాధా! నందవ్రజం సమీపంలోని 
వీథులలో నేను పెరుగు అము కు రావటానికి వెళుతున్నాను. ఇంతలో నవతరుణంలో 
ఉన్న నందనందనుడు నన్ను దారిలోనే అడ్డగించాడు. ఆతనికి ఒక చేతిలో మురళి, 
మరొకచేతిలో బెత్తం ఉన్నాయి. ఆ రసిక శేఖరుడు సిగ్గుకు తిలాంజలి నిచ్చి 
గబగబావచ్చి నా చేయిపట్టుకొని పకపకా నవ్వుతూ “ఓ సుఠదర్‌! “నెను నిన్ను 


బృందావన ఖండము 
చేపట్టేవాణ్డి. అందువల్ల నిన్ను నీవు నాకు అర్పించుకో” అన్నాడు. అప్పుడు నేను 
“వక అల్లరిచిల్లరి వానికి నన్ను నేను అర్పించుకోలేను” అన్నాను. ఇంతలోనే 
నా శిరస్సుమీద నున్న పెరుగు కుండను ఒక్కసారిగా (క్రిందకు లాగాడు. కుండ 
పగిలిపోయింది. కాస్త పెరుగు తిని గబగబా నందగిరికి ఈశాన్యంవైపుకు వెళ్ళిపోయాడు. 
అందుకే ' విచారంగా ఉన్నాను. జాతి చూస్తే గోపాలుడు. రంగు చూద్దామా 
నలుపు. ధనవంతుడూకాదు. ఇటువంటి వ్యక్తిని నీవు (ప్రేమించటం బాగాలేదు.ఇక 
ఈరోజు నుంచి ఆ అభిమానహీనుడైన కృష్ణుణ్ణి మనస్సులోకి రానీయకు” అని 
పలికింది. 


గోపదేవి మాటలను విని రాధాదేవి ఆశ్చర్యపడింది. రాధ గోపదేవీతో “సఖీ! 
(బహ్మరు[ద్రాదులు యోగముద్రలో ఉండి ధ్యానం చేసేది ఈ స్వామి కోసమే. 
వేలుపులు ఈ స్వామి చరణారవిందాల స్పర్శకే తహతహలాడిపోతుంటారు. ఈయన 
పుట్టుకలేని (ప్రభువు. పరిపూర్ణ అవతార పురుషుడు. భూభారం తొలగించటం 
కోసం అవతరించిన పురుషోత్తముడు. కృష్ణుడు నల్లగా ఉన్నాడని అన్నావు. 
ఆ శ్యామసుందరుడైన కృష్ణుని దర్శించి, ఆ స్వామిలో మనస్సును లగ్నంచేసి 
నీలకంఠుడు జటాజూటధారిగా, భస్మభూషితాంగుడుగా ఉండిపోయాడు. సిద్ద, ముని, 
యక్ష, నాగ, మరుద్గణముల అధిపతులు కూడా నిరంతరం భక్తిభావంతో ++ 
స్వామి పాదములకు నమస్కరించి అశేషమైన ఐశ్వర్యమును పొందుతుంటారు. 
అటువంటిది ఆ స్వామిని నిర్హనుడని ఎలా అనుకున్నావు? ఇక వత్సాసుర, అఘాసుర, 
బకాసుర, తృణావర్త, శకటాసుర, పూతనాదులను వధించినవాడు, కాళియదర్శమును, 
యమమళార్శున గర్వమును దమించినవాడు ఈ కృష్ణుడు. అనేక బ్రహ్మాండ 
సమూహముల సృష్టి స్థితి లయలకు అధీశ్వరుడైన ఈ మురారి యశస్సు 
సామాన్యమైనదా? 


ఈ పురుషోత్తమునకు భక్తులకన్నా ప్రియమైనవారు వేరెవ్వ రూలేరు. (బ్రహ్మాదులు 
కూడా భక్తుల తరువాతనే. ఈ భగవానుడు భక్తులకు సన్నిహితుడై ఉంటాడు. 
ఈ కృష్ణుడు కేవలం సుశీలుడే కాదు . సమస్త లోకములలోని సుజనుల సముదాయములకు 
చూడామణి వంటివాడు. భక్తవశంకరుడై ఉంటూకూడా ఈ పరమాత్ముడు తన 
రోమరోమములో ఉన్న లోకములనన్నింటినీ పవిత్రమొనరిస్తూ ఉంటాడు. తనను 
భజించేవారికి ఆ ముకుందుడు అనాయాసంగా ముక్తిని ప్రసాదిస్తాడు కాని ఉత్తమ 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


భక్తి యోగాన్ని మాత్రం త్వరగా ప్రసాదించడు. కారణం తాను (ప్రసాదించే ఆ 
భక్తికి తానే బంధింపబడతాడు” అని పలికింది. 


రాధ పలికిన పలుకులు విని గోపదేవి “ఓ రాధా! నీ బుద్ది నిరుపమానము. 
నీవాణి వేదవాణిగా అనిపించింది. ఓ దేవీ! నిజంగా నీవు పిలువగానే శ్రీకృష్ణుడు 
ఇక్కడకు వచ్చినట్టయితే నీవు చెప్పినదంతా సత్యమని నేను నమ్ముతాను” అన్నది. 
అప్పుడు రాధ “సఖీ! కృష్ణపురమాత్ముడు నేను పిలువగానే ఇక్కడకు వస్తే ఏమివ గలవు? 
నా పిలుపుకా వనమాలి ఇక్కడకు రాకపోతే నా సంపదనంతా నీకు ధారపోస్తాను” 
' అని పలికి రాధ నిశ్చలమైన మనస్సుతో శ్రీ కృష్ణుణ్ణి ధ్యానింపసా గింది. కృష్ణపరమాత్యుడు 
రాధను చూశాడు. తన దర్శనం కోసం ఆమె ఉత్కంఠతో ఉన్నది. ఆమె నేత్రములనుంచి 
బాష్ప ధారలు స్రవిస్తున్నాయి. ఆమె శరీరమంతా స్వేదమయమయింది. ఇది 
చూచి భక్తవత్సలుడైన భగవానుడు సఖులంతా చూస్తుండగానే పురుషాకృతితో 
ప్రత్యక్షమై “ఓ చం్యద్రవదనా! నీవు హృదయపూర్వకంగా పిలిచావు. ఇదిగో వెంటనే 
వచ్చాను. ఇటు కళ్ళుతెరచి చూడు. గోకులంనుంచి గోపకుల బృందంతో 
యమునాతీరమునకు వెళుతున్న నాకు నీ పిలుపు వినిపించి పరుగుపరుగున 
వచ్చాను. నేను రావటంతోటే ఇక్కడ నీ సఖిరూపంలోఉన్న యక్షిణి అదృశ్యమయింది 
చూశావా!” అని పలికాడు. కనులు తెరచి కృష్ణపరమాత్ముణ్ణి చూచి రాధాదేవి 
పరమానంద భరితయై ఆ స్వామి చరణకమలములపై (వాలిపోయింది. ఆమె 
మనోరథం నెరవేరింది. 


రాసవిహారల | 


అది వైశాఖమాసం, కృష్ణపక్షము, పంచమి తిథి. జగమంతా పండువెన్నెల 
కాస్తున్నది. శ్యామసుందరుడు రాధా మేతుడై యమునాతీరంలో రాసవిహారం చేస్తున్నాడు. 
పూర్వం గోలోకంనుంచి భూమికి వచ్చిన ఆ ప్రదేశమంతా సువర్షమయంగా, పద్మరాగ 
మణులతో విరాజిల్లసాగింది. బృందావనం కూడా దివ్యరూపంధరించి కల్పవృక్షాలతో, 
మాధఎలతలతో సమలంకృతమై నందనవనమును తిరస్కరిస్తున్నది. వివిధములైన 
పుష్పాలతో, కలహంసలతో యమునానది శోభిస్తున్నది. గోవర్రన గిరిరాజు గజరాజు 
వలె కనిపిస్తున్నాడు. గజరాజు గండస్టలముల నుండి మదజలధారలు (స్రవిస్తున్నట్లుగా 
గిరిరాజు శిఖరములనుండి సెలయేటి ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ వనమంతా 


బృందావన ఖండము : 


దివ్యసౌందర్యంతో భాసిస్తున్నది. గోవిందుని ఆరాధించటానికి ఎక్కడెక్కడి గోపికలు 
అక్కడకు చేరుకున్నారు. ఆ గోపికలు మొత్తం పన్నెండు యూథములుగా పరమాత్ముని 
సన్నిధికి విచ్చేశారు. యమునాయూథం కూడా వచ్చి వారితో కలిసింది. ఆ యూథంలోని 
వారు నీలి వుస్తాలను ధరించి ఉన్నారు. జాహ్నవీ యూథం వచ్చి చేరింది. ఆ 
యూథంలోని వారు శ్వేత వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంతలో రమాయూథం 
వచ్చింది. ఆ బృందంలోని వారు అరుణరాగ రంజితమైన వస్ర్తాలను ధరించి 
ఉన్నారు. అదే సమయంలో సఖురాండ్రతో కలిసి వసంతలక్ష్మి వచ్చింది. ఆమె 
మధుమాధవి కాబట్ట ఆమెను కృష్ణపత్ని అనికూడా అంటారు. విరజాయూథం, 
లలిత, విశాఖ, లక్ష్మీ యూథములు, అష్టమహిషీమణులు అక్కడకు చేరుకున్నారు. 


ఆకాశంలో తారకల మధ్యలో శోభించే చంద్రబింబంవలె బృందావనంలో 
ఆ సుందరీమణుల మధ్యలో కృష్ణవంద్రుడు మనోహరంగా (ప్రకాశింపసాగాడు. 
నటన సూ(త్రధారియెన కృష్ణుడు ఆ గోపకాంతలందరికీ (ప్రేమను అతిశయింపజేయటానికి 
మురళీగానం చేయసాగాడు. సిగలో శిఖిపింఛం, వక్షమున వనమాల, చెవులకు 
కుండలములు ఇదీ కృష్ణుని అలంకారము. సుందరీమణులు మనోహరంగా జగన్నాథుని 
గూర్చిన గీతాలాపన చేయసాగారు. అంతలోనే అక్కడ మొత్తం ఎందరు కాంతలున్నారో 
అన్ని రూపాలను ధరించాడు నటవరుడైన కృష్ణపరమాత్ముడు. కొందరు గోపికలు 
గానం చేయసాగారు. మరికొందరు గోపికలు నృత్యం చేయసాగారు. మరికొందరు' 
గోపికలు సంగీతవాద్యములను (మోగిస్తున్నారు. అందరితో అన్ని విధాలుగా 
అలరారుతున్నాడు ఆ నందనందనుడు. బృందావనమంతా శ్యామసుందరున మయమై 
సమ్మోహనమై విలసిల్లింది. మెల్లమెల్లగా అందరూ యమునానది జలతరంగాలలోనికి 
దిగి విహరింపసాగారు. ఆ గోపికల కొప్పులలోని రంగురంగుల పువ్వులు ఆ 
నీటిలో పడి వినీలవ(స్తంపై రంగురంగుల పువ్వులను అద్దినట్టుగా కనిపింపసాగింది. 
కరతాళములతో, మృదంగ ధ్వనులతో కలిసి వారు చేసే కృష్ణగానం మధురమధురమై 
రవళించింది. వారి కోరిక నెరవేరింది. వారి తాపత్రయములు ఉపశమించాయి. 
ఈ రాసవిహారమును ఆకాశంనుంచి చూస్తున్న దేవతలు, గంధర్వులు, విద్యాధరులు 
వారిపై పుష్పవృష్టి కురిపించారు. 

జల(క్రీడల అనంతరం వారంతా గోవర్దన పర్వతం మీద విహరించారు. 
సఖురాం|డ్రు రాధాదేవిని అద్భుతంగా అలంకరించారు. రాధాదేవి సింగారింపబడిన 


గర్గ భాగవతము - కృష్ణ కథామ్బ తము 
ఆ(ప్రదేశమునకే “శృంగార మండల” మని పేరు. వివిధములైన ఆభరణములతో 
అలంకరింపబడిన రాధ ఆ సమయంలో దివ్య జ్యోతిగా ప్రకాశింపసాగింది. గోవర్దనగిరిపై 
రాధా మాధవులిద్దరూ దక్షిణాయజ్ఞనారాయణులవలె తేజరిల్లసాగారు. అక్కడ నుంచి 
రాధాకృష్ణులు గోపికలతో కలిసి బహుళవనమునకు చేరుకున్నారు. అలసిసొలసిన 
గోపికలను చూచి మాధవుడు మేఘమల్లార రాగము నాలపించాడు. ఎక్కడెక్కడి 
నుంచో మేఘములు కదలి వచ్చి అమృతవర్షమును కురిపించాయి. చల్లని మలయమారుతం 
అందరికీ ఆహ్లాదం కలిగించింది. గోపకాంతలంతా సౌఖ్యం పొందారు. వారు మురారి 
మహత్యాన్ని గానం చేశారు. తరువాత అందరూ తాళవనం చేరుకున్నారు. అప్పుడు 
గోపికలు శ్రీకృష్ణపరమాత్ముని చేరి “ఓ దేవా! యమునానది ఇక్కడకు చాలా 
దూరంగా ఉంది. మాకు అమితమైన దాహం వేస్తున్నది. నీవు జగత్తున కంతటికీ 
అధీశ్యరుడవు కదా. ఇక్కడ జలమును సృష్టిచేయకూడదా!” అని అడిగారు. అప్పుడు 
శ్రీకృష్ణుడు తన చేతి బెత్తంతో నేలపై కొట్టగానే జలవాహిని బయలుదేరింది. 
దానినే “వేత్రగంగ” అంటారు. అందులోని నీటిని త్రాగి గోపికలంతా తమ 
తాపములను ఉపశమింపచెసుకున్నారు. 


అక్కడ పున్నమివెన్నెలలో చిన్నకొండపైకూర్చొని శ్రీకృష్ణుడు మోహనమురళీ 
గానం చేశాడు. ఆ మురళీగానం విని చరాచరప్రకృతి అంతా స్తంభించిపోయింది. 
శ్రీకృష్ణుని చరణార విందముల చిహ్నములేర్చడిన ఆ కొండకు శ్రీచరణ పర్వతమని 
పరు వచ్చింది. అక్కడనుంచి వారంతా నందిశ్యర పర్వతమునకు చేరుకున్నారు. 
అక్కడ కృష్ణపరమాత్మునితో ఆనంద నృత్యం చేసిన ఆ గోపకాంతలకు తమ 
అదృష్టమునకు తమకే గర్వం కలిగింది. ఆ క్షణమే కృష్ణుడు రాధాదేవితో సహితంగా 
అదృశ్యమయ్యాడు. ఆ గోపకాంతలు కృష్ణ విరహంతో విహ్యలచిత్తలై విలపింపసాగారు. 
వారు ఉన్మత్తలై లతలను, వృక్షములను “నందనందనుడు ఎక్కడదాగాడని” అడుగ 
సాగారు. “కృష్ణా! కృష్ణా!” అని వారు పిలువసాగారు. వారి మనస్సులు శ్రీకృష్ణ 
రూపమునందే లగ్నమై ఉన్నాయి. అందువల్ల వారు కృష్ణస్య రూపమునే స్మరించి కృష్ణునితో 
తాదాత్యుము చెంది వారు కృష్ణభూమబుకలను ధరించారు. 


కొతసమయం తరువాత గోపకాంతలకు శ్రీకృష్ణుని పాదారవిందముల జాడలు 
కనిపించాయి. శంఖచ(క్రాది చిహ్నములతో విరాజిల్లుతున్న ఆ పాదము(ద్రలను చూచి 
పారవశ్యముపాొంది ఆ ధూళిని తమ శిరస్సులపై చల్లుకున్నారు. ఆ అడుగుజాడల 


బృందావన ఖండము 


ననుసరించి వారు కోకిలావనమునకు చేరుకున్నారు. నందనందనుని పాదము[ద్రల 
ప్రక్కనే రాధాదేవి పాదముద్రలు కనిపించాయి. ఆదృశ్యంచూచి గోపికలు ఆనందానుభూతిని 
పొందారు. 


గోపికల కోలాహలం విని మాధవుడు రాధతో “రాధా! గోపికలు మనిద్దరినీ 
వెదుకుతూ ఇటే వస్తున్నారు. త్వరగా ఇక్కడనుండి వెళ్ళు” అన్నాడు. ఆసమయంలో 
రూప యౌవన చాతుర్యములతో గర్వించిఉన్న రాధ భగవానునితో “నేనెన్నడు 
ఇల్టువిడిచి వచ్చినదాననుకాను. ఈరోజు ఎంతదూరము నడిచాను. ఇక ఒక్క 
అడుగుకూడా నేను ముందుకు వేయలేను” అని పలికింది. “అలా అయితే 
నాభుజములపై కూర్చో. నేను తీసికొని వెళతాను” అన్నాడు కృష్ణుడు. ఆమె 
సరేనన్నది. కానీ కృష్ణపరమాత్యుడు అదృశ్యమయ్యాడు. ఇక ఆమె దుఃఖమునకు 
అంతులేకపోయింది. ఆ కోకిలావనమంతా స్వామికోసం వెదుకసాగింది. ఇంతలో 
గోపికాబ్బందము అక్కడకు చేరుకున్నది. వారు తమ స్వామిని స్థితిని చూచి 
జాలిపడి, ఆమెను సాంత్వన పరుపసాగారు. 
గోపికల కృష్ణస్తుతి 

తరువాత (వ్రజాంగనలు అందరూ కలిసి శ్రీకృష్ణుని రాకకోనమై ఆ భగవానుని 
గుణగానం చేయసాగారు. “ఓ లోకసుందరా! జనభూషణా! మదనమోహనా! సమస్త 
జగత్తు పాపరాశిని పారద్రోలే మహాత్మా! యదునందనా! నందనందనా! నీ పాదపద్మముల 
మకరందం కూడా మధుర మనోహరము కదా! నీవు దేవ బ్రాహ్మణాది సాధు 
సంరక్షణకై, కంసాది దైత్య శిక్షణకై అవతరించిన దేవదేవుడవు. గోవిందా! గోపాలా! 
నివు ల జరిపినప్పుడు ఎన్ని వింతలు విశేషములు చూపావు. నివు ఇప్పుడు 
మా కనులముందు (ప్రత్యక్షం కావాలి. ఈ (వ్రజభూమిని, గోవర్హన గిరిని నీచరణ 
ధూళి పరమపావనం చేసింది. జగత్‌సృష్టికి, జగత్‌ పాలనకు నీ పాదపద్మపరాగము 
చాలును స్వామి! ఇప్పటివరకు ఆనందము కలిగించిన వెన్నెల ఇప్పుడు తీక్షణ 
మైన సూర్యతాపము వలె బాధకలిగిస్తున్నది ప్రభూ! నీతో విహరించినప్పుడు ఆనందం 
కలిగించిన ఈ వనం ఇప్పుడు అసిప(త్రవనము వలె అనిపిస్తున్నది. మందమందంగా 
వీచే మలయమారుతం ఇప్పుడు చురుక్కు చురుక్కుమంటున్నది. సకల భక్త 
శిరోమణియె నీపాదపద్మముల నా(శ్రయించిన ఉద్దవునివలె మేము కూడా నన్ను 
శరణువేడుతున్నాము. దయతో మాకు శరణు ప్రసాదించు!” 


గర భాగవతము - క్రున్స కథామృతము 
ఈ విధంగా పరితపిస్తున్న గోపికల బృందం మధ్యలో కృష్ణపరమాత్ముడు 
రాధాదేవితో ప్రత్యక్షమయ్యాడు. మురళీ మోహనుడైన మాధవుడు రాధతో ఆనంద 
నృత్యం చేయసాగాడు. దుఃఖోద్వేగం నుంచి తెప్పరిల్లిన గోపకాంతలు గొవిరడదుని 
చూచి “శ్యామసుందరా! మా గోపికా సముదాయమంతా జగత్తు నంతటిని తృణ 
యంగా భావించి నిన్ను శరణు వేడితే మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి 
వు ఎక్కడకు వెళ్ళావు?” అని అడిగారు. అందుకు పరమాత్ముడు చిరునవ్వు 
> 


మె “ఓ, కారతలారా! పుష్కరద్వీపంలో హంసుడనే పేరుగల మహాముని ఎటువంటి 





ep 


2 


2A 


కోరిక లేకుండగా నన్ను గురించి తపస్సు చేస్తున్నాడు. ఇప్పటికి రెండు మన్వంతరములు 
గడిచాయి. ఈరోజున ఆసముద్రంలోని అర్హయోజనము విస్తీర్ణముగల ఒక చేప 
ఆ మహామునిని (మ్రింగివేసింది. ఇంతలో బృహత్తరమైన మత్స్యరూపం ధరించిన 
పౌండ్రుడనే అసురుడు ఆచేపను (మింగివేశాడు. అందువల్ల నేను అక్కడకు వెళ్ళి 
ఆ రెండు మత్స్యములను సంహరించి ఆ హంసమహామునిని కాపాడి, తరువాత 
శ్వేతద్వీపానికి వెళ్ళాను. అక్కడ క్షీరసాగరంలో శేషశయ్యపై పవ్వళించాను. ఇంతలో 
ఇక్కడ మీరు నా కోసం పరితపించటం (గ్రహించి వెంటనే ఇక్కడకు వచ్చాను. 
బితేంద్రియలు, సమదర్శనలు ఆయిన మీవంటివారు మాత్రమే నాతోడి పరమసుఖమును 
తెలిసికొగలరు” అనిపలికాడు. 


శేషశయనుడుగా కృష్ణుడు : 


ఆ మాటలను విని గోపికలు “ఓ మాధవా! మాపై అను(గహించి శేషశయ్య'పై 
నీవు పవళించిన రూపమును మాకు చూపింపవా?” అని అడిగారు. వెంటనే 
పరమాత్ముడు గోపిక లందరూ చూస్తుండగానే శ్రీమన్నారాయణుని రూపం ధరించాడు. 
రాధాదేవి లక్ష్మీ రూపం ధరించింది. అక్కడనే ఉత్తుంగ తరంగ మాలికలతో 
క్షీరసాగరం దృశ్యమానమయింది. దివ్యమైన, రత్నమయమైన, మంగళ రూపమైన, 
'ప్రాసాదము ఒకటి కనిపింపసాగింది. అక్కడనే కమలనాళము వంటి తెల్లదనముతో 
ఆదిశేషుడు చుట్టగా చుట్టుకొని ఉన్నాడు. బాలసూర్యుని వంటి తేజస్సుతో శేషుని 
వేయి పడగలు ఐరాజిల్లుతున్నాయి. ఆ శేషశయ్య మీద నారాయణుడు శయనించాడు. 
లక్ష్మీ రూపధారిణియెన రాధ ఆస్వామికి పాదసేవ చేస్తున్నది. కోటిసూర్య కాంతితో 
తేజరిల్లుతున్న లక్ష్మీనారాయణులను చూచి గోపకాంతలు దిగ్భ్రాంతి చెంది అనేక 
అభివందనములు చేశారు. 


బృందావన ఖండము 


గోపికల అనుభూతులు ; 





శ్యామసుందరుడైన కృష్ణుడు, గోపికలతో బృందావనమునకు చేరుకున్నాడు. 
" ఆసమయంలో పూర్వం శ్రీహరి వరప్రదానం చేసి ఉన్నకారణంగా బృందావనంలోని 
ఓషధులన్న (వ్రజాంగనలుగా మారిపోయినాయి. వారంతా ఒక యూథంగా ఏర్పడ్డారు. 
వారితో రాసవిహారం జరిగింది. శ్రీహరికి ఆనందం కలిగించటం కోసం గోపకాంతలతో 
పాటు దేవకాంతలు కూడా కలిసి వివిధములైన వాద్యములమేళవింపుతో 
మధురమనోహరంగా గానం చేయసాగారు. రకరకములైన రాగములను ఆలపించారు. 
వారిలో కొందరు గోపికలు గబగబా మాట్టాడేవారు కాగా మరికొందరు గోపికలు 
ముగ్జాంగనలు, కొందరు గోపికలు కృష్ణునితో ఆటలాడుతున్నారు. కొందరు గోపికలు 
కృష్ణునిపై పూలను చల్లుతున్నారు. 

కొందరు గోపికలు పాదములకు అందెల నలంకరించుకొని మృదునర్తనం 
చేస్తూ బాలకృష్ణుని మధురాధరముల స్పృశింపసాగారు. మరికొందరు గోపికలు 
యోగులకు కూడా దుర్రభమైన శ్రీకృష్ణుణ్ణి రెండుచేతులతో పట్టుకొని మధుర 
హాసములు చిందిస్తూ దగ్గరకు చేర్చుకొంటున్నారు. కొందరు గోపికలు పిల్లన[గ్రోవిని 
ఊదుతూ విణాలాపన చేయసాగారు. మరికొందరు గోపికలు మృదంగ నినాదం 
చేస్తూ భగవంతుని గుకాగానం చేయసాగారు. కొందరు గోపికలు కరతాళధ్యనులు 
చేస్తుండగా కొందరు నిశ్చలంగా నిర్మలంగా గీతాలాపన చేస్తున్నారు. వారు ప్రాకృతికమైన 
సాంసారిక సుఖాలను మరిచిపోయి ఆవిధంగా పరమాత్ముని సన్నిధిలో పరవశలై 
ఉన్నారు. కొందరు గోపికలుమెల్లగా శ్రీకృష్ణుని చేతిని తమ చేతులలోనికి తీసికొని 
ఆనందానుభూతితో అటుఇటు విహరిస్తున్నారు. కొందరు గోపికలు శ్రీకృష్ణుడు 
చరణము చేసిన సుగంధయుత తాంబూలమును సగం తీసికొని తాము 
చర్యణంచేయసాగారు. వారు పూర్వం ఎటువంటి తపస్సు చేశారోకదా! కొందరు 
గోపికలు మధురమధురంగా నవ్వుతూ శ్యామసుందరుని కపోలములను మెల్లమెల్లగా 
తమ చేతివేళ్ళతో తాకసాగారు. కదంబవృక్షాల నీడలో ఈవిధంగా కృష్ణ క్రీడావినోదం 
జరుగుతున్నది. 


కొందరు గోపికలు పురుషవేషం ధరించి నెమలిపింఛం పెట్టుకొని, కర్షకుండలములు 
అలంకరించుకొని కృష్ణునివలె అభినయింపసాగారు. చంద్రవదనలైన కొందరు గోపికలు 


(70) గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
రాధాదేవిగా అభినయిస్తూ రాధ తనప్రాణవల్లభునికోసం గానం చేసినట్టు గానం 
చేయసాగారు. కొందరు వ్రజాంగనలు హర్ష పులకితలై (పేమ విహ్యలలై పరమా 
నందంలో నిమగ్నలై యోగిజనులవలె సమాధి స్టితిలో కూర్చొనిఉన్నారు. కొందరు 
గోపికలు లతలలో, వృక్షములలో, చరాచర ప్రకృతిలో పరమాత్ముణ్లి దర్శిస్తూ మౌనము(ద్రలో 
మునిగిపోయారు. ఈవిధంగా పరమ మనోహరమూర్తి, బృందావనాధీశుడు, 
యదునందనుడు బాలుడు అయిన గోవిందుణ్లి భక్తి పేమలతో ఆరాధించిన 
ఆగోపికల మనోరథములు నెరవేరినాయి. ఆగోపికలకు లభించిన భగవత్‌ కృపా 
కటాక్షములు జ్ఞానులకు కూడా లభింపవుకదా! 


ఆసురి మహర్షి : 


శ్రీకృష్ణుని ప్రియభక్తుడు ఆసురి అనుమహర్షి నారద పర్వతం మీద తపస్సు 
చేస్తున్నాడు. ఆయన హృదయ కమలం మధ్యలో జ్యోతిర్మండలంలోపల రాధా 
సమేతుడైన మాధవుని మూర్తిని చింతన చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి ముని 
ఎంతగా ధ్యానించినప్పటికీ శ్రీకృష్ణుడు ఆయన ధ్యానంలోకి రాలేదు. ఆమహర్షి 
మరల మరల ధ్యానం చేశాడు. కానీ ఫలితం లభించలేదు. అందుకు ఆ మహర్షి 
ఖిన్నుడయ్యాడు. ఆయన ధ్యానం నుంచి లేచి శ్రీకృష్ణదర్శనం కోసం బదరీఖండంలోని 
నారాయణా (శ్రమమునకు వెళ్ళాడు. కానీ అక్కడ కూడా మునిశ్వరునకు నర 
నారాయణుల దర్శనం కాలేదు. అందుకాయన మరింత విస్మయం పొంది 
లోకాలోకపర్యతం మీదకు వెళ్ళాడు. అక్కడ వేయిపడగల అనంతుడు కూడా 
కనిపించలేదు. అప్పుడా మహర్షి అక్కడున్న పారిషదులను “భగవానుడు ఇక్కడ 
నుండి ఎక్కడకు వెళ్ళాడు?” అని ఆడిగాడు. వారు “మాకు తెలియదు” అన్నారు. 
ఆమాట వినగానే మహర్షికి అమిత ఖేదం కలిగింది. ఆయన అక్కడ నుండి 
క్షీరసాగరం విలసిల్లే శ్వేతద్వీపం వెళ్ళాడు. అక్కడ కూడా శేషశయ్యమీద శ్రీహరి 
కనిపించలేదు. ఆయన మనస్సు మరింత బాధపడింది. ఆమహర్షి అక్కడి పారిషదులను 
“భగవానుడు ఇక్కడ నుండి ఎక్కడకు వెళ్ళాడు?” అని అడిగాడు. వారు కూడా 
“మాకు తెలియదు” అన్నారు. ఆమాటలు విని మహర్షి చింతాక్రాంతుడై “శ్రీహరి 
దర్శనం చేసికొనాలంటే నేను ఏమి చేయాలి?” అనుకొని మనోవేగంతో వైకుంఠధామంలో 
ప్రవేశించాడు. అక్కడ శ్రీమహాలక్ష్మి తోపాటు నివసించే నారాయణుడు కనిపించనేలేదు. 


బ్ర ందావన ఖండము 


ఆసురి ముని అక్కడ నుండి గోలోకమునకు వెళ్ళాడు. అక్కడి బృందావన 
నికుంజాలలో కూడా పరాత్సరుడైన శ్రీకృష్ణుని దర్శనం కాలేదు. మహర్షి దుఃఖమునకు 
అంతులేకపోయింది. కృష్ణవిరహం వల్ల ఆయన వ్యాకులుడయ్యాడు. అక్కడి పారి 
షదులను అడిగితే వారు “పృళ్నిగర్భుడైన వామనుడు అవతరించిన (బ్రహ్మాండములో 
భగవానుడు అవతరించాడు” అని సమాధానం చెప్పారు. ఆసురిముని 
ఆ(బ్రహ్మాండములోనికి వెళ్ళి అక్కడ కూడా పరమాత్ముని కానక కైలాసపర్యతమునకు 
చేరుకున్నాడు. అక్కడ పరమశివుడు శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉన్నాడు. అనంతరం 
ఈ ముని శివునితో “భగవాన్‌! నేను (బ్రహ్మాండమంతా ఇటుఅటు తిరిగాను. పరాత్సరుని 
దర్శనం కోసమై వైకుంఠంనుంచి గోలోకం వరకు సంచరించాను. కాని ఆ దేవాధిదేవుడు 
నాకు ఎక్కడా కనిపించలేదు. ఓ సర్వజ్ఞ శిరోమణీ! మీరు చెప్పండి. ఇప్పుడు 
పరమాత్ముడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. 


అప్పుడు మహాదేవుడు “ఓ ఆసురీ! నీవు ధన్యుడవు. నీవు నిష్కామభక్తుడవు. 
నాకు తెలుసు. కృష్ణదర్శనం కాకపోవటం వల్ల చింతా(క్రాంతుడవయ్యావు. కర్మెంద్రి 
యములు రూపరసాది విషయములను (గ్రహించలేనట్లు నిష్కాములైన మునిజనులు 
సాధారణ మనుష్యులు వాంఛించే గూఢమైన, నిర్గుణమైన సుఖములను (గ్రహించలేరు. 
క్రీరసాగరంలో నివసించే హంసమహర్షి పెద్ద కష్టంలో పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణ 
పరమాత్ముడు వెళ్ళి ఆమహర్షిని ఆక్షేశం నుంచి రక్షించి ప్రస్తుతం బృందావనంలో 

0౫ (36) ca paar) 

గోపికలతో రాసక్రీడ చేస్తున్నాడు. ఓ మహర్షీ! ఇప్పుడు ఆ కృష్ణపరమాత్ముడు 
తన మాయతో ఆరునెలల కాలమును ఒకరాత్రిగా చేశాడు. నేను ఇప్పుడు ఆ 
రాసోత్సవం దర్శించటానికి వెళుతున్నాను. నీవు కూడా నాతో వస్తే నీ కోరిక 
నెరవేరుతుంది” అని పలికాడు. 


పరమశివుడు, ఆసురిముని ఇద్దరూ వజ్రమండలం చేరుకున్నారు. 
దివ్యవృక్షములతో, లతలతో, నికుంజములతో ఆ (ప్రాంతమంతా శోభిస్తున్నది. 
ఆ ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఇద్దరూ యమునాతీరమునకు చేరుకున్నారు. 
అక్కడ గోలోకవాసినీ గోపసుందరీమణులు కొందరు చేతిలో బెత్తములను పట్టుకొని 
పహరా కాస్తున్నారు. వారు ఈశ్వర ఆసురీమునులను లోపలకు ప్రవేశించకుండగా 
అడ్డుకున్నారు. అప్పుడు వారు “మేము శ్రీకృష్ణపరమాత్య్ముని దర్శించవలెననే కాంక్షతో 
వచ్చాము” అని అన్నారు. అందుకు ఆ ద్యారపాలికలు కృష్ణపరమాతుడు ఈ 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము. 


బృందావనంచుట్టూ మమ్మల్ని రక్షగా నిలిపి ఉంచాడు. ఈ రాసమండలంలో 
శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు. గోపికా యూధం తప్ప మరెవ్వరూ లోపలకు 
ప్రవేశించటానికి వీలులేదు. ఓ మునులారా! ఒకవేళ మికు శ్రీకృష్ణదర్శన కాంక్ష 
తీవ్రంగా ఉండి లోపలకు 'ప్రవేశించవలెననిపిస్తే ముందుగా మానససరోవరంలో 
స్నానం చెయ్యండి. మీరు గోపికలుగా మారిపోతారు. అప్పుడు ఈ రాసమండలం 
లోపలకు మీరు ప్రవేశించవచ్చు అని తెలియజేశారు. 


ఈశ్వర ఆసురీమునులు ద్యారపాలికల మాటలు విని మానససరోవరంలో 
స్నానం చేసి గోపికల స్వరూపం ధరించి రాసమండలంలో ప్రవేశించారు. 
రమణీయమైన రాసమండలంలో గోపకాంతల మధ్య కోటి చందమామల కాంతితో 
మెరిసిపోతున్న రాధాదేవి, కోటి మన్మథ సౌందర్య కోమలాంగుడైన శ్రీకృష్ణ 
పరమాత్ముడు సాక్షాత్క రించారు. మురళీమనోహరుడై, పీతాంబరధారియె, శ్రీవత్స 
శోభితుడై, కౌస్తుభ వనమాలికాలంకృతుడై, శిఖిపింఛమౌళియె పరమాత్ముడు 
ప్రకాశిస్తున్నాడు. ఈశ్వర ఆసురీమునులు శ్రీకృష్ణుని చూడటంతోటే పులకితాంగులై 
ప్రణామములు చేశారు. అప్పుడు కృష్ణపరమాత్ముడు మందహాసం చేసి మెఘగర్జన 
పోలిన గంభీర వాణితో “మీరిద్దరూ అరవై వేల సంవత్సరాలపాటు చేసిన తపస్సు 
కారణగా మికు నా దర్శనమయింది. ఎవరైతే అకించనుడుగా, శాంతుడుగా, 
సమదర్శనుడుగా ఉంటాడో ఆతడే నా సఖుడు, మీకు ఏయే వరములు కావాలో 
కోరుకొనండి” అన్నాడు. అప్పుడు శివ ఆసురీమునులు “పరమాత్మా! నమస్కారము. 
మీరిరువురు విహరిస్తున్న ఈచోట మీ సన్నిధిలో మేము నివాసం ఉండేలాగ 
అను[గ్రహించవలసింది” అని అన్నారు. అందుకు శ్రీకృష్ణుడు సమ్మతించి 
“తథాస్తు” అని పలికాడు. అప్పటినుండి శివ, ఆసురీమునులు బృందావనంలో 
వంశీవట సమీపంలో రాసమండలంలో కాళిందీ నదీ తీర .నికుంజాలలోనే నివసింప 
సాగారు. గోపికలతో, రాధాదేవితో కృష్ణపరమాత్ముడు రాసనృత్యం చేయసాగాడు. 
ఆరు నెలల కాలం ఒకేరా(త్రిగా మార్చాడు పరాత్పరుడు. ఆ ఆనందపు పారవశ్యంలో 
అంతటిరా(తికూడా వారికి ఒక్కక్షణములా గడిచిపోయింది. అనంతరం 
సూర్యోదయమయిన తరువాత గోపికలు, రాధిక, శ్రీకృష్ణుడు ఎవరిగృహములకు 
వారు వెళ్ళారు. ఈ రాసలీల వృత్తాంతము పరమ పావనమైనదిగా, సకల పుణ్య 
ప్రదమైనదిగా, పాపహరమైనదిగా పరిగణింపబడుతున్నది. 


బ్రందానన ఖండము 
శంఖచూడుడు : 


కుబేరుని సేవకుడు శంఖచూడుడనే ఒక యక్షుడు ఉన్నాడు. ఆతడు 
కడు బలిష్టుడు, గదాయుద్దములో ఆతనిని మించినవారు భూతలమునలేరు. ఒకరోజున 
ఆతడు నారదమహర్షి వల్ల కంసుని ప్రచండ పరాక్రమం గురించి ఐని లక్షలాది 
లోహపుగదలను తీసికొని మధురానగరం వెళ్ళాడు. ఆ మదోన్మత్తుడు రాజసభ 
లోకివెళ్ళి సింహాసనంపై ఉన్న కంసునకు నమస్కరించి “ఓ రాజా! నీవు (త్రిభువన 
విజయుడవని విన్నాను. నీతో గదాయుద్దం చేయవలెనని నాకు కాంక్షగా ఉన్నది. 
-ఈ గదాయుద్దంలో నీవు గెలిచినట్టయితే నేను నీకు దాసుడనౌతాను. ఒకవేళ 
నేను గెలిచినట్టయితే నీవు నాకు దాసుడవుకాగలవు” అన్నాడు. అందుకు సమ్మతించి 
కంసుడు ఒక పెద్ద గద తీసికొని శంఖచూడునితో గదా యుద్దమునకు దిగాడు. 
క్రమ(క్రమంగా యుద్దము తీవ్రదశకు చేరుకున్నది. పరస్పర ఆఘాతప్రత్యాఘాతముల 
వల్ల ఛటఛట శబ్దములు పిడుగుల సవ్వడులవలె వినిపింపసాగాయి. వారిద్దరూ 
గజరాజులవలె, సింహములవలె పోరు సలుపసాగారు. ఇద్దరి గదలు ఒకదానికొకటి 
ఢీ కొంటూ నిప్పుల రవ్వలు రాలుస్తూ చూర్లమయ్యాయి. ఇద్దరూ ఆ(గ్రహావేశంతో 
ముష్టి యుద్దానికి దిగారు. ఆ సమయంలో అక్కడకు గర్గాచార్యుల వారు విచ్చేశారు. 
వెంటనే వారిద్దరూ ఆ మహర్షికి నమస్కరించారు. ్ల 


అప్పుడు గర్లమహర్షి కంసుని చూచి శాంతస్వరంతో “కంసా! ఇక యుద్దం 
చెయ్యకు. దీనివల్ల ఎటువంటి ఫలితము ఉండదు. ఈ శంఖచూడుడు నీతో 
సమానమైన బలవంతుడు. ఇతడు నీచేత అజేయుడు. దీనికి కారణం విను 
- నిన్ను పరిమార్శబోయే పరమాత్ముడే ఈ శంఖచూడుణ్ణి కూడా పరిమారుస్తాడు. 
అందువల్ల నీవు శంఖచూడుని పట్ట అభిమానంతో ఉండు” అని ఆయక్షుని 
వైపు తిరిగి “నీవు కూడా కంసుని పట్ట (ప్రేమగా ఉండు” అన్నాడు. గర్గమహర్షి 
మాటలను విని కంసుడు, శంఖచూడుడు పరస్తరము ఆలింగనం చేసికొని 
అభిమానంతో ఉన్నారు. 


తరువాత కంసుని దగ్గర సెలవు తీసికొని శంఖచూడుడు ఆరాత్రి వేళ 
వనంమధ్యనుంచి ఇంటికి వెళుతున్నాడు. ఆ వనంలో రాసనృత్యం జరుగుతున్నది. 
తాళ స్వరములతో మనోహరమైన గానాలాపన వినిపింప సాగింది. శంఖచూడుడు 


గర్భ భాగవతము - కృవ్ణ కథామృతము 


ఆ గోపకాంతల బృందముల మధ్య రాధామాధవులను దర్శించాడు. మాధవుడు 
తన కుడిమోచేతిని రాధపై ఉంచి మధురమధురంగా మురళీగానం చెస్తున్నాడు. 
ఎడమ పాదం త్రిభంగిగా వంచి నిలిపాడు. సుందర వదనంపై మందహాసరేఖలు 
తళుక్కుమంటున్నాయి. ఆరూపం అపురూపమై భాసించింది. కోటి మన్మథులను 
జయించిన కోమలాంగుని రూపమది. మాధవుని చూచి శంఖచూడుడు సామాన్యమైన 


బాలునిగా భావించాడు. 


క్రూరమైన పులివంటి ముఖంతో, కాలకూటవిషము వంటి నల్లని దేహంతో 
భయంకరంగా ముందుకు వస్తున్న శంభఖచూడుణ్ణి చూచి గోపికలు భయ(భాంత 
లయ్యారు. రాసమండలమంతా హాహాకారంతో నిండిపోయింది. కామపీడితుడైన 
ఆ దుష్ట యక్షుడు శతచంద్రానన అనే గోపసుందరిని చేత పట్టుకొని ఎటువంటి 
భయం లేకుండగా ఉత్తరదిశవైపుకు వెళ్ళసాగాడు. శతచంద్రానన భయకంపితురాలై 
“కృష్ణా! కృష్ణా!' అని ఆర్తనాదం చేయసాగింది. ఇది చూచి కృష్ణుడు కుపితుడై 
ఒక సాలవృక్షమును చేతితో పెకలించి పట్టుకొని వెంబడించాడు. కాలస్వరూపునివలె 
తన వెంటబడుతున్న కృష్ణుణ్ణి చూచి భయపడి శంఖచూడుడు ఆ గోపికను 
వదిలిపెట్టి ప్రాణభయంతో పరుగులిడసాగాడు. చివరకు హిమగిరి సానువుల చెంత 
శంఖచూడుడు కృష్ణునితో పోరాడటానికి ఎదురునిలిచాడు. తన చేతిలోని వృక్షమును 
విసిరి ఆ యక్షుణ్ణి ఒక్క గ్రుద్దుతో శిరస్సును మెడనుండి వేరుచేసి ఆతని 
చూడామణిని లాగివేశాడు. ఆసమయంలో శంఖచూడుని శరీరంనుంచి ఒక జ్యోతి 
బయలుదేరి దిజ్మండలమునంతా ప్రకాశింపచేస్తూ వచ్చి శ్రీకృష్ణుని మిత్రుడైన శ్రీదామునిలో 
విలినమయింది. అప్పుడు కృష్ణుడు తాను తెచ్చిన మణిని శతచంద్రాననకు ఇచ్చి 


| 
ఆనందం కలిగించాడు. 


శ్రీదాముని అంశ శంఖచూడుడు : - 


పూర్వం ఒకనాడు కృష్ణపరమాతుడు యమునాని కుంజాలచెంత విరజాదేవితో 
విహరింపసాగాడు. ఈవిషయం తెలిసిన రాధాదేవి రథం మీద బయలుదేరి ఆ 
నికుంజముల దగ్గరకు చేరుకున్నది. అక్కడ కృష్ణసఖుడైన శ్రీదాముడు పహరా 
కాస్తున్నాడు. తమ మార్గమునకు అడ్డుగా ఉన్న శ్రీదాముణ్తి రాధాదేవి పరివారము 
కొరడాతో కొట్ట (ప్రక్కకు నెట్టి లోపలకు ప్రవేశించింది. సఖుల కోలాహలము 


బృందానన ఖండము 


విని శ్రీకృష్ణుడు ఆంతర్జానమయ్యాడు. విరజాదేవి నదీరూపం పొందింది. ఈ 
విషయం (గ్రహించి రాధ తన మందిరమునకు తిరిగివెళ్ళింది. తరువాత మరల 
కృష్ణపరమాత్ముడు ఆవనంలో ప్రత్యక్షమయ్యాడు. నదీరూపంలో ఉన్న విరజ మరల 
స్రీరూపం ధరించింది. ఇద్దరూ వనవిహారం చేయసాగారు. విరజాదేవికి కృష్ణ 
పరమాత్ముని వల్ల ఏడుగురు కుమారులు ఉద్భవించారు. వారు శైశవం నుంచి 
బాల్యంలోకి అడుగుపెట్టారు. వారు ఒకనాడు ఒకరితో ఒకరు తగాదాపడగా అందరి 
కన్నా చిన్నవాడిని పెద్దపిల్లలు కొట్టసాగారు. చిన్నవాడు పరుగుపరుగున తల్లిఒడిలోకి 
చేరుకున్నాడు. విరజాదేవికి పరమాత్మపై నుంచి పుత్రులపైకి మమకారం మరలే 
టప్పటికి శ్రీకృష్ణుడు అంతర్జానమయ్యాడు. అప్పుడు విరజ విరహవిహ్య్వలయై తనకు 
పతి యెడబాటు కలిగించినందులకు కోపించి తన కుమారులను “మీరు భువిపై 
జలరూపములను పొందుదురు గాక! మీ జలము మానవుల దప్పిక తీర్చటానికి 
కూడా పనికఠాకుండు గాక!” అని శపించింది. మాతృశాపం వల్ల వారంతా భువికి 
వ. ప్రేయ(వ్రతుడనే రాజు రథం వల్ల ఏర్పడిన పరిఖలలో వారు సమా 
కరర ఆ ఏడుగురు సప్తసము(ద్రములుగా మారిపోయారు. కుమారులు 
శ్భొపోయిన తరవాత విరజ వ్యాకులపడసాగింది. అప్పుడు కృష్ణపరమాత్ముడు 
ప్రత్యక్షమై “విరజా! నివు బాధపడకు, నీవు నీ తేజస్సుతో నిరంతరము నీ కుమారులను 
రక్షిస్తూ ఉంటావు. మన ఇరువురికి కూడా ఎన్నడూ వియోగం కలుగదు” అని 
ఆశీర్వదించాడు. 


RS 


xX 


ఒకనాడు రాధాదేవి విరహంతో బాధపడుతున్నదని గ్రహించి శ్యామ 
సుందరుడైన గోవిందుడు శ్రీదామునితో కలిసి ఆమె ఉన్న చోటకు విచ్చేశాడు. 
నికుంజ ద్యారం దగ్గరకు రాగానే అభిమానవతియెన రాధ “నికిక్కడ పనిలేదు. 
ని ప్రియ విరజ నది అయినదిగదా నీవు కూడా నదిగా మారి అక్కడే విహరించు. 
నాతో నీకేమిపని?” అని పలికింది. శ్రీకృష్ణుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు 
కృష్ణసఖుడైన శ్రీదాముడు కోపించి “రాధా! శ్రీకృష్ణుడు సాక్షాత్తు అవతారమూర్తి. 
ఆయన అనేక బ్రహ్మాండములకు అధిపతి, గోలోకమున అధివసించే పరాత్సరుడు. 
నివు ఆయనను అధిక్షేపించటమా?” అన్నాడు. 


(76) గధ భాగవతము - కృష్ణ కథామృతము 

ఆమాటలు విని రాధ “మూర్చుడా! తండ్రిని స్తుతించి తల్లిని నిందిస్తున్నావన్నమాట. 
నీవు రాక్షసుడవౌదువుగాక” అని శపించింది. అప్పుడు శ్రీదాముడు “శ్రీకృష్ణుడు 
సదా నీకు అనుకూలంగా ఉంటున్నాడనే కదా. ఇక మీఇద్దరికీ నూరు సంవత్సరముల 
పాటు వియోగం కలుగుతుంది” అని పలికి (ప్రతిశాపమిచ్చాడు. రాధా శ్రీదాము 
లిద్దరూ తమ (ప్రవర్తనకు తామే బాధపడ్డారు. ఆసమయంలో శ్రీకృష్ణుడు అక్కడకు 
వచ్చి “రాధా! జరిగినదానికి చింతింపకు. నామాటవిను. వియోగకాలంలో కూడా 
ప్రతినెలలో ఒక పర్యాయం నీకు నా దర్శనం కలుగుతుంది. వరాహకల్పంలో 
భూభారం తొలగించటం కోసం, భక్తులకు దర్శన (ప్రసాదించటం కోసం మన 
మిరువురమూ భువిపై అవతరిద్దాము. 


శ్రీదామా! విను నీలోని ఒక అంశ అసురరూపం పొందుతుంది. మన్వంతరంలో 
నీవు ఆ అసురరూపంతో రాసమండలంలో (ప్రవేశించి నన్ను అవహేళన చేస్తావు. 
అప్పుడు నాచేతిలోనే నీకు ముక్తి కలిగి నీపూర్వశరీరంనీకు లభిస్తుంది” అని 
పలికాడు. ఈవిధంగా శాపవశంవల్ల మహాతపస్వియైన శ్రీదామునిలోని ఒక అంశ 
యక్షలోకంలో శ్రీమంతుని కుమారుడుగా జన్మించింది. ఆతడే శంఖచూడునిగా 
ప్రఖ్యాతిపొంది కుబేరుని సేవకుడయ్యాడు. ఈ కారణం వల్లనే శంఖచూడుని 
ఆత్మజ్యోతి శ్రీదామునిలో లీనమయింది. 








గోవర్దనగిరి పూజ : 


లోకంలో ప్రజలు ప్రభువునకు కప్పము కట్టినట్టుగా, గోపకులు ప్రతిసంవత్సరము 
శరదృతువులో ఇం(ద్రపూజను నిర్వహిస్తారు. ఒక పర్యాయం ఆవిధంగా ఇందద్రపూజ 
కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో గోవిందుడు తోటి గోపకులతో తన తండ్రి 
చెంత చేరి “తండ్రీ! ఈ ఇంద్రపూజ వల్ల ఫలితం ఏమిటి? దీనివల్ల కలిగే 
ఫలితం లౌకికమైనదా? లేక పారలౌకికమైనదా?” అని అడిగాడు. అప్పుడు నందుడు 
“శ్యామసుందరా! మనము దేవేంద్రుని పూజించటం వల్ల భోగ మోక్షములు రెండూ 
మనకు లభ్యమవుతాయి. ఇవి లేకపోతే మానవునకు సుఖం ఎక్కడిది?” అన్నాడు. 


అప్పుడు కృష్ణుడు “తండ్రీ! ఇంద్రాది దేవతలు తమ పూర్వ పుణ్యంవల్లనే 
స్వర్గంలో ఉండగలుగుతున్నారు. తమ పుణ్యం పూర్తికాగానే వారు మరల మర్త్యలోకంలో 
జన్మిస్తారు. అందువల్ల వారిని సేవిస్తే మోక్షం ఎలా వస్తుంది? బ్రహ్మాది దేవతలే 
కాలబద్దులైఉన్నారు కదా! అటువంటిది ఆ (బ్రహ్మచేత సృష్టింపబడిన మానవులు 
ఆ దేవతల నారాధించి మెక్షం పొందటం ఎలా సాధ్యం? కాలము చాలా బలవత్తరమైనది. 
అందువల్ల కాలానుగుణంగా సత్కర్మల నాచరిస్తూ సురేశ్వరుడు, యజ్జేశ్వరుడు, 
పరమాత్ముడు అయిన శ్రీహరిని భజించాలి. సమస్త సత్కర్మలఫలమును మనస్సుల” 
ఆ పరమాత్మునకు సమర్పించాలి. అప్పుడే ఎవరికైనా మోక్షం లభిస్తుంది. అంతేగాని 
మరొకవిధంగా మోక్షం (ప్రాప్తించదు. 


గోవులు, బ్రాహ్మణులు, సాధువులు, అగ్ని, దేవతలు, వేదములు, ధర్మము 
ఇవి భగవంతుని విభూతులు. విటి ఆధారంగా ఎవరు శ్రీహరిని భళిస్తారో వారు 
ఇహలోకపరలోక సుఖములను పొందుతారు. పరమాతు శని వక్షస్థలం నుంచి ఆవిర్భవించిన 
గోవర్టన పర్వతము పులస్త్యమహర్షి ప్రభావం వల్ల ఈ(వ్రజమండలమునకు వచ్చింది. 
ఈ పర్వతమును దర్శిస్తే పునర్జన్మ ఉండదు. అందువల్ల ఈ గోవరనగిరిని 

వం య య 

పూజించండి!” అని పలికాడు. 

నందనందనుడైన బాలకృష్ణుని మాటలను విని వ్రజవాసులందరూ ఆశ్చర్యపడ్డారు. 


సన్నందుడు మున్నగువారంతా ఇం(ద్రపూజ విషయం వదిలిపెట్టి గోవర్హనగిరిని 
_ ఆరాధించటానికే నిశృయించుకున్నారు. బలరామకృష్ణులు యశో దవెంట పూజాసామగగిని 


గర్గ భాగవతము - కృష్ణ కథాన్సుతము 


తీసీకొని బయలుదేరారు. యాదవ పురోహితుడు గర్గాచార్యుల వారు బంగరుకలశం 
తీసికొని సతీసమేతుడై భద్రగజంపై బయలుదేరారు. నందులు, ఉపనందులు, 
వృషభానులు తమ కుటుంబాలతో సహా గిరిరాజు దగ్గరకు చేరుకున్నారు. గోవర్రనగిరి 
శృంగములు స్వర్ణకాంతులతో శోభిల్లుతున్నాయి. తుమ్మెదల రుంకారములతో 
దా రా. 

సెలయేళ్ళ ప్రవాహములతో విరాజిల్లుతున్న గిరిరాజు గజరాజు వలెనే అనిపించాడు. 
ఆసమయంలో మేరువు హిమవంతుడు మున్నగు పర్వతరాజులు దివ్యరూపాలను 
ధరించి గోనర్రమనకు కానుకలను తీసికొనివచ్చారు. 


బాలకృష్ణుడు చెప్పిన విధంగా పూజావధానమంతా యధావిధిగా జరిగింది. 
గోపగోపీగణములు ఆనందంతో నృత్యగీతములతో వేడుకలు గావించారు. అప్పుడు 
గోవర్దన గిరిరాజ ఒక మహారాజువలెనే (ప్రకాశింపసాగాడు. అప్పుడు సాక్షాత్తు 
శ్రీకృష్ణుడు గోవర్టన పర్వతం మధ్యనుంచి ఒక బృహత్తరమైన రూపం ధరించి 
ముందుకు వచ్చి “నేను గిరిరాజు గోవర్దనుణ్ణి” అంటూ అక్కడ ఉన్న అన్నపు 
రాశిపై చేతులనుంచి భుజింపసాగాడు. ఈవింతను చూచి అందరూ ఆశ్ళర్యానందములను 
పొందారు. అప్పుడు గోపకులు “ఓ (ప్రభూ! గోవర్రనగిరిరాజా! నందనందనుని 
దయవల్ల ఇప్పుడు మాకు నీ దర్శనమయింది. మా గోగణము, బంధుగణము 
నిరంతరం అభివృద్ది పొందెవిధంగా ఆశీర్వదించు” అని (ప్రార్థించారు. కిరీట కేయూర 
కంకణములతో విరాజిల్లుతున్న గిరిరాజు “తథాస్తు” అని పలికి అదృశ్యమయ్యాడు. 
గోపకులు, గోపీకలు ఆనందానుభూతిని పొందారు. వారు తమ గోధనంతో, గోవిందునితో 
కలిసీ నంద(వ్రజానికి బయలుదేరారు. 


ఇంద్రుని ఆగ్రహం : 


ఒకసారి నారదమహర్షి ఇంద్రలోకమునకు వెళ్ళి ఇంద్రునితో ఈనిషయమంతా . 
చెప్పగా తనను కాకుండగా గిరిరాజును పూజించినందుకు ఇంద్రుడు [వ్రజవాసులపై 
కోపగించాడు. కేవలం ప్రళయకాలంలో మాత్రమే విడుదలచేసే సంవర్తక మేఘములను 
పిలిపించి వ్రజమును ముంచెత్తవలసినదిగా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించటమే తడవుగా 
విచిత్రవర్షములు కలిగిన ఆ మేఘగణములు రోషపూర్వకమైన గర్జన చేస్తూ బయలు 
దేరినాయి. మదోన్మత్త గజములవలె ఆ మేఘములు (వ్రజమండలంపై జలధారలు 
కురిపింపసాగాయి. ఏనుగు తొండములంతటి ధారలతో పాటు రాళ్ళ వర్షం కూడా 


గిరిరాజ ఖండము 





ఆరంభమయింది. కారుమేఘాల వల్ల అంధకారం వ్యాపించింది. చెట్టు విరిగి పడుతున్నాయి. 
ఇళ్ళు లేచిపోతున్నాయి. మేఘాలు భీకరంగా కురుస్తుండగా భీతి కలిగించే విధంగా 
పిడుగులు పడసాగాయి. గోవత్సములతోపాటు గోగణములన్ని చెల్లాచెదురు కాసాగాయి. 
గోపకులు భయ(్రాంతులై తమ పిల్లపాపలతో నందుని bs చేరుకున్నారు. 
గోపాలకులందరూ శ్రీకృష్ణుని చరణారవిందములకు (మొక్కి “కృష్ణా ! ఇంద్రపూజ 
మాని మనం గిరిపూజ చేసినందుకు ఫలితంగా ఇం[ద్రుడు కోపించి ఈవిధంగా 
కష్టం కలిగిస్తున్నాడు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ నీవే రక్షించాలి. మమ్మల్ని 
ఏమి చేయమంటావు చెప్పు” అన్నారు. 


కృష్ణపరమాత్స్ముడు వారితో “మీరు న భయపడవద్దు. మిరందరూ 
సమస్త పరివారంతో గోవత్సములతో గోవులతో గోవర్రనగిరివద్దకు పదండి. మ్‌ 
పూజలను గిరిరాజు స్వీకరించాడు. త మిమ్మల్ని అట రక్షిస్తాడు” అని 
చెప్పి వారితో తాను కూడా అక్కడకు చేరుకున్నాడు. కృష్ణుడు అక్కడకు వెళ్ళి 
ఏనుగు కమలమును పైకిఎత్తినట్టుగా గోవర్రన గిరిని పెకలించి చేతితో పైకి ఎత్తి 
పట్టుకున్నాడు. ఆ దృశ్యం అద్భుతమై పరమ రమణీయమై అందగించింది. నందనందనుడు 
గోపకులను చూచి “నాయనలారా! వ్రజవల్లభులారా! మీరందరూ సకల పరివారములతో, 
గోగణములతో ఈ కొండక్రిందకు రండి. ఇంద్రుడు మీకే అపకారము చేయలేడు. 
సంశయము వద్దు అని పలికాడు. ఈమాటలను విని గోపాలకు' లందరూ తమ 
పిల్ల పాపలతో, కుటుంబములతో సహితంగా కొండ(క్రిందకు చేరుకున్నారు. ఒకవేళ 
కొండక్రిందకు పడుతుందేమోనని ఆ గోపాలకులు తమ చేతికజ్దలను పైకిఎత్తి 
కొండకు పోటీ పెట్టసాగారు. 


హేంద్ర గర్వభంగము _ 


కొండ(క్రిందుగా జలప్రవాహములు రావటం చూచి కృష్ణభగవానుడు సుదర్శన 
చక్రమును, శేషసర్పమును మనస్సులో స్మరించాడు. వెంటనే కోటిసూర్యకాంతులను 
వెదజల్లుతూ వచ్చి సుదర్శన చక్రము ఆ జలధారలను పీల్సివేయసాగింది. ఆదిశేషుడు 
వచ్చి ఆ కొండ(క్రింద చుట్టూ చుట్టచుట్టుకొని పడుకొనగా ఆ వచ్చే నీటి ప్రవాహములకు 
అడ్డువేసినట్టయింది. కొండచుట్టూ జలధారలు, రాళ్ళవర్షము, పిడుగులు పడుతున్నాయి. 
వారంరోజులు గడిచాయి. గోపకులందరూ ఆ కొండ(క్రిందనే ఉండి చకోరములవలె 
కృష్ణదంద్రుని చూస్తూ సమయం మరచిపోయారు. 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 

మహేంద్రుడు ఆ(గహోదగుడై ఐరావతంపై అధివసించి సేనాసమేతంగా 
వ్రజమండలమునకు విచ్చేశాడు. వస్తూనే దూరంనుంచి వ్రజమండలమును ధ్వంసము 
చేయటానికై వజ్రాయుధం ప్రయోగింపబోయాడు. కాని మాధవుని ప్రభావం వల్ల 
వజ్రాయుధంతో సహితంగా ఇంద్రుని భుజాదండము స్తంభించిపోయింది. ఇంద్రుడు 
ఒక్కసారిగా భయ(భ్రాంతుడై సంవర్తక మేఘాలను మరలించుకొని సేనాసమేతంగా 
తిరుగుముఖం పట్టాడు. 


అప్పుడే సూర్యోదయమయింది. మేఘాలు అటుఇటు చెదిరిపోయాయి. ఆకాశం 
నిర్మలమయింది. వాయువు వేగం తగ్గిపోయింది. భూమి పరిశుభ్రమయింది. విహంగములు 
విహరింపసాగాయి. అప్పుడు భగవానుని అనుజ్ఞ తీసికొని గోపాలకులు తమ 
తమ పరివారములను గోగణములను మెల్లమెల్లగా బయటకు పంపారు. గిరిధారియెన 
కృష్ణుడు గోపకులను చూచి “మీరు కూడా బయటకు వెళ్ళండి” అన్నాడు. అప్పుడు 
వారు “మేము మాబలంతో కజ్ణులు పట్టి ఈ పర్వతాన్ని ఆపాము. నీవే ముందుగా 
బయటకు వెళ్ళు” అన్నారు. అప్పుడు కృష్ణుడు గోవర్రన గిరిని ఒక వైపు మెల్లగా 
క్రిందకు దించాడు. అంతే ఆ గోపకులు ఒక్కసారిగా (క్రిందపడిపోయారు. తరువాత 
కృష్ణుడు వారినందరినీ బయటకు పంపి గోవర్దనగిరిని యథాస్థానంలో ఉంచాడు. 
గోపాలకులందరూ శ్రీకృష్ణుని మహామహిమత్వమును గుర్తించి గంధ పుష్పాక్షతలతో 
ఆస్వామిని పూజించారు. నందుడు, యశోద, రోహిణి, బలరాముడు, సన్నందుడు 
మొదలైన పెద్దలందరూ శ్రీ కృష్ణుణ్ణి దగ్గరకు తీసికొని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించారు. 
ఆకాశం నుంచి దేవతలు కృష్ణునిపై పూలవాన కురిపించారు. 


ఇం[ద స్తవము : 


తనగర్వం తొలగిపోయిన తరువాత మహేంద్రుడు గోవర్తనగిరి మీదకు 
వచ్చి శ్రీకృష్ణపరమాత్ముణ్లి సందర్శించి, ప్రణామం చేసి “స్వామీ! నీవు దేవాధిదేవుడవు, 
సర్వసమర్జ్దుడవు, పూర్ణ పరమేశ్వరుడవు, పురాణ పురుషుడవు, పురుషోత్రముడవు, 
ప్రకృతికంటె భిన్నమైన పరాత్సరుడవైన శ్రీహరివి. నీవు స్వర్గోకాధిపతివి, జగత్పతివి, 
నన్ను రక్షించు! ధర్మరక్షణ కొజకై దశావతారములను ధరించినది నీవే. కంసాది 
రాక్షసులను సంహరించుటకు విచ్చేసిన అవతారపురుషుడవు నీవే. నీ మాయా 
ప్రభావం వల్ల నా చిత్రము మోహితమై నీపట్ట నేను అపరాధము చేశాను. తండ్రి 


గిరిరాజ ఖండము 


అపారమైన (ప్రేమతో కుమారుని క్షమించినట్టుగా నన్ను నీవు క్షమించు. దేవేశ్వరా! 
జగన్నివాసా! నా పై ప్రసన్నతను చూపించు. గోవర్హనగిరిధారీ! గోవిందా! గోకులనివాసా! 
గోపాలా! గోపాలపతీ! గోపిజనభర్తా! కరుణానిధీ! జగద్విధాతా! జగన్మంగళకారీ! 
జగన్నివాసా! జగన్మోహనా! కోటి మన్మథమన్మథా! రాధామనోహరా! నీకు నమస్కా 
రము!” అని పలికి దేవేంద్రుడు కృష్ణుని చరణకమలములపై శరణువేడాడు. 


గోవింద పట్టాభిషేకము : 


అప్పుడు క్షీరసాగరంనుంచి ఉద్భవించిన కామధేనువు గోవర్హన గిరిపైకి 
వచ్చి తన క్షీరధారలతో కృష్ణునకు అభిషేకం చేసింది. ఐరావతము గంగాజలంతో 
కృష్ణునకు మంగళ స్నానం చేయించింది. ఈదృశ్యం చూచి దేవతలు, గంధర్వులు, 
కిన్నరులు, బుషులు వేదమంత్రములను పఠిస్తూ భగవంతునకు  పుష్పార్భన 
చేశారు. ఈ సన్నివేశమునకు పులకించిపోయి గోవర్రనం ఆనందంతో ద్రవభూతమయింది. 
అందుకు పరమాత్ముడు ప్రసన్నుడై ఆగిరిపై తన పాదపద్మముల చిహ్నములతో 
పాటు, అభినందన పూర్వకముగా హస్త చిహ్నమును కూడా ఉంచాడు. గోవర్హన 
గిరిపై కృష్ణుడు పాలతో స్నానం చేసిన ప్రదేశం “గోవింద కుండ్‌” అని, గంగాజలంతో 
స్నానం చేసిన ప్రదేశం “మానసీగంగా” అని ప్రసిద్దములయ్యాయి. ఈ కృష్ణాభిషేక 
సన్నివేశమును చూచి పరమాత్ముని వివిధ విధములుగా స్తుతిస్తూ దేవేంద్రుడు 
దేవతలతోపాటు స్వర్గలోకమునకు వెళ్ళాడు. 


గోపకుల అధిక్షేసము : 


ఒక పర్యాయము గోపకులకు నందనందనుని అతిమానుషమైన చర్యలను 
చూచి సందేహం కలిగి యశోదానందుల దగ్గరకు వెళ్ళి “ఓ గోపరాజు! నీ వంశంలో 
ఇంతకు ముందు ఎన్నడూ పర్వతము నెత్తగలిగిన ఇటువంటి బలాఢ్యుడైన బాలకుడు 
జన్మింపలేదు. నివు కూడా ఏడురోజులపాటు ఒక శిలను పైకెత్తి మోయలేవు 
కదా! మరి అటువంటిది ఏడు సంవత్సరముల బాలుడెక్కడ? గిరిరాజును చేతితో 
ఎత్తట మెక్కడ? . అందువల్ల బలవంతుడైన నీ కుమారుని విషయంలో మాకు 
సందేహం కలుగుతున్నది. 


గౌరవర్థా యశోదే త్యం నంద త్వం గౌరవర్షధృక్‌ 
అయం జాత: కృష్ణవర్ల ఏతత్‌ కులవిలక్షణమ్‌ ! 


(82) గళ్ల భాగవతము - కృష్ణ కథామృతము 
యశోదా! నీవు గౌరవర్షంలో ఉన్నావు. నందరాజా! నీవు కూడా సువర్ష 
చాయతో (ప్రకాశిస్తున్నావు. కాని ఈ బాలుడు నల్లని రంగుతో ఉన్నాడు. ఈతని 
రూపము రంగు కూడా మీ కులమునకు విలక్షణంగా ఉన్నది. బలరాముడు 
కూడా విలక్షణంగానే ఉన్నాడు కాని ఆతడు చంద్రవంశంలో జన్మించటం వల్ల 
ca (౧ 
ప్రత్యేకంగా దోషమేమీ కనిపించటం లేదు. ఇప్పుడు మిరు నిజం చెప్పండి. కృష్ణుడుఎవరు? 
ఏమిటి?” అని అడిగారు ఆ మాటలు వినగానే యశోదా దేవి భయకంపితురాలయింది. 


అప్పుడు కోపావిష్టులై ఉన్న గోపకులతో నందరాజు “గోపకులారా! గర్గమహర్షి 
నాకు చెప్పిన విషయము మీకు చెప్పాలి వినండి. అప్పుడు మీ సంశయం తొలగిపోతుంది. 
పై" అనే పదంలోని క కారం కమలాకాంతుని సూచిస్తుంది. బుకారం 
రామునకుసంకేతం. షకారం శ్చేతద్వీప నివాసి షడ్గుణ ఐశ్వర్య గుణములకు అధిపతి 
అయిన విష్ణువును సూచిస్తుంది. ణకారము సాక్షాత్తు నరసింహ స్వరూపము. 
అకారము ఆక్షర పురుషుణ్ణి సూచిస్తుంది. చివరలో ఉన్న విసర్గము నరనారాయణ 
బుషులకు ప్రతీక. ఈ షడ్విధ పూర్ణ తత్వములు ఏకత్వమైయున్న పరిపూర్ణతమ 
పరమాత్ముడు కృష్ణుడు. అందుకనే ఈ బాలునకు కృష్ణుడనే పేరు పెట్టబడింది. 
యుగములను బటి సత్వయుగంలో ఈతడు శుక్షవర్లుడు, (త్రేతాయుగంలో రక్తవర్లుడు, 

ల బి ౧౧ దా — ద్రం 

ద్యాపరయుగంలో పీతవర్షుడుగా ఉన్నాడు. ప్రస్తుతము ఇది ద్యాపరయుగాంతము 
కలియుగారంభము కాబట్ట పరమాత్ముడు కృష్ణవర్గుడుగా ఉన్నాడు. అందుకని 
కూడా వీనిని కృష్ణుడని అన్నారు. 


ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ది, చిత్తము ఈ ఎనిమిందిటికి 
అధిపతి కాబట్టి కూడా ఈ పేరు (ప్రసిద్దమయింది. ఈ ఎనిమిదింటిలో అంతర్యామిగా 
ఉంటాడు కాబట్టి ఈకృష్ణుడినే వాసుదేవుడని కూడా అంటారు. వృషభానునందినియైన 
రాధకు పతికాబట్టి రాధాపతి అని కూడా వినికి పేరు. ఈతడు అసంఖ్యాకమైన 
(బ్రహ్మాండములకు అధిపతి, సర్వవ్యాపకుడు అయినప్పటికి స్వరూపధారిగా గోలో కధామంలో 
విరాజిల్లుతుంటాడు. ఓ నందుడా! ఆ భగవంతుడే భూభారం తొలగించటానికి, 
కంసాది దైత్యులను హరించటానికి నీ కుమారుడుగా జన్మించాడు. ఈ బాలునకు 
అనేక నామధేయములున్నాయి. అవి వేదములకు కూడా అందనివి. లీలలను 
బట్టి మరి అనేక నామములు ఈ బాలునకు ఏర్పడతాయి. ఈతడు నెరవేర్చే 
కృత్యములు మహాద్భుతములై ఒప్పుతుంటాయి. ఈ విషయంలో ఆశ్చర్యపడనవసరం 


గంరొజ ఖండము (83 ) 
లేదు అని గర్లమహర్షి నాకు చెప్పటం వల్ల ఈ బాలుని విషయంలో నాకెటువంటి 
సందేహము కలుగదు. లోకంలో వేదవాక్యములు, విప్రవచనములే గదా మనకు 
(పమాణములు!' అని పలికాడు. 





ఆ మాటలు నిని గోపకులు “గర్లాచార్యులవారు నామకరణ సంస్కారం 
నెరవేర్చటం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు నీవు బంధువులను మిత్రులను 
ఎవరినీ పిలువకుండగా రహస్యంగా ఎందుకు జరుపవలసివచ్చింది?” అంటూ వారంతా 
కోపంతో నందమందిరం నుంచి బయలు దేరి, వృషభానుని దగ్గరకు వెళ్ళారు. 
వృషభానుడు నందరాజుకు ఆప్పుడు, సహాయకుడు. ఆ వృషభానుని చేరి గోపకులు 
“నీవు మాజ్ఞాతి వర్గంలో ముఖ్యుడవు, మహామనస్వివి. అందువల్ల ఓ భూపాలా! 
నీవు నందరాజును మన జాతినుంచి వేరుగా ఉంచు” అని చెప్పారు. అప్పుడు 
వృషభానుడు “నందునిలో ఏమైనా దోషం ఉంటే ఆతనిని నేను పరిత్యజిస్తాను. 
కాని నందుడు గోపకులందరికీ ప్రియుడు, మనజాతికంతటికీ కిరీటము వంటివాడు, 
నాకు మరింత ఇష్టుడు” అన్నాడు. 


అప్పుడు గోపకులు “నీవు నందరాజును విడిచిపెట్టలేకపోతే వ్రజవాసులమంతా 
నిన్ను విడిచి పెడతాము. ఇంట్లో వయస్సు వచ్చిన కుమార్తె ఉన్నది. నివు మన 
వంశంలో ముఖ్యుడవైయుండి కూడా క 2 ఇప్పటివరకు నివు ఆమెను 
వీపరికి కట్టబెట్టలేదు. అందువల్ల నీకు పాపం సంక్రమించింది. శీఘ్రంగా ఇప్పటికైనా 
నందుణ్ణి విడిచిపెట్టు లేదా నిన్ను జాత (భ్రష్టునిగా భావించి నిన్ను వేరుగా 
చూడవలసి వస్తుంది" అన్నారు. 


అందుకు వృషభానుడు “గోపకులారా! గర్గమహర్షి నాకు చెప్పినది వినండి. 
మీకు సంశయం తొలగిపోతుంది - అసంఖ్యాకమైన (బ్రహ్మాండములకు అధిపతి 
లోకేశ్యరుడు, నందగృహంలో శ్రీ కృష్ణునిగా అవతరించాడు. గోలోకములోని తరపు 
నీ ఇంట నికుమార్తెగా అవతరించింది. ఈ దేవిని నీవు గుర్తించలేదు. వీరిద్దరి 
వివాహము నేను చేయనవసరం లేదు. యమునాతీరంలో భాండీకవనంలో సాక్షాత్తు 
(బ్రహ్మదేవుడే విరి వివాహం జరుపుతాడు. రాధాదేవిని కృష్ణుని అర్హాంగిగా, నొక్షత్న 
గోలోకధామనివాసినిగా (గ్రహించు. మీ గోపకులందరూ కూడా గోలోకం నుంచి 


గర్భ భాగవతము - కన కథామృ తము 


భూలోకమునకు విచ్చేశారు. అదేవిధంగా గోపికలు, గోవులు కూడా రాధాదేవి 
సంకల్యానుసారం గోలోకం నుంచి గోకులమునకు రావటం జరిగింది - అని 
గర్గమహర్షి చెప్పిన నాటి నుంచి నేను రాధ విషయంలో ఎటువంటి సంశయం 
లేకుండగా ఉన్నాను” అన్నాడు. 


వృషభానుని ఈ మాటలను వినగానే వ్రజవాసులందరూ శాంతచిత్తులయ్యారు. 
వారి సందేహములన్నీ సద్దుమణిగినాయి. వారికి ఆశ్చర్యం కూడా కలిగింది. అప్పుడు 
వారందరూ “మహాత్మా! నీవు చెప్పినది సత్యము. ఈరాధ కృష్ణునికి ఇష్టురాలు. 
ఈమె ప్రభావం వల్ల భువిలో నీ వైభవం అధికమయింది. వేలాది మదగజములు, 
చురుకైన అశ్యరాజములు, కోట్లాది సుందర రథములు, పల్లకీలు, స్వర్ణాభరణములతో 
విభూషితములైన కోట్లాది గోవులు, విచిత్ర భవనములు, మణులు మాణికృ్యములతో 
నీ ఐశ్వర్యము సాటిలేనిదిగా భాసిస్తున్నది. నీ పరాక్రమం చూచి కంసుడు కూడా 
పరాభూతుడయ్యాడు. కన్యాకుబ్జ దేశాధిపతి రాజా భలందనునకు అల్టుడవై, కుబేరునితో 
సమానమైన సంపదలను గడించావు. నీతో సమానమైన సంపద నందరాజువద్ద 
కూడా లేదు. నందుడు కేవలం కృషీవలుడు, గోగణములకు అధిపతి, దయాగర్ష 
హృదయుడు. ఓ ప్రభూ! ఒకవేళ నందుని కుమారుడు సాక్షాత్తు శ్రీహరియే 
అయినట్లయితే మాఅందరి ఎదుట నందునివైభవమును పరీక్ష చేయించాలి” అన్నారు. 


ముత్యముల పరీక్ష - 


వృషభానుడు గోపకుల మాటను విని నందరాజు వైభవమును 
పరీక్షచేయదలచాడు. ఆతడు కోటి ముత్యాలహారాలను తెచ్చి గోపకులందరూ 
చూస్తూ ఉండగా వాటిని భద్రంగా నగల పెట్టెలలో అమర్భ్చి సంబంధం కుదిర్చే 
నైపుణ్యంగల పెద్దలకిచ్చి నందరాజు దగ్గరకు పంపాడు. ఆ హారాలలో కూర్చబడిన 
ఒక్కొక్క ముత్యం కోటి బంగారు కాసుల విలువ చేసేదిగా ఉంది. ఆ ముత్యాల 
కాంతి చాలా దూరం వరకు ప్రతిఫలిస్తున్నది. ఆ మధ్యవర్తులు ఈ ముత్యాలహారములను 
తీసికొని వెళ్ళి నందరాజు ముందు ఉంచి ప్రణామము చేసి “నందరాజా! వృషభానుడు 
తన కుమార్తె రాధా దేవికి తగిన వరుని కోసమై అన్వేషిస్తూ నీకుమారుడు శ్రీకృష్ణుడు 
దివ్యుడని (గ్రహించి, గోవర్హనగిరిధారిగా, అమిత భుజబలసంపన్నునిగా తెలిసికొని 


గీరిరాజ ఖండము 
మమ్ములను నిదగ్గరకు పంపించాడు. ముందుగా వరుని ఒడినింపటం కోసం 
వృషభానుడు పంపిన ఈ మౌక్తికరాశిని స్వీకరించండి. తరువాత కన్య ఒడి నింపటం 
కోసం మీరు మౌక్తిక రాశిని మాకిచ్చి పంపండి. ఇది మన కుల మర్యాద 
గదా” అన్నారు. 


ఆ మౌక్తిక రాశిని చూచి నందుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. అప్పుడు 
నందుడు యశోదను చూచి వాటితో సమానమైన సంపద మన దగ్గర ఉన్నదా 
లేదా అని ఇరువురూ అంత;పురంలోపలకు వెళ్ళి పెట్టెలన్నీ వెదకటం ఆరంభించారు. 
వెదకి వెదకి చివరకు వారు “ఆసంపదతో సమానమైన సంపద తమ యొద్ద 
లేదు” అనే నిశ్చితాభి ప్రాయమునకు వచ్చారు. “మరి నలుగురిలో నవ్వులపాలవుతుంది 
ఎలా? ఏటికి ప్రతిగా మనం ఏమివ్వగలము? ఇప్పుడు ఏమిచేయాలి? శ్రీకృష్ణుని 
వివాహం నిమిత్తమై మనవల్ల జరుగవలసినది ఏమిటి? ముందుగా వరుని కొణుకై 
తెచ్చినది తీసికొని తరువాత మన ధనము వచ్చిన తరువాత వధువుకు కానుకలు 
తీసికొని వెళదాము” అని యశోదానందులు భావిస్తున్న తరుణంలో అక్కడకు 
ఆడుతూ పాడుతూ కృష్ణుడు వచ్చాడు. రావటంతోటే అక్కడ ఉన్న ముత్యాలహారములలో 
ఒక నూరుహారాలను చేతితో తీసికొని బయట పొలాలలోకి వెళ్ళి ఒక చేతి 
నుంచి ఒక చేతిలోనికి ఒక్కొక్క ముత్యం తీసికొని పొలాలలో ధాన్యం గింజలను 
చల్లినట్లు చల్లాడు. 

ఇక్కడ నందుడు తాను తీసిఉంచిన ముక్తాహారాలను లెక్కిస్తూ వాటిల్లో 
ఒక నూరు హారాలు తగ్గిఉండటం గమనించాడు. “ఇక్కడ ఉంచిన హారాలు 
ఏమైనాయి. ఈ విషయం బంధువులకు తెలిస్తే ఎంత అవమానం? ఒకవేళ 
బలరామకృష్ణులు ఆడుకొనటానికి వీటిల్లో కొన్ని హారాలు తీసికొని వెళ్ళారా 
ఏమిటి?” అని విచారంగా వెళ్ళి ఆ హారముల విషయం ముందుగా శ్రీకృష్ణుల 
అడిగాడు. అప్పుడు పకపకా నవ్వి గోవర్దనగిరిధారియైన కృష్ణుడు నందునితో 
“బాబా! మనమందరము రైతులము గదా. మనము పొలంలో రకరకముల గింజలు 
చల్లుతుంటాము గదా. అందుకని మేము ఈరోజున ముత్యాలను చల్లి 
వచ్చాము” అన్నాడు. ఈమాటలను వినగానే వ్రజేశ్వరుడైన నందుడు దిగ్ర్భాంతి 


గర్గ భాగవతము - కున కథామ్మ తము 
చెందాడు. వెంటనే ఆముత్యాల నన్నింటినీ ఏరి తీసికొనిరావటం కోసం ఆ బాలుణ్ణి 
వెంటబెట్టుకొని పొలమునకు వెళ్ళాడు. అత్యాళ్ళర్యకరముగా అక్కడ వందలాది 
ముత్యముల వృక్షములు అందంగా అద్భుతంగా కనిపించనొగినాయి. గగన 
మండలంలో గుంపులు గుంపులుగా నక్షత్ర సమూహము వలె ప్రతిచెట్టుకు కోట్టాది 
తళతళ మెరిసిపోతున్న ముత్యములు వెల్లివిరిశాయి. ఆదృశ్యమును చూచి శ్రీకృష్ణుడు 
సాక్షాత్తు పరమేశ్వరుడని నందుడు గ్రహించాడు. వెంటనే వాటిల్లో పెద్దవి, ప్రకాశవంతమైనవీ 
అయిన కోట్లాది ముత్యాలను కోసి బండ్లపై వేసికొని వచ్చి వాటిని ఆ మధ్యవర్తులకిచ్చి 
పంపించాడు. ఆ మధ్యవర్తులు ఆ ముక్తాఫలాలను తీసికొని వెళ్ళి గోపకుల మధ్యనున్న 
వృషభానునకు సమర్పించి విషయమంతా తెలియజేశారు. ఇది విని గోపకులందరూ 
విస్మితులయారు. నందనందనుడు సాక్షాత్తు శ్రీహరి యని [గ్రహించి తమ సంశయములను 
తొలగించుకొని వారు వృషభానునకు నమస్కరించి వెళ్ళారు. శ్రీకృష్ణపరమాత్ముడు 
ముత్యములను చల్లిన ఆ ప్రదేశము “ముక్తాసరోవరము” అని (ప్రసిద్ది పొందింది, 


గోవరన తీరములు : 
దా ఇ 


గోవర్షనము సర్వతీర్ణరాజము. మానస కుండ ము, గోనిరద- కరడము; 
రాధాకుండము, కృష్ణకుండము, లలితాకుండము, గోపాల కుండము, కుసుమ 
సరోవరము అని అనేక తీర్థములు ఇందున్నాయి. కృష్ణుని శిరస్సు స్పర్శపొందిన 
శిలకు ముకుటశిల అనిపేరు. కృష్ణుడు చిత్రము లిఖించిన శిలకు చిత్రశిల అనిపేరు. 
గీతగానముల సమయంలో కృష్ణుడు ఒక శిలపై చేతితో తాళం వేశాడు కాబట్టి 
ఆశిలకు వాదినిశిల అనిపేరు. గోపబాలురతో ఒక రాతిని బంతిగా ఆడినాడు 
కాబట్ట ఆరాతికి కండుకశిల అనిపేరు. కృష్ణుడు ఆటలాడిన ధూళిలో దొర్తినవాడు 
సాక్షాత్తు ఎష్షుపదమును పొందగలడు. మాధవుడు గోపకుల తలపాగలను దొంగలించిన 
చోటును బెౌష్టీష తీర్ధము అంటారు. 


ఒక సమయంలో అక్కడకు పెరుగు అమ్మటానికి గోపవధువులు వచ్చారు. 
వారి పాదమంజీరాల సవ్వడీవిని కృష్ణుడు వచ్చి దారికి అడ్డుగా నిలిచాడు. ఒకచేత 
మురళిని మరొకచెత బెత్తమును పట్టుకొని ఉన్న కృష్ణునితో పాటు గోపాలబాలురు 
కూడా వచ్చి గోపికలను చుట్టుముట్టారు. “ఈ మార్గంలో మీరు నడవాలంటే 


గిరిరాజ ఖండము 





మిరు నాకు సుంకం కట్టాలి” అన్నాడు కృష్ణుడు. అప్పుడు గోపికలు “నీవు 
చాలా పోకిరివి. గోపాలకులతో కలిసి మాకు అడ్డుగా నిలబడితే ఎలా? మాకు 
దారి విడువు. లేకపోతే మేము నినిషయం కంసునకు చెప్పి చెరసాలలో వేయి 
స్తాము” అన్నారు. అందుకు కృష్ణుడు వారితో “కంసునిపేరు చెప్పి నన్ను 
భయపెట్టాలనుకొంటున్నారా? నేను కంసుణ్ణి ఆతని పరివారాన్ని హతం శేస్తాను. 
గుర్తుపెట్టుకొనండి” అన్నాడు. మెల్లగా స్నేహితులతో కలిసి వారిదగ్గర నున్న 
పెరుగుపాత్రలను ఒక్కొక్కటే అడిగి తీసికొని నేలపై పడవేసి పగులగొట్టాడు. 
గోపకాంతలు “అయ్యో!ఈ బాలుడు ఉన్నకొద్దీ దుండగుడౌతున్నాడు. ఈతని 
నిరంకుశత్వానికి అడ్డు లేకుండా ఉన్నది. వనంలోకి వచ్చి వీరుని వలె ప్రవర్తిస్తున్నాడు. 
ఈతని విషయము వెళ్ళి యశోదతో చెప్పాలని అనుకొంటూ తిరిగి గోకులమునకు 
వెళ్ళారు. 

ఇక్కడ మాధవుడు కదంబ, పలాశ వృక్షముల పత్రములను దొన్నిలుగా 
చేసి (క్రిందపడిన పెరుగును ఆ దొన్నెలలోకి తీసికొని తినసాగాడు. అప్పటినుంచి 
ఆచెట్ట ఆకులు దొన్నెల ఆకృతిని వహించాయి. ఆ పరమ పుణ్య క్షేత్రమునకు. 
ద్రోణతీర్థమని పేరువచ్చింది. కృష్ణుడు చెలికాండ్రతో విహరించిన ఆ ప్రదేశమునకు 
కదంబతీర్హమని పేరు కలిగింది. కృష్ణుడు మిత్రులతో దాగుడు మూతలాడిన 
(ప్రదేశమునకు లౌకిక తీర్హమని పేరువచ్చింది. గోవర్హన పర్వతముపై రాధ కృష్ణునకు 
అలంకారము చేసిన చోటును శృంగార మండలమని అన్నారు. శ్రీకృష్ణుడు ఏరూపంలో 
గోవర్దన పర్వతమును ధరించాడో ఆరూపము శృంగారమండల తీర్ధంలో కనిపిస్తుంది. 
కలియుగంలో నాలుగువేల ఎనిమిది వందల యేండ్డు గడిచిన తరువాత ఆ 
శృంగార క్షేత్రంలో గోవర్దన గిరి గుహ మధ్యభాగంలో అందరూ చూస్తూఉండగా 
శ్రీహరి స్వతఃసిద్ద స్వరూపం కనిపిస్తుంది. ఆయననే శ్రీనాథుడని అంటారు. కలియుగంలో 
ఎవరు ఆ శ్రీకృష్ణపరమాత్ముని రూపమును దర్శిస్తారో వారు కృతార్జులు. ఆ 
పరమాత్ముడు పంచనాథులుగా భారతదేశంలో విరాజిల్టుతున్నాడు. భారతదేశం 
నాలుగువైపుల (క్రమంగా జగన్నాథుడు, రంగనాథుడు, ద్వ్యారకానాథుడు, బదరీ 
నాథుడు ప్రసిద్దులుగా ఉన్నారు. భారత వర్షం మధ్యభాగంలో గోవర్దన నాథుడనే 
పేరుతో విలసిల్లుతున్నాడు. 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
గిరి శకల (ప్రభావము : 


పూర్వం గోదావరీ తీరంలో విజయుడనే పేరుగల ఒక (బ్రాహ్మణుడు నివసిస్తూ 
ఉండేవాడు. ఆతడు ఒక పర్యాయం తనకు రావలసిన ధనమును వసూలు 
చేసికొనటానికి మధురానగరం వెళ్ళి తిరిగి ఈ గోవర్దగిరి ప్రక్కనుంచి తన 
(గామమమునకు వెళుతున్నాడు. ఆసమయంలో ఆతడు రమణీయమైన గోవర్ణనగిరిని 
చూస్తూ అక్కడి ఒక రాతిని చేతితో తీసికొని ముందుకు సాగిపోయాడు. తరువాత 
ఆతడు వ్రజమండలం దాటి ఒక అరణ్యం మధ్యనుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు 
ఆతనికి ఒక రాక్షసుడు ఎదురు పడ్డాడు. అతని ముఖం ఆతని ఛాతిలో ఉన్నది. 
మూడు కాళ్ళతో, ఆరు భుజాలతో, మూడు చేతులతో వికృతాకారంతో ఉన్న 
ఆరాక్షసుడు ఆకలితో అరుస్తూ తనవైపు రావటం చూచి ఆ బ్రాహ్మణుడు 
భయకంపితుడయ్యాడు. అప్పుడు ఆబ్రాహ్మణుడు తనచేతిలో ఉన్న రాతిని ఆ 
రాక్షసునిపై విసిరివేశాడు. 


గోవర్దనగిరికి సంబంధించిన ఆ రాతి స్పర్శ తగలగానే ఆ రాక్షసుడు 
తన వికృత రూపం వదిలిపెట్టి మనోహరమైన శ్యామసుందరమూర్తి రూపం ధరించాడు. 
పీతాంబరధారియై, వనమాలికా శోభితుడై, ఆభరణ భూషితుడై, మురళీమనోహరుడై 
విలసిల్లుతున్న ఆతడు ఈ బ్రాహ్మణునకు ప్రణామం చేసి “మహాత్మా! నివు 
పుణ్యాత్ముడవు, లోకములో ఇతరుల కష్టములను తొలగించే వాడు ధన్యుడుకదా. 
నీవు నామీద విసరిన రాతిస్పర్శవల్ల నాకు రాక్షసజన్మ పోయి ఈ దివ్యమంగళ 
రూపం లభించింది” అని పలికాడు. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు” నిమాటలు 
నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నిన్ను ఉద్దరించే శక్తి నాకు ఎక్కడిది? పాషాణ 
స్పర్శ ఇంతటి ఫలితము నివ్వటమేమిటి?” అని అన్నాడు. 

అప్పుడు ఆదివ్యరూపంధరించిన సిద్దుడు బ్రాహ్మణునితో “మహాత్మా! గోవర్దన 
పర్వతము సాక్షాత్తు శ్రీహరి యొక్క రూపమే. దాని దర్శన మాత్రం చేతనే 
మానవుడు కృతార్ణుడు కాగలడు.ఈ గిరి దగ్గర నున్న పుచ్చ కుండములో ఒక్కసారి 
స్నానము చేసినంత మా(త్రంచేత అనంత ఫలములు కలుగుతాయి. నీవు ఈ 
- గిరిరాజును దర్శించి ఆ పాషాణమును నాకు స్పృశింపచేశావు కాబట్టి నాకీ రూపం 
వచ్చింది" అని పలికాడు. 


గీరిరాజ ఖండము 

అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతోషించి “ఓ మహాభాగా! ఇప్పుడు నీవు , 
దివ్యరూపధారిగానే కనిపిస్తున్నావు. కానీ నీపూర్వజన్మ  వృత్తాంతముఏమిటి?” అని 
అడిగాడు. అప్పుడు సిద్దుడు “ఓ మహాత్మా! పూర్వజన్మలో నేను ఒక ధనవంతుడైన 
వైశ్యుడను. చివరకు నేను జూదరినై, వేశ్యాలోలుడనై, తల్లి దండ్రులను భార్యను 
నానా హింసలు పెట్టి చివరకు వారి నందరినీ హతమార్చాను. చివరకు అరణ్యములో 
ఒక పాము కాటుకు చనిపోయాను. అప్పుడు యమదూతలు నన్ను తీసికొని 
వెళ్ళి నరక కుండంలో పడవేసి చిత్రహింసలు పెట్టారు. అనేక సంవత్సరముల 
అనంతరం నేను వరాహముగా, దున్నపోతుగా, పెద్దపులిగా, పాముగా పుట్టి చివరకు 
ఈ నిర్జన ననంలో రాక్షసుడుగా పుట్టి జీవితం గడుపుతున్నాను. ఒకనాడు నేనుఒక 
బాటసారి భుజములపై ఎక్కి గోకులంవైపు వెళ్ళాను. కృష్ణపార్షదులు నా వికృతరూపం 
చూచి నన్ను కజ్బ్ణలతో కొట్టగా నేను ఆ దెబ్బలను భరింపలేక (వ్రజం విడిచి 
పరుగుసెడుతూ మార్గమధ్యంలో నిన్ను చూశాను. ఆకలిని భరింపలేక నిన్ను 
(మెింగబోయాను. నీవు నన్ను చూచి భయపడి నీ చేతిలో నున్న రాతితో కొట్టి 
ఈ విధంగా నాకు విముక్తి కలిగించావు. శ్రీకృష్ణ్పురమాత్ముని అనుగ్రహం వల్ల 
నాకీ దివ్యరూపం వచ్చింది. ఇదీ నా వృత్తాంతము” అని వివరించాడు. అదే 
సమయంలో గోలోకం నుండి ఒక దివ్యరథం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు చూస్తూ 
ఉండగానే ఆ రథంలోని దివ్యపురుషులు ఆ సిద్దుణ్ణి రధంపై తీసికొని వెళ్ళారు. 

అనంతరము ఆ బ్రాహ్మణుడు గోవర్దనగిరి ప్రభావమును (గ్రహించి మరల 
వెనుకకు వెళ్ళి గిరి ప్రదక్షిణమొనర్శ్భి తన (గ్రామమునకు చేరుకొని సుఖజీవనం 
చేయసాగాడు. ఇది గోవర్దనగిరి రాజ (ప్రభావము. 





“ఓ మహాత్మా! శ్రీకృష్ణపరమాత్మునితో పుణ్యప్రదమైన రాసలీలలలో పాల్లొన్న 
గోపికలు ఎవరు? వారు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యమేమిటి?” అని బహుళాశ్వజనకుడు 
అడిగినప్పుడు నారదమహర్షి ఈ విధంగా సమాధానమిచ్చాడు-- “ఓ మహారాజా! 
కృష్ణపరమాత్ముని సన్నిధికి వచ్చిన గోపికల బృందములు అనేక విధములుగా 


ఉన్నాయి. 
శ్రుతి రూప గోపికలు : 


పూర్వం (శ్రుతులు విరాట్పురుషుని అనేక విధాలుగా మధురవాణిలో 
ప్రశంసించాయి. చివరకవి “భగవాన్‌ ! నీతత్తం వాక్కుచేత (గ్రహింపనలవికానిది. 
అందువల్ల పము నిన్ను తెలిసికొనలేకపోతున్నాము. పురాణపురుషులు, జ్ఞానులు 
నిన్ను ఆనందస్వరూపునిగా అభివర్ణిస్తున్నారు. ఆరూపాన్ని మాకు చూపించు” అన్నాయి. 
అప్పుడు భగవానుడు జ్ఞానానంద స్వరూపమైనటుంటి గోలోకధామాన్ని, అచట 
తన దివ్యరూపాన్ని దర్శింపచేశాడు. అప్పుడు (శ్రుతులు “భగవాన్‌ ! జగన్మో 
హనమైన నీ రూపం చూచిన తరువాత నిన్ను విడువలేకుండా ఉన్నాము. మాకు 
నితో విహరించాలని ఉన్నది” అన్నాయి. అప్పుడు పరమాత్ముడు “ఈ సారస్వత 
కల్పం గడిచిపోయిన తరువాత మిరు (వ్రజంలో గోపికలు కాగలరు. అప్పుడు 
మీకోరిక నెరవేరుతుంది” అని అభయప్రదానం చేశాడు. ఆ[(శుతులే (శుతిరూప 
గోపికలుగా వచ్చారు. 


ఒకనాటి రేయి శ్రీకృష్ణుడు ఆలస్యంగా తన మందిరమునకు రాగా 
(శ్రుతిరూప గోపికలు “ఓ కృష్ణా ! చంద్ర దర్శనముకై చకోరముల వలె నీరాక 
కోసమై మేమంతా ఎదురుచూస్తుంటే ఈనాడింత  ఆలస్యమైనదేమిటి?” ' అని 
అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో “ఓ కాంతలారా! నేను మీ హృదయంలో 
నివసిస్తుంటే మీకు నాకు దూరమనేది ఎక్కడున్నది? సూర్యుడు ఆకాశంలో, 
“" కమలంభూమిమీద ఉంటున్నా సూర్యుణ్ణి చూడగానే కమలం వికసించటంలేదా? 
ఈరోజు నేను ఆలస్యంగా రావటానికి కారణం వినండి. ఈరోజు మా గురువుగారైన 
మహర్షి దుర్వాసుడు భాండీరవనానికి విచ్చేశారు. వారితో మాట్లాడి వారి సేవలు 
చేసి, అచట నుండి వచ్చేటప్పటికి ఆలస్యమయింది. గురువే (బ్రహ్మము, గురువే 


మాధుర్య ఖండము 
విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము 
కదా” అని పలికాడు. అప్పుడు గోపికలు! “ఓ (ప్రభూ! నీవు పరమేశ్వరుడవు 
కదా. నీకు కూడా ఒక గురువు ఉన్నాడా ఆశ్చర్యంగా ఉన్నదే. అలాగయితే 
మము వారన్‌ దర్శింపవచ్చునా?” అని అడిగారు. అందుకు కృష్ణుడు సమ్మతించి 
యమునానది అవతలి ఒడ్డున దుర్వాసుడు ఉన్న విషయం తెలిపాడు. అప్పుడు 
గోపికలు “కృష్ణా! ఈఅర్హరా(త్రి సమయంలో యమునానదిని దాటటంఎలా?” అని 
అడిగారు. అందుకు కృష్ణుడు వారితో “ఓ ప్రియకాంతలారా! మిరు తప్పుకుండగా 
అక్కడకు. వెళ్ళవలెనని భావించి నట్టయితే యమునానది దగ్గరకు వెళ్ళి దారి 
నిమ్మని ఇలా ప్రార్థించండి 


యది కృష్ణో బాలయతి: సర్వదోష వివర్ణిత: 
తర్హి నో దేహి మార్గం వై కాళింది సరితాం వరే 


ఓ యమునా! గోపాలుడైన కృష్ణుడు బాలయతి అయినట్లయితే, అస్థలిత 
(బ్రహ్మచారి అయినట్లయితే, సర్వదోషవివర్జితుడయినట్టయితే మాకు దారి యొసగు 
మని (ప్రార్టించుమన్నాడు. గోపికలు తమ వెంట పాత్రలలో మంచిమంచి ఆహార 
పదార్దాలను తీసికొని యమునానది చెంతకు వెళ్ళి కృష్ణపరమాత్ముడు చెప్ప 
మన్నట్టుగా చెప్పగా యమున వారికి మార్గమిచ్చింది. గోపికలు విస్మితలై ఆ 
మార్గం వెంట యమున దాటి భాండీరవనమునకు చేరుకున్నారు. అక్కడ వారు 
దుర్వాసుని సందర్శించి, ఆదరంతో పూజించి, “స్వామీ! ముందుగా నేను తెచ్చిన 
ఆహారపదార్థాలు స్వీకరించండి, ముందుగా నేను తెచ్చిన ఆహారపదార్జాలు స్వీక 
రించండి” అని ప్రార్థింపసాగారు. వారి భక్తి భావమునకు మెచ్చి మహర్షి వారితో 
“ఓ గొపకాంతలారా! నేను కృతకృత్యుడను, మీరందరూ మీరు తెచ్చిన ఆహారపదార్థాలను 
మిరే స్వయంగా నా నోటిలో వేయండి” అని పలికి నోరు తెరిచాడు. అప్పుడు 
గోపికలు సంతోషంతో ఒకరి తరువాత ఒకరు వచ్చి తాము తెచ్చిన మధురాన్నములను 
మహర్షి నోటిలో వేశారు. గోపక్షాంతల పాత్రలన్నీ ఖభాళీఅయినాయి. వారంతా 
ఆశ్చర్యపడ్డారు. తరువాత గోపికలు మహర్షికి నమస్కరించి “స్వామీ! ఇంతరా(త్రివేళ 
మేము శ్రీకృష్ణపరమాత్ముని దయవల్ల యమునదాటి రాగలిగాము. ఇప్పుడు మేము 
తిరిగి ఏవిధంగా వెళ్ళగలము?” అని అడిగారు. అందుకు దుర్యాసముని వారితో 
“గోపకాంతలారా! మీరు వెళ్ళేటప్పుడు యమునానదితో 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 





యది దూర్యారసం పీత్వా దుర్వాసా: కేవలం క్షితౌ 
వ్రతీ నిరన్నో నిర్వారి వర్తతే పృథివితలే 
తర్హినో దేహి మార్గం వై కాళింది సరితాం వరే 


దుర్వాసమహర్షి కేవలం దూర్యారసం మాత్రమే త్రాగి, ఎటువంటి ఆహారపదార్థము 
లను, జలమును స్వీకరింపకుండగా నియమపాలనము చేస్తున్నట్టయితే ఓ కాళిందీ 
నదీ! మాకు మార్గమివ్వు అని అడుగుమని పలికాడు. 


ఈ మాటలు విని గోపికలు మునిపుంగవునకు [ప్రణామం చేసి యమునాతీరానికి 
వచ్చి ఆయన చెప్పమన్న మాటలను చెప్పారు. యమున దారి యిచ్చింది. తరువాత 
వారు శ్రీకృష్ణపురమాత్ముని చేరి జరిగిన వృత్తాంతమంతా నివరించి “ప్రభూ! మీ 
గురు శిష్యులు ఇద్దరూ కూడా అసత్యవాదులుగానే కనిపిస్తున్నారు. నీవు ఇందరు 
కాంతామణులతో విహరిస్తూ బాల (బ్రహ్మచారివి ఎలా అయినావు? దుర్వాసమహర్షి 
అన్ని పాత్రలలోని ఆహారపదార్థాలను స్వీకరించి కేవలం దూర్వారసం త్రాగి ఉంటున్నానని 
అన్నారు. ఈ రెండు విషయాలు మాకు అర్ధం కావటం లేదు” అన్నారు. 


అందుకు పరమాత్ముడు పకపకానవ్వి “గోపసుందరులారా! నేను మమకార 
అహంకార రహితుల్లి, నేను సర్వాంతర్యామిని, సర్వవ్యాపకుడను, గుణరహితుడను, 
దోషరహితుడను, భక్తులు ఏవిధంగా నన్ను భజిస్తూఉంటారో అదేవిధంగా నేనూ 
వారిని స్మరిస్తూ ఉంటాను. అలాగే జ్ఞానులు సాధువులు మహాత్ములు కూడా 
సమదృష్టితో ఉంటారు. కాని కొందరు కర్మాసక్తులై ఆ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు. 
నిష్కామ్యబుద్దితో నిర్వహించే వారి సమస్త కర్మలు జ్ఞానాగ్నిలో దగ్రమైపోతాయి. 
అంటే ఆ కర్మలు వారికి బంధనకారకాలుగా ఉండవు. ఈ (ప్రపంచంలో జ్ఞానము 
నకు మించినది మరియొకటి లేదు. ఎవరు తమ సమస్తకర్మలను (బ్రహ్మార్పణం 
గావిస్తారో అటువంటి వారికి పద్మప[త్రమునకు నిరు అంటనట్టుగా వారికి పాపపంకిలం 
ఎంతమాత్రము అంటదు. మహర్షి దుర్వాసుడు మీఅందరి తృప్తికోసమే అంత 
ఆహారాన్ని స్వీకరించారు. స్వత: ఆయనకు భోజనంపై ఇచ్చ లేదు. ఆయన 
కేవలం దూర్యారసమే ఆహారంగా తీసుకుంటారు. "అని శ్రికృష్ణపరమాత్యుడు 


చెప్పగా విని శుతిరూప గోపికలు నిస్ఫంచెహలై జ్ఞానవతులయ్యారు. 


మాధుర్య ఖండము 





బుషి రూపగోపికలు : 


శ్రీరామచం(దుడు దండకారణ్యంలో విహరించే సమయంలో అక్కడి 
బుషులందరూ రాముని దివ్య సుందర రూపమును చూచి ఆకర్షితులయ్యారు. 
వారు శ్రీరాముని ఆకర్షణకు పరవశులై సీతవలె తాము ఆస్వామికి సన్నిహితంగా 
ఉండి సేవించుకొనే భాగ్యం (ప్రసాదించమని వేడుకున్నారు. అప్పుడు “రాముడు 
లక్ష్మణుని వలె సేవచేసే అభిలాష ఉంటే మీకోరిక ఇప్పుడే నెరవేరేది. మిరు 
సీతవలె (ప్రైమపూర్వకంగా సేవచేయాలని భావించారు. కాబట్టి దా వరతగోలతంల' 
మీ కోరిక నెరవేరుతుంది” అని అభయమిచ్చాడు. 


ఆ బుషులే దాపరయుగాంతంలో వంగదేశంలోని మంగళుడనే 
గోపరాజుకుమార్తెలుగా జన్మించారు. ఆతడు గొప్ప ధనికుడు. తొబయ్మిది లక్షల 
గోవులకతడు అధిపతి. ఆతనికి ఐదువేలమంది భార్యలు. కాని దైవ యోగం 
వల్ల ఆతని ధనసంపద, గోసంపద కొంత దొంగలపాలయింది, మరికొంత అచటి 
రాజు వశంచేసుకున్నాడు. ఆకస్మికంగా ఆతని స్థితి తారుమారయింది. ఆతడెంతో 
దు:ఖంపొందాడు. అటువంటి పరిస్థితిలో అసంఖ్యాకంగాఉన్న తన కుమార్తెలను 
చూసికొని ఆతడు మరింత వ్యథపొందాడు. 


ఒకనాడు మధురమండలం నుంచి జయుడనే బుద్దిమంతుడైన ఒక వృద్ద 
గోపకుడు తీర్థయాత్రలు చేస్తూ మంగళుని యొద్దకు వచ్చాడు. మాటల సందర్భంలో 
ఆతడు నందరాజు సంపద గురించి, వైభవం గురించి చెప్పి “మంగళా! నీవు 
నిశ్చింతగా నీ కుమార్తెల నందరినీ నందరాజు దగ్గర ఉంచు. ఆతనికి గోసంపద 
విస్తారంగా ఉన్నది. ఆగోవుల పరిచర్యలు చేస్తూ నందరాజు పోషణలో నీకుమార్తెలు 
సుఖపడతారు” అని హితవు పలికాడు. పేదరికం చేత పీడితుడైన మంగళుడు 
ఆలోచించి చివరకు చారులోచనలైన తన కుమార్తెలను నంద(వ్రజానికి పంపించాడు. 
నందరాజు గృహంలో ఉంటూ రత్నమయభూషణాలను ధరించి గోవుల పరిచర్యలు 
చేస్తున్న సమయంలో ఒకరోజున వారు కృష్ణపరమాత్ముణ్ళి దర్శించారు. వెంటనే 
వారికి పూర్వజన్మ స్ఫురణ కలిగింది. శ్రీకృష్ణుని పతిగా పొందటం కోసం వారు 
యమునాదేవిని పూజించారు. ఆమె (ప్రసన్నురాలై అభీష్టసిద్ది కలుగుతుందని" వారిని 
ఆశీర్వదించింది. వారి ఆర్తిని గుర్తించిన శ్రీకృష్ణుడు కార్తీక సౌర్లమి నాటి రాత్రి 
వారితో రాసక్రీడ సలిపి వారిని అను(గ్రహించాడు 


గళ్ల భాగవతము - కృష్ణ కథామృతము 
మిథిలా గోపికలు : 


త్రేతాయుగంలో మిథిలానగరంలో శ్రీరామచంద్రుడు ధనుర్భంగం చేసే 
సమయంలో మిథిలానగరకాంతలు రామచంద్రుని చూచి మోహితలయ్యారు. 
కృష్ణావతారంలో మీకోరిక నెరవేరుతుందని రామచం॥ద్రుడు వారికి అభయమిచ్చాడు. 
ఆవర (ప్రభావం వల్ల ఆ మిథిలానగరకాంతలు (వ్రజంలో నవనందుల గృహాలలో 
జన్మించారు. వారు నందనందనుణ్లి దర్శించి పరవశించిపోయారు. వారందరూ 
శ్రీకృష్ణుణ్ణి పతిగా కోరి మార్గశీర్ష మాసంలో కాత్యాయనీ (వ్రతం ఆచరించారు. 
ప్రతిరోజు తెల్లవారురూమున శ్రీకృష్ణుని గుణగానంచేస్తూ వెళ్ళి యమునానదిలో 
స్నానం చేసేవారు. ఒకనాడు ఆవ్రజాంగనలు (ప్రతిదినము వలెనే యమున చెంతకు 
వెళ్ళి తమ వస్త్రములను ఒడ్డున పెట్టి నీటిలోకి దిగి స్నానాలు చేస్తూ ఒకరిపై 
ఒకరు వేడుకగా నీరుచల్లుకొంటూ జల|కీడలాడుతున్నారు. అప్పుడు బాలకృష్ణుడు 
అక్కడకు వచ్చి వారి వ(స్తాలనన్నింటినీ తీసికొని వెళ్ళి కదంబ వృక్షంపైకి ఎక్కి 
నిశ్శబ్దంగా కూర్చున్నాడు. గోపికలు స్నానానంతరం వచ్చి తమ వస్తా లక్కడ 
లేకపోవుటం చూచి ఆశ్చర్యపడ్డారు. శ్యామసుందరుడు తమ వస్త్రాలను తీసికొని 
కదంబ వృక్షంపై కూర్చొని ఉండటం చూచి వారు సిగ్గుతో అవనతముఖులయ్యారు. 
అప్పుడు కృష్ణుడు వారితో “ఇక్కడకు వచ్చి మీ వ'స్తాలు మీరు... తీసికొని 
వెళ్ళండి” అన్నాడు. వారు ఆ చల్లని నీటిలో నిలబడి శ్యామసుందరా! నీ ఆజ్ఞ 
మాకు శీరోధార్యమే. మేము నీ దాసీలము కదా.. మేము వ(స్రహీనలమై ఎలా 
రావటం?” అన్నారు. “మీరు నా ఆజ్ఞను పాలించే అనుకూలవతులయినట్లయితే 
ఈ కదంబ వృక్షం దగ్గరకు వచ్చి మీ వస్తాలను తీసికొనండి లేకపోతే ఎటిని 
నేను ఇంటికి తీసికొని వెళతాను”, అన్నాడు బాలకృష్ణుడు. అప్పుడు వారు 
భగవంతుని మీద భారం వేసి చేతులతో తమ శరీరాన్ని కప్పుకొని కృష్ణుని 
సన్నిధికి వచ్చి ఆ పరమాత్ముడిచ్చిన వస్త్రాలను. ధరించారు. రు పారవశ్యంతో 
కూడిన వారి చూపులను (గ్రహించి శ్రీకృష్ణుడు సి శత స్మిత సుందరుడై “గీపాంగనలారా! 
నన్ను పొందటం కోసం మార్గశిర మాసమంతా మీరు చేసిన కాత్యాయని [వ్రతం 
సఫలమయింది” అని ఆ వనంలో యమునా తీరంలో వారితో ఆనందప్రదమైన 
రాసక్రీడ సలిపాడు. 


మాధుర్య ఖండము 
కోసల గోపికలు: 


కోసలదేశంలోని కాంతామణులు శ్రీరామచంద్రుని దర్శించి ఆ మధుర 
మోహనమూర్తిని తమ హృదయాలలో నిలుపుకున్నారు. ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహ 
పూర్వకమయిన వరప్రదానం వల్ల కోసల కాంతలు (వ్రజమండలంలో ఉపనందుల 
కుమార్తెలుగా జన్మించారు. ఆ గోపికలు గోపాలురను వివాహము చేసుకున్నారు. 
వెన్నెలవంటి శరీరకాంతితో, కమలదళముల వంటి విశాలమయిన కన్నులతో ఆ 
పద్మినీ జాతిస్రీలు సౌందర్య సమన్వితలయి తేజరిల్లసాగారు. వారు నందనందనుడైన 
శ్రికృష్ణపరమాతు ని సౌందర్యమును చూచి ఆశ్చర్యపడి ఆకర్షితలయ్యారు. బృందావనం 
వీథులలో శ్రీకృష్ణునితో పరిహాసము లాడుతూ వారు జగత్తునే మరచిపోయేవారు. 


దధి విక్రయారం యాంత్యస్తా: కృష్ణ కృష్ణీతి చాబ్రువన్‌ 
కృష్ణేహి (పేమ సంసక్తా (భ్రమంత్య: కుంజమండలే 


ఆ రమణీమణులు పెరుగు అమ్ముకొనటానికి వీథులలోనికి వెళ్ళినప్పుడు పరుగు, 
పెరుగు” అనడానికి బదులుగా వారు పరవశలయి “కృష్ణా, కృష్ణా” అని పలికేవారు. 
శ్రీకృష్ణుని పట్ట (ప్రేమాసక్తలైనవారికి ఆకాశంలో, వాయువులో, ' అగ్ని జలములలో, 
పృథ్విలో, నక్షత్రమండలంలో, చెట్టు, చేమలలో జలసముదాయంలో సకలదిశలలో, 
కేవలం కృష్ణుడు మాత్రమే కన్వించేవాడు. వారి హృదయమంతా కృష్ణమయమై 
గగుర్చాటుతో, గడ్గదస్వరముతో ఆనందబాష్పములతో మైమరపుతో 'విరహవేదనతో 
ఉద్విగ్గలయ్యే వారు. కృష్ణ విరహోన్మాదం వల్ల వారు ఉన్మత్తలై పరమహంసల 
వలె ప్రవర్తించేవారు. ఆ దారిలో గోవిందుడు వెళ్ళేటప్పుడు ఈగోపికలు బాలకృష్ణుని 
. ముఖారవిందమును ముద్దుపెట్టుకొనేవారు. వారి తపస్సును ఏమని వర్షించాలి? 
సమస్త లోక, వ్యవహారములను విడిచిపెట్టి హృదయమంతా ఆవాసుదేవుని పట్ల 
ప్రేమతో నింపుకున్నారు. అందువల్లనే వారు శ్రీకృష్ణుని భుజముపై చేతులు వేసి 
ఆనంద తుందిలమయిన రాస(క్రీడలో పాల్తొనగలిగారు. యోగులు యోగం చేత, 
సాంఖ్యం చేత, శుభకర్మలచేత ఎటువంటి ఉత్తమ పదము చేరుకుంటారో ఆ 
పదమును గోపికలు “కేవలము భక్తి భావంతోనే పొందగలిగారు. 


అయోధ్యావుర గోపికలు : 


పూర్వం అయోధ్యాపురంలో ని రమణీలలామలు శ్రీ శ్రైరామచంద్రుని దివ్య సౌందర్యం 


గర భాగవతము - క్రుష్ణ కథామృ తము 
చూచి ఆ రామచంద్రుడు తమకు పతి కావలెనని కోరుకున్నారు. వారి కోరిక 
కృష్ణావతారంలో నెరవేరుతుందని శ్రీరామచం[ద్రుడు వారికి అభయమిచ్చాడు. 
సింధుదేశంలో చంపకనగరంలో ధర్మపరాయణుడైన విమలుడనే రాజు ఉండేవాడు. 
అతడు కుబేరుని వలె సంపన్నుడు, ప్రహ్లాదుని వలె విష్ణుభక్తుడు. ఆయనకు 
అసంఖ్యాకంగా భార్యలున్నారు. కాని దైవ యోగం వల్ల సంతానం లేక ఆ రాజు 
నిరంతరం దు:ఖంతో ఉండేవాడు. ఒకరోజున యాజ్ఞవల్యమహర్షి ఆతని అంత:పురానికి 
విచ్చేశాడు. విమలుడు మహర్షిని పూజించి ఆతిథ్యమిచ్చాడు. మహారాజు ముఖంలో 
కన్సిస్తున్న విచారం గమనించి యాజ్ఞవల్క్యుడు విషయమడిగి తెలిసికొని “ఓ 
రాజేం(ద్రా! ఈ జన్మలో నీకు కుమారులు కలిగే యోగం లేదు, కాని కుమార్తెలు 
అనేకమంది నీకు కల్గుతారు” అని పలికాడు. అందుకు ఆ రాజు మహర్షితో 
“మహాత్మా! పుత్రులు లేకపోతే పున్నామ నరకం నుంచి ఎలా బయట పడటం? 
మీరు దయా।[ర్థ హృదయులు కదా నాకు తగిన హితవు చెప్పవలసినది” అని 
పలికాడు. 


ఆ మాటలు విని యాజ్ఞవల్క్యుడు “ఓరాజా! ఇందుకు నీవు చింతించవద్దు. 
నీ కుమార్తెలను సాక్షాత్తు పరమాత్ముడయిన శ్రీకృష్ణుడే స్వీకరిస్తాడు” అని పలికాడు. 
ఆ మాటలు విని ఎమలునకు ఆనందం కలిగింది. ఆయన యాజ్ఞవల్క్యుని 
తో “మహర్షీ! ఆ పరమాత్ముడు ఎప్పుడు, ఎక్కడ అవతరిస్తాడు? ఆస్వామి ఎలా 
ఉంటాడు? తెలియ జేయు”మని అడిగాడు. అందుకు యాజ్ఞవల్క్యుడు “రాజేంద్రా! 
ఈ ద్యాపర యుగాంతము నూటపదిహేను సంవత్సరములు ఉన్నదనగా మధురానగరంలో 
యదు వంశంలో భాద్రపద మాసం, కృష్ణ పక్షం, బుధవారం, రోహిణీ నక్షత్రంలో 
వృషభలగ్నంలో అష్టమీ తిథిలో అర్దరాత్రి సమయంలో చంద్రోదయమయ్యే వేళ 
దేవకీ వసుదేవులకు భగవంతుడు ఆవిర్భవిస్తాడు. ఆ పరమాత్ముని వృక్ష'స్థలంపై 
శ్రీవత్స చిహ్నం ఉంటుంది. ఆతడు నీలమేఘ కాంతితో, వనమాలికాధరుడై చతుర్భుజుడై 
విరాజిల్లుతుంటాడు. నీవు నీకుమార్తెలను ఆ పరమాత్మునకిచ్చి వివాహం చేయి. 
అప్పటి వరకు నివు సుఖంగా జీవించి ఉంటావు” అని మహర్షి పలికి నిష్క్రమించాడు. 


శ్రీరాముని వల్ల వరం పొందిన అయోధ్యాపురవాసినులే విమలుని కుమార్తెలు 
గా జన్మించారు. ఆ రాజకన్యలందరూ సుందరీమణులు. వారికి వివాహయోగ్యమైన 
వయస్సు వచ్చింది. చంపకే శ్యరుడు చింతాక్రాంతుడయ్యాడు. ఒకరోజున ఆ మహారాజుకు 


మాధుర్య ఖండము 
గతంలో యాజ్ఞవల్క్య మహర్షి పలికిన మాటగుర్తుకు వచ్చింది. వెంటనే ఆరాజు 
ఒక దూతను పిలిచి “మధురానగరంలో వసుదేవునకు గల కుమారుని గురించి 


వనమాల ధరించి చతుర్భుజుడుగా ఉంటాడు. అలా ఉండటం నిజవై తే నే; 
ఆ పరమాత్మునకు నా కుమార్తెలను సమర్విస్తాను” అని వచించాడు. ఆ దూత 
మహారాజు వాక్యానునారం మధురానగరం వెళ్ళి అక్కడ పెద్దలను కలిసికొని ఈ 
విషయం విచారింపసాగాడు. కంసునివల్ల భయపడే కొందరు మధురాపురవాసులు 
ఆ దూతను ఒక ఏకాంత (ప్రదేశమునకు తీసికొని వెళ్ళి నెమ్మదిగా “వసుదేవునకు 
చాలామంది పుత్రులు కలిగారు. వారినందరిని కంసుడు హతమార్దాడు. ఒక్క 
కుమార్తె మాత్రం (బతికి బయట పడింది. కానీ ఆమెకూడా ఆకాశంలోకి ఎగిరిపోయింది. 
వసుదేవుడు ఇక్కడే ఉంటున్నాడు. తనకు కలిగిన సంతాన వియోగంవల్ల అతడు 
కుంగిపోయి ఉన్నాడు. ఈనగరంలో కంసుడంటే అందరికీ భయం. అందువల్ల 
మేమ విధంగా చెప్పినట్టు ఎవ్వరితోనూ అనవద్దు” అని పలికారు. 


ఆ మాటలు విని ఆ దూత తన నగరమునకు. తిరిగివెళ్ళి మహారాజుతో 
ఈ సంభాషణ అంతా చెప్పి “మహారాజా! నేను తిరిగి వచ్చేటప్పుడు బృందావనంలో 
యమునాతీరంలో ఒక అందమయిన బాలుణ్ణి చూశాను. ఆ బాలుడు నిశేషమయిన 
ఆకర్షణతో విరాజిల్లుతూ గోపబాలకులలో విశిష్టునిగా కన్పించాడు. ఆ బాలుని 
వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నము 'ప్రకాశిస్తున్నది. శరీరకాంతి మేఘకాంతితో సమానంగా 
ఉంది. వనమాలధరించి ఆబాలుడు అత్యంత సౌందర్యంతో కన్పించాడు. గోపకుమారు 
లందరివలెనే వసుదెవకుమారుడు కూడా రెండు చేతులతోనే ఉన్నాడు. ఆ తారతమ్యం 
తప్పు మిగిలిన లక్షణములన్నీ మీరు చెప్పినవి అన్వయించాయి” అని తెలియజేశాడు. 


విమలుడు విస్మయంతో ఆలోచిస్తుండగా ఇంతలో అక్కడకు హస్తినాపురం 
నుంచి సింధుదేశ దండయాత్రకు వెళుతున్న భీష్ములవారు విచ్చేశారు. విమలుడు 
భీష్ముణ్ణి యథావిధిగా పూజించి “మహాత్మా! పూర్ణం యాజ్ఞనల్క్యమహర్షి ఇచటకు 
వచ్చి సాక్షాత్తు ఆశ్రీహరి దేవకీవసుదేవుల కుమారుడుగా జన్మిస్తాడని పలికారు. 
కాని దేవకీవసుదేవులకు జన్మించిన ఆరుగురు కుమారులను కంసుడు హతమార్నాడు. 
తరువాత మగపిల్లలు కలుగలేదు కదా. నా కుమార్తెలను ఎవరికిచ్చి వివాహం 
చేయాలో తెలియజేయు” మని అడిగాడు. అప్పుడు భక్తుడు, తత్వజ్ఞుడు, జితేంద్రి 


గర్గ భాగవతము - కృవ్ష కథామృతము 


యుడు అయిన భీష్ముడు “ఓ రాజా! నేను వేదవ్యాస మహర్షి నుంచి ఒక 





రహస్యమైన విషయం విన్నాను. ఇది అత్యంత పుణ్యప్రదము, సాపహరము అయినట్టిది. 
దుష్టశిక్షణ శిష్టరక్షణ కొజకై పరమాత్ముడు దేవకికి జన్మించిన మాట నిజమే. 
కాని కంసుని భయం వల్ల అర్దరాత్రి సమయంలో వసుదేవుడు ఆ శిశువును 
తీసికొని గోకులం వెళ్ళి అక్కడ యశోద పక్కనే పడుకొనబెట్టాడు. ఆమెకు 
జన్మించిన మాయాబాలికను తీసికొని మధురాపురానికి తిరిగివచ్చాడు. అప్పటి 
నుంచి శ్రీకృష్ణుడు గోకులంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఈ విషయం వేరెవరికీ 
తెలియదు. గోవిందుడు పదకొండు సంవత్సరాల వయస్సు వరకు ఆ విధంగా 
గోప్యంగా ఉంటాడు. తరువాత మధురానగరం వచ్చి కంసుని హతమార్చిన తరువాత 
కృష్ణుని విషయం అందరకూ తెలుస్తుంది. అయోధ్యాపురవాసినులైన నారీమణులు 
శ్రీరామచంద్రుని వరప్రభావం వల్ల ఇప్పుడు గోపకాంతలుగా నీకు జన్మించారు. 
వారినందరిని నీవు శ్రీకృష్ణపరమాత్యునకు సమర్పించు” అని చెప్పి భీష్ముడు 
నిష్క్రమించాడు. 


అనంతరం విమలుడు నందనందనుణ్హై ఆహ్వానించి తన కుమార్తెలను 
పరమాత్మునకు సమర్పించాడు. బృందావనంలో రాసక్రీడ సమయంలో ఆ ఒక్కొక్క 
గోపికదగ్గర ఒక్కొక్క కృష్ణుడుగా తాను బహురూపధారణ చేసి గోవిందుడు వారిని 
పరవశింపజేశాడు. 
యజ్ఞసీతా స్వరూప గోపికలు : 

శ్రీరామచంద్రుడు సీతాదేవిని అరణ్యాలకు పంపిన తరువాత యజ్ఞాలు 
చేయవలసివచ్చింది. అప్పుడు సీత స్థానంలో బంగారు సీత విగ్రహాలను చేయించి 
యజ్ఞాలను నిర్వహించారు. తరువాత ఆ యజ్ఞసీత విగ్రహములు ప్రాణవంతములై 


తమ్ము స్వీకరించమని శ్రీరామచంద్రుని వేడుకున్నాయి. అప్పుడు రాముడు మీ 
కోరికను ద్యాపరయుగంలో నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. 


దక్షిణ ప్రాంతంలో ఉశీనర దేశం ఉంది. ఒకసారి అక్కడ పది సంవత్సరముల 
పాటు వర్షం పడలేదు. అక్కడ గోధనం సమృద్దిగా ఉన్న గోపకులు ఈ అనావృష్టి 
పరిస్థితికి భయపడి తమ గోవులతో కుటుంబాలతో సహా (వ్రజమండలమునకు 
వచ్చారు. నందరాజు సహాయ సహకారాలవల్ల వారు పవత బృందావనంలో 


మాధుర్య ఖండము 


యమునాతీరంలో నివసింపసాగారు. శ్రీరామచంద్రుని వరప్రభావంవల్ల యజ్ఞసీత 
లందరూ ఈ ఖభోపకుల కుమార్తెలుగా జన్మించారు. వీరు నవయౌవన విలాసములతో 
దివ్య సౌందర్యములతో విరాజిల్లసాగారు. ఒకసారి వారు జగన్మోహనుడైన 
శ్రీకృష్ణపరమాత్ముని దర్శించి మోహితలయ్యారు. అప్పుడు వారు రాధాదేని దగ్గరకు 
వెళ్ళి శ్రికృష్ణపరమాత్ముణ్ణి ప్రసన్నుని చేసికొనటానికి ఉపాయం తెలుపవలసినదిగా 
అభ్యర్థించారు. అప్పుడు వృషభానునందినియైన రాధ వారిని మార్గశిరమాసంలో 
కృష్ణపక్షంలో ఏకాదశీ వ్రతం ఆచరిస్తే గోవిందుడు (ప్రసన్నుడౌతాడని ఆ వ్రతవిధానం 
వివరించింది. 





శ్రీకృష్ణ సందర్శన లాలాసలైన యజ్ఞసీతా స్వరూప గోపికలు రాధాదేవి 
చెప్పిన ప్రకారంగా ఏకాదశీ వ్రత మాచరించారు. శ్రీకృష్ణభగవానుడు వారికి ప్రసన్నుడై 
ఆ మార్గశిర మాసంలో పున్నమినాటి రాత్రి బృందావనంలో వారితో వ 
లాడి వారికి పరమానందాన్ని అనుగ్రహించాడు. 


పుళింద గోపికలు : 


శ్రీరామచం[ద్రుడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఆ అరణ్యంలోని 
పుళింద కాంతలు మనోహరమైన శ్రీరాముని సౌందర్యం చూచి మోహితలయ్యారు. 
పుళిందులంటే అడవిలో నివసించే చెంచుజాతివారు. ఆ కాంతలు ద్వాపరయుగంలో 
గోపికలుగా జన్మించి తమ మనస్సులలోని తీవ్రమైన కాంక్షవల్ల శ్రీకృష్ణపరమాత్యుని 
సాన్నిహిత్యాన్ని పొందగలిగారు. 


వింధ్యపర్వత (ప్రాంతాలలో కొందరు పుళిందులు నివసిస్తున్నారు. వారు 
దోపిడీలతో దొంగతనాలతో జీవనం సాగించేవారు. ఒక పర్యాయం వింధ్యప్రాంతాన్ని 
పరిపాలించే రాజు వారిపట్ల ఆ(గ్రహించి రెండు అక్షాహిణుల సైన్యంతో వచ్చి 
పుళిందు లందరినీ ముట్టడించి వారితో ఘోరయుద్దం చేశాడు. వారందరూ చివరకు 
ఆ రాజ సైన్యం ధాటికి ఓర్వలేక యాదవరాజైన కంసునకు తమ్ము రక్షించుమని 
వర్తమానం చేశారు. కంసుడు వెంటనే ప్రలంబానురుణ్ణి అక్కడకు పంపాడు. ఆ 
(పలంబుడు రెండు ఆమడల ఎత్తు, కారునలుపు శరీరము, సర్నము£ మూలలు, 
చేతిలో గదతో భీకరంగా ఉన్నాడు. చేతికి అందిన చెట్లను పెకలించి శత్రువులపై 
విసురుతూ వచ్చి ప్రలంబాసురుణ్ణి చూచి ఆరాజు సైన్యసమేతంగా వెనుదిరిగ 
పోయాడు. 


(100) గధ భాగవతము - క్రువ్ల కథామృతము 





ప్రలంబాసురుడు ఆ పుళిందుల నందరినీ మధురలోని కంసుని దగ్గరకు 
తీసికొనివచ్చాడు. వారందరూ కంసుని సేవకులయ్యారు. వారంతా తమ కుటుంబాలతో 
కామగిరి అనే కొండపై నివాసమేర్సరచుకున్నారు. పూర్వం దండకారణ్యంలో శ్రీరాముని 
వరం పొందిన పుళింద కాంతలు వీరి గృహాలలో పుళింద కాంతలుగా జన్మించారు. 
చక్కని రూప సౌందర్యాలతో లక్ష్మీకళ ఉట్టిపడుతున్న ఆ కాంతలు పూర్వజన్మ 
లోని తమ ఆర్తి వల్ల శ్రీకృష్ణురమాత్ముణ్లో దర్శించి పేమ విహ్యలలయ్యారు. 
వారు శ్రీకృష్ణుని చరణరజమును శిరస్సుపై ధరించి రాత్రింబవళ్ళు ఆ పరమాత్ముని 
ధ్యాసతోనే ఉండేవారు. వారి భక్తితత్తరతకు భగవానుడు సంతసించి ఆ పుళింద 
గోపికలతో రాసోత్సవము గావించి వారికి పరిపూర్ణమైన ఆనందమును ప్రసాదించాడు. 


రమాసభ్యాది గోపికలు ; 


శ్రీమన్నారాయణుని వర(ప్రదానం వల్ల వైకుంఠవాసినిమైన రమాదేవి సఖులు, 
సము(ద్రములో నివసించినప్పటి రమాదేవి చెలికత్తెలు, అజితపద వాసినులైన దేవతలు, 
ఊర్హ్య వైకుంఠ వాసినులైన దేవతలు, లోకాచల వాసినిగా నున్నప్పటి లక్ష్మీదేవి 
సహచారిణులు ద్యాపరయుగాంతంలో గోకులంలోని వృషభానుల కుమార్తెలుగా 
జన్మించారు. నీతివిదుడు, మార్గదుడు, శుక్ష్టుడు, పతంగుడు, దివ్యవాహనుడు, 
గోపేష్పుడు అనే ఆరుగురు వృషభానుల కుమార్తెలుగా జన్మించి వారు గోవింద 
చరణారవింద చింతనతో మాఘమాస(వైతం చేశారు. వారి భక్తికి శ్రీకృష్ణుడు 
ప్రసన్నుడయ్యాడు. మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమీ తిథినాడు కృష్ణుడు ఒక 
యోగివేషం ధరించి వారి వద్దకు వచ్చాడు. పులితోలు కట్టుకొని, జటాబంధము 
కట్టి, శరీరమంతా విభూతిని అలదుకొని వేణువు నూదుతూ జగత్తును మోహింప 
చేస్తూ వచ్చిన ఆ యోగి పుంగవుని చూచి ఆ గోపిక లందరూ ఆనందాతిశయం 
పొందారు. ఆతనిని చూచి నందనందనుణ్చి చూచినంతగా వారు పరవశలయ్యారు. 


ఆ గోపికలు స్వామి చెంత చేరి “ఓ యోగీశ్యరా! మీ నామధేయ మేమిటి? 
మిరెక్కడ నివసిస్తారు? మీ వృత్తాంత మేమిటి?” అని అడిగారు. ఆ సిద్దయోగి 
చిరునవ్వుతో “నన్ను స్వయం(ప్రకాశుడని అంటారు. నేను మానససరోవరం దగ్గర 
ఉంటాను. నేను ఆహారపానీయాలు స్వకరింపకుండా ఉండగలను. నాకు దివ్యదృష్టి 
ఉంది. అందరి భూత భవిష్యత్‌ వర్తమాన కాలములు నాకు తెలుసు” అని 


మూధుర్వ ఖండము 
పలికాడు. అప్పుడా గోపికలు “మహాత్మా! మీరు 'త్రికాలములు తెలిసినవారైతే 
ఇప్పుడు మా మనస్సులలో ఏమున్నదో చెప్పగలరా?” అని అడిగారు. అప్పుడా 
యోగీశ్వరుడు “వ్రజాంగనలారా! ఆ రహస్యమైన విషయం మీ చెవిలో చెప్పటం 
సముచితం. మీరు చెప్పమంటే అందరికీ వినిపించే విధంగా పైకి చెప్తాను” అన్నాడు. 
అప్పుడు గోపికలు “మిరు యోగీశ్వరులే సందేహంలేదు. తమరు వశీకరణ మంత్రంతో 
మా మనస్సులలో ఉన్న వ్యక్తిని ఇక్కడకు రప్పించగలిగితే మీరు మం|త్రజ్ఞులలో 
కూడా శ్రేష్టులని అంగీకరిస్తాము” అన్నారు. ఆ మాటలకు ఆ కపటయోగి “వ్రజకాంతలారా! 
మీరు దుర్లభమైన కోరికను కోరారు. అయినా నేను మాటతప్పక మీ కోరిక 
నెరవేరుస్తాను. ఒక్కసారి మీరంతా కళ్ళు మూసుకొనండి” అని వచించాడు. 
గోపకాంతలంతా కళ్ళు మూసుకున్నారు. వెంటనే పరమాత్ముడు యోగి రూపం 
విడిచిపెట్టి నందనందనుడుగా మారిపోయాడు. గోపికలు కళ్ళుతెరచి ఎదుట 
మందహాసవదనంతో అందాలు చిందిస్తున్న చిన్నారి గోవిందుని చూచి అప్రతిభలయ్యారు. 
మాఘమాసంలో మహా రసోత్సవంలో కృష్ణపరమాత్ముడు ఆ వ్రజకాంత లందరికీ 
మహానందాన్ని (ప్రసాదించాడు. 


దివ్యాదివ్య (త్రిగుణావృత్తి గోపికలు : 


గోకులంలో తొమ్మిదిమంది ఉపనందులున్నారు. వీతిహోత్రుడు, అగ్నిభుక్కు, 
సాంబుడు, శ్రీకరుడు, గోపతి, శ్రుతుడు, (వ్రజేశుడు, పావనుడు, శాంతుడు అని 
వారి పేర్లు. వారి పవిత్ర గృహాలలో దివ్యులు, అదివ్యులు, (త్రిగుణావృత్తి గోపికలు 
జన్మించారు. వారు పూర్వకృతపుణ్యఫలంగా భూతలంపై గోపికలుగా అవతరించి 
రాధాదేవి సఖురాండ్రుగా వర్తింపసాగారు. 


ఒకనాడు రాధాదేవి ప్రణయకలహంతో ఉండగా శ్రీకృష్ణుడు హోలికామహోత్సవం 
ఏర్పాటుగావించాడు. అప్పుడీ గోపికలందరూ వెళ్ళి (బ్రతిమాలాడి రాధాదేవిని 
వసంతోత్సవానికి ఆహ్యానించారు. శ్రీకృష్ణపరమాతుడు అరుణరాగ రంజితమైన 
నేత్రములతో, పీతాంబరధారియై, శ్యామసుందర విగ్రహుడై విరాజిల్లసాగాడు. రాధాదేవితో 
కలిసి గోపకాంతలందరూ చందన అగరు కస్తూరి పన్నీరులను నింపిన పాత్రలను 
పట్టుకొని వరుసలుగా విచ్చేశారు. గులాములతో వారి కరకమలములు రాగ 
రంజితములయ్యాయి. వాసంతీవర్లమైన పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, వసంత 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
గీతాల నాలపీస్తూ గోపికలు నూపుర రుంకార ధ్వనులతో నృత్యంచేస్తూ మనో 
హరంగా భాసించారు. (వ్రజాంగనల మధ్య శ్రీకృష్ణపరమాత్ముడు మెరుపుతీగల 
మధ్య నీలిమేఘంవతె శోభించాడు. పన్నీరు మంచిగంధం గులాములు ఒకరిపై 
ఒకరు చల్లుకొంటూ గోవిందునితో సరస సల్లాపము లాడుతూ గోపభామలు 
నృత్యకేళి సలుపుతున్నారు. వారి రంగురంగుల వ(స్తాలు కుంకుమాంకితములయ్యాయి. 
నిరంతర ధ్యాస వల్ల ఆ గోపికలకు ఆ స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృష్ణుడుగా 
సాక్షాత్కరించాడు. ఆ హోలికా మహోత్సవంలో రాధాదేవి శ్రీకృష్ణుని కనులకు 
కాటుక నలంకరించింది. కృష్ణపరమాత్ము డామెకు తన ఉత్తరీయాన్ని కానుకగా 
సమర్సించాడు. ఆవిధంగా వసంతోత్సవం వేడుకగా జరిగింది. 
దేవకన్యా స్వరూప గోపికలు : 

పూర్వం మాళవ దేశంలో దివస్పతి అను పేరుగల ఒక గోపరాజు నివసించేవాడు. 
ఆయనకు చాలమంది భార్యలున్నారు. ఆయన గొప్ప ధనవంతుడు, నీతిమంతుడు. 
ఆయన ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మధురామండలం రావటం తటస్థించింది. 
అక్కడ వ్రజాధీశ్యరుడైన నందరాజును గురించి విని గోకులం వెళ్ళి ఆయనను 
దర్శించి, ఆ బృందావన శోభను చూచి మైమరచిపోయి నందరాజు అనుజ్ఞ్జను 
తీసికొని దివస్సతి కుటుంబ సమేతంగా అక్కడే ఉండిపోయాడు. అక్కడే గోవుల 
కోసం గోష్టములు నిర్మించుకున్నాడు. దివస్పతి పూర్వ పుణ్యవిశేషంవల్ల దేవతల 
మహర్షి శుభాశీస్సులవల్ల దేవతా కాంతలు దివస్పతికి కుమార్తెలుగా జన్మించారు. 
వారు దివ్య సౌందర్యంతో అగ్నులవలె (ప్రకాశిస్తూ ఉండేనారు. ఆ కాంతామణులు 
ఒక పర్యాయం శ్రీకృష్ణపరమాత్ముణ్ణి సందర్శించి పరమానందానుభూతిని పొందారు, 
ఆ భగవంతుని ప్రాప్తి కోసమై వారు మాఘవతం ఆరంభించారు. ప్రతిదినము 
ప్రాత:కాలమే యమునకు వెళ్ళి స్నానంచేసి (పేమ విహ్యలలై కృష్ణలీలలను గానం 
చేయసాగారు. కృష్ణభగవానుడు వారిపట్ల (ప్రసన్నుడై “ఓ గోపకాంతలారా! మీకు 
ఏమికావాలో కోరుకొనండి” అన్నాడు. ఆ గోపికలు చేతులు జోడించి ప్రణామంచేసి 
“ఓ ప్రభూ! యోగీశ్యరులకు కూడా నీ దర్శనము దుర్లభం కదా. సమస్తము 
నకు ఈశ్వరుడవు నీవు. ఓ వంశీధరా! నీవు సర్వకాల సర్యావస్టలయందు మా 
కనులఎదుట కనబడేలా వరమను(గ్రహించు” అని వేడుకున్నారు. భగవానుడు 


మాధుర్య ఖండము 
సంతసించి తథాస్తు అని పలికాడు. తన దర్శనం చేత వారిని ముక్తులను గావించాడు. 
వారు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు కృష్ణపరమాత్ముడు వారి హృదయంలో 
సాక్షాత్కరింపసాగాడు. భగవంతుడు కేవలం భక్తి చేతనే, పేమచేతనే వశమౌతాడని 
ఈ గోపికల వృత్తాంతం నిరూపిస్తుంది. 


జాలంధర కన్యాగోపికలు = 


శ్రీ మహావిష్ణువు జలంధరుని అంత:పురమునకు వెళ్ళినప్పుడు అక్కడి 
కాంతామణులు ఆ స్వామి అద్భుతమైన సౌందర్యమును చూచి మోహితలయ్యారు. 
అప్పుడు మహావిష్ణువు వారిని చూచి “కృష్ణావతార సమయంలో మీరు నా సాన్నిధ్యం 


పొందుతారు” అని వరము నొసగాడు. వారే జాలంధర కన్యాగోపికలు. 


సప్త నదీ తీరంలో రంగమనే పట్టణమున్నది. ఆ పట్టణాధీశ్వరుడు రంగోజీ. 
ఆ గోపనాయకుడు ఉత్తముడు. అతడు హస్తినాపుర ప్రభువగు ధృతరాష్టునకు 
సామంతునిగా ఉంటూ (ప్రతి సంవత్సరము కప్పంకడుతూ ఉండేవాడు. ఒక 
సంవత్సరం రంగోజీ అనుకున్న సమయానికి కప్పం కట్టలేదు. అప్పుడు ధృత 
రాష్టుడు పదివేలమంది వీరుల్ని పంపించి రంగోజీని బంధించి హస్తినాపురము 
నకు తెప్పించాడు. ఆతనిని శృంఖాలాబద్దుణ్లి చేసి కారాగారంలో ఉంచాడు. అయినా 
ఆతడు ధృతరాష్టునకు కప్పం కట్టటానికి సమ్మతించలేదు. ఒకనాటి రాత్రి రంగోజీ 
భయంకరమైన చెరసాలనుంచి పారిపోయి తన రంగ నగరానికి చేరుకున్నాడు. 
వెంటనే ధృతరా్ష్రుడు సేనావాహినిని పంపాడు. ఆ సేనకు రంగోజీసేనకు భీషణ 
సం(గ్రామం చెలరేగింది. అందులో గెలుపు సంశయంకాగా రంగోజీ కంసమహారాజుకు 
వర్తమానం పంపించాడు. 


వెంటనే కంసుడు వింధ్య పర్వతంవంటి భయంకరమైన ఆకారం గలిగిన 
తన కువలయాపీడమత్తేభం పై బయలుదేరాడు. వెంట చాణూర ముష్టికులనే 
మల్టులు, కేశి, వ్యోమ, వృషాసురులు బయలుదేరారు.యుద్దరంగంలో వారి విజ్బంభణకు 
భయపడి కౌరవసేన పలాయనం చిత్తగించింది. కంసుడు రంగోజీని తీసికొనివచ్చి 
వ్రజమండల సరిహద్దులోనున్న తన బర్జిషదమనే నగరమును ఆతనికిచ్చాడు. 
రంగోబీ కుటుంబ సమేతంగా అక్కడ సుఖనివాసం చేయసాగాడు. 


గధ భాగవతము - క్రుష్ణ కథాన్సు తము 


ఆ రోజులలోనే పూర్వం శ్రీమహావిష్ణువుచేత వరం పొందిన జాలంధర 
కన్యలు రంగోజీ కుమార్తెలుగా జన్మించారు. వారు యుక్త్రవయస్కలై గోపకులను 
వివాహమాడారు. వారు కృష్ణపరమాత్మను దర్శించి, నిరంతరం ఆ న్యామిని స్మరిస్తూ 
భక్తితత్సరులై కాలం గడిపేవారు. ఆ గోపికలు చైత్రమాసంలో భగవానునితో రాసోత్సవంలో 
పాల్గొని పరమ ప్రశాంతిని అనుభవించారు. 


సముద్రకన్యకాది గోపికలు : 


గోకులంలో శోణపురంలో శ్రీమంతుడైన నందుడనే గోపకుడు నివసిస్తున్నాడు. 
నీతిమంతుడై ధీమంతుడై, బలవంతుడై నందగోపకుడు అష్టైశ్వర్యాలతో సుఖజీవనం 
సాగిస్తున్నాడు. పూర్వం శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు సముద్ర 
కన్యలు పరమాత్మను చూచి విరహార్తిని పొందారు. అప్పుడు మహావిష్ణువు వారితో 
“కృష్ణావతారంలో మీరు నా సాన్నిహిత్యం పొందగలరు” అని వరం (ప్రసాదించాడు. 
ఆ సముద్రకన్యా గోపికలు నందరాజు కుమార్తెలుగా జన్మించారు. 


పృధ్వి నుండి జనించిన ఓషధులు పరమాత శ సాన్నిధ్యం కోసం పరితపించాయి. 
భగవానుడు వాటి ఆర్తికి ప్రసన్నుడయ్యాడు. ఆ ఓషధీలతా గోపికలు నంద 
గోపకుని కుమర్తెలుగా ఆవిర్భవించారు. హిమగిరి గుహలలో తపస్సు చేసుకుంటున్న 
నరనారాయణు లకు విఘ్నం కలిగించటానికి మహెంద్రుడు అప్పరోగణమును 
పంపాడు. వారు ఆ స్వామి సౌందర్యమునకు విశేషంగా ఆకర్షింపబడ్డారు. నారాయణుడు 
వారికి వరము నొసగాడు. ఆ అప్పుర కన్యా గోపికలు నంద(వ్రజంలో ఆవిర్భవించారు. 


పరమాత్మ వామనావతారం ధరించినప్పుడు సుతలలోకంలోని స్రీలు ఆయనను 
చూచి మోహం పొందారు. వామనుని వరప్రభావం వల్ల ఆ సుతలలోక వాసినీ 
కాంతలు గోకులంలో గోపికలుగా ఉద్భవించారు. అనేక జన్మలలోని ఆర్తి ఫలితంగా 
ద్వాపర యుగాంతంలో గోపికలుగా జన్మించిన వీరందరూ పరమాత్మను సేవించటానికి 
వచ్చినప్పుడు దుర్వాసుడు వారికి యమునా పంచాంగమనే మహామంత్రాన్ని ఉపదేశించాడు. 
ఆ గోపికలందరూ నందనందనునకు ప్రియతమమైన యమునను ఆరాధించి 
కృష్ణపరమాత్ముని అనుగ్రహం పొందారు. 


(ప్రలంబాసురుని వృత్తాంతం ; 


ఒక రోజున బలరామ కృష్ణులు గోపబాలకులతో కలసి గోవులను మేపుకొంటూ 


మాధుర్య ఖండము 
యమునా తీరంలోని భాండీర వనం చేరుకున్నారు. అక్కడ వారంతా వినోదంగా 
ఒకరిని ఒకరు మోస్తూ ఆడే ఆటలను ఆడసాగారు. అదేసమయంలో కంస 
ప్రేరితుడైన ప్రలంబుడనే రాక్షసుడు గోపబాలుని రూపం ధరించి వారిలో కలిసి 
పోయాడు. ఈ విషయం ఒక్క కృష్ణుడు మాత్రమే (గ్రహించాడు. ఆటలలో గెలిచిన 
వారిని ఓడినవారు మోస్తూ నడవాలి. ఆ సమయంలో బలరాముడు గెలిచాడు. 
బలరాముల్లై మోయటానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే అదనుగా భావించి 
ప్రలంబుడు వచ్చి బలరాముణ్ణి తన వీపుపై ఎక్కించుకొని యమునాతీరం వైపు 
వెళ్ళసాగాడు. గమ్యస్థానం దగ్గర దింపకుండగా ఆతడు వేగంగా మధురవైపు 
వెళుతున్నాడు. భయానకమైన రూపం ధరించి తనను తీసికొని వెళుతున్న ఆ 
రాక్షసుని చూచి బలరామునికి తీవ్రమైన (క్రోధం కలిగింది. వెంటనే ఇం(ద్రుడు 
వజ్రాయుధంతో పర్వతంపై కొట్టినట్టుగా బలరాముడు ముష్టిఘాతంతో ప్రలంబా 
సురుని కొట్టాడు. ఆ దెబ్బకు వాడు విగతజీవుడయ్యాడు. ఆతని శరీరంనుంచి 
జ్యోతి వెలువడివచ్చి బలరామునిలో లీనమయింది. దేవతలు బలరామునిపై 


(a 


పూలవాన కురిపించారు. 
ప్రఆంబుని పూర్వజన్మ ‘ 


యక్షులకు అధిపతియెన కుబేరునకు చైత్రరథమనే పూలతోట ఉంది. ఆ 
పూలు పరమేశ్వర పూజ కోసమై ఉపయోగింపబడుతుంటాయి. అటువంటిది ఆ 
వనమునకు ఎంత కాపలా ఉంచినా ఎవరో ఆ పూలను దొంగిలిస్తూనె ఉన్నారు. 
అందుకు కుబేరుడు కోపించి “ఈ వనంలో పూలను అపహరించినవారు యక్షులైనా, 
దేవతలైనా సరే వెంటనే రాక్షసులుగా మారిపోతారు” అని శపించాడు. ఆ సంగతి 
తెలియక ఒకనాడు హూహూ అనే గంధర్వుని కుమారుడు విజయు ఉనిహాడు 
తీర్థయాత్రలు చేసి వస్తూ, వీణ మీటుతూ విష్ణుగానం చేస్తూ ఆ వైత్రవనంలో 
(ప్రవేశించి పూవ్వులను కోశాడు. వెంటనే ఆతడు రాక్షసుడుగా మారిపోయాడు. 
ఆతడెంతో బాధపడి వెళ్ళి కుబేరుని శరణువేడాడు. కుబేరుడు జాలిపడి “నాయనా! 
నీవు విష్ణుభక్తుడవు. శాంతచిత్తుడవు అందువల్ల బాధపడవద్దు. ద్వాపరాంతములో 
యమునాతీరంలో భాండీరవనంలో బలరాముని చేతిలో నీకు ముక్తి కలుగు 
తుంది.” అని పలికాడు. ఆ విజయుడనే గంధర్వుడే ప్రలంబాసురుడుగా జన్మించి 
బలరాముని చేతిలో పరమగతిని పొందాడు. 


గర్గ భాగవతము - కృష్ష కథామృతము 
దావాగ్ని భక్షణ : 


ఒకనాడు బలరామునితో సహితంగా గోపబాలకులు (క్రీడాసక్తులై ఉన్నారు. 
గోవుల మందలు ఆహారంకోసం దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాయి. వాటిని వెదకి 
తీసికొని వద్దామని గోపబాలకులు కూడా అరణ్యంలో (ప్రవేశించారు. ఇంతలోనే 
అరణ్యంలో ఘోరమైన దావానలం అంటుకున్నది. గోపబాలురు భయభ్రాంతులై 
శ్రీకృష్ణుని కోసం ఆర్తితో పిలువసాగారు. రక్షింపుమని కేకలువేయసాగారు. తమ 
సఖులంతా దావాగ్నిలో చిక్కుబడటం చూచి యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “భయ 
పడవద్దు. మీరంతా ఒక్కసారి కళ్ళు మూసుకొనండి” అన్నాడు. గోపాలకులంతా 
కళ్ళుమూసుకున్నారు. కృష్ణపరమాత్ముడు ఆ అగ్నిని క్షణకాలంలో లోపలకు (త్రాగి 
వేశాడు. గోపాలకులు సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గోపాల కులను, 
గోవులను తీసికొని కృష్ణుడు యమునకు అవ్వలివైపున ఉన్న అశోకమైన భాండీర 
వనానికి చేరుకున్నాడు. 
మునిపత్నుల కథ ; 

అక్కడకు చేరుకోగానే గోపబాలురకు బాగా ఆకలి అయింది. వారంతా 
కృష్ణుని చుట్టూ చేరి తమకు బాగా ఆకలిగా ఉన్నదని, ఆహారం కావాలని అన్నారు. 
అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇక్కడ దగ్గరలో కొందరు బ్రాహ్మణులు 
అంగిరసమనే యజ్ఞం చేస్తున్నారు. అక్కడ వెళ్ళి అడగండి ఆహారం పెడతారు 
అని పలికాడు. గోపాలకులు యజ్ఞశాలకు వెళ్ళి “ఓ (బ్రాహ్మణులారా! నందనందనుడు, 
బలరాముడు, గోపాలురతో సహా గోవులను మేపుకుంటూ ఈ వనమునకు వచ్చారు. 
బలరామ కృష్ణులకు, గోపాలకులకు బాగా ఆకలిగా ఉంది. అందుకని ఆహారం 
కోసం వచ్చాము” అన్నారు. ఆ వేదపండితులు ఈ గోపాలకుల మాటలు విని 
మాట్లాడకుండా ఊరుకున్నారు. గోపాలకులు తిరిగి శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చి జరిగిన 
విషయమంతా వివరించారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని విప్రపత్నుల దగ్గరకు 
వెళ్ళి అడుగమని పంపాడు. వారు యజ్ఞశాలలో వంటలు చేస్తున్న విప్రపత్నుల 
దగ్గరకు వెళ్ళి “విప్రపత్నులారా! (వ్రజరాజనందనుడైన కృష్ణుడు బలరామునితో' 
గోపాలకులతో కలిసి గోవులను మేపుకుంటూ ఈ వనానికి వచ్చాడు. వారందరికీ 
బాగా ఆకలిగా ఉంది. వారికి ఆహారం కావాలి” అని అడిగారు. 


మాధుర్య ఖండము 





శ్రీకృష్ణుడు ఆ వనమునకు విచ్చేశాడని విని విప్రపత్నులందరూ ఆ పరమాత్ముని 
సందర్భనముకై తహతహలాడారు. వెంటనే వారు రకరకముల పాత్రలలో భోజన 
పదార్భిములను పెట్టుకొని గోవిందుని సన్నిధికి చేరుకున్నారు. వారు యమనాతీరంలో 
ఆ సుందరవనంలో స్మితస్మిత సుందరుడైన కృష్ణపరమాత్ముణ్ణి కన్నులారా దర్శించి 
పరమానందము ననుభవించారు. యోగిజనులకు పరబ్రహ్మ సందర్శనము వల్ల 
కలిగే ఆనందమే వీరికీ కలిగింది. ఆ ఆనందం మాటలతో వర్షింప సాధ్యంకానిది. 


శ్రీకృష్ణపరమాత్యుడు గోపాలకులతో కలిసి విప్రసతులు భక్తితో తీసికొని 
వచ్చిన మధురాన్నమును స్వీకరించాడు. అనంతరం కృష్ణుడు వారిని చూచి “విప్రపత్ను 
లారా! నన్ను చూడటం కోసం ఇంతదూరం వచ్చారు. మీ జీవితములు ధన్యమ 
య్యాయి. ఇక మీరు శీఘ్రమే తిరిగి వెళ్ళండి. మీ పతులు మీ కోసం చూస్తుంటారు. 
మిరు వారితో కలిసి యజ్ఞకార్యములను పరిసమాప్తి చెయ్యండి” అని వారికి 
శుభాశీస్సుల నను[గ్రహించి పంపించాడు. విప్రపత్నులు పరమాత్మునకు మరల 
మరల (ప్రణామం చేసి యజ్ఞశాలకు చేరుకున్నారు. అప్పుడు ఆ విప్రులు తమలో 
తాము ఎంతో బాధపడ్డారు. సాక్షాత్తు యజ్లేశ్వరుడే వచ్చి అడిగితే ఆహారము 
నొసగలేక పోయామే, ఆ కంసుని వల్ల భయపడి శ్రీకృష్ణుణ్లి సందర్శించుకొనలేక 
పోయామే, మన సతులు ఎంత వివేకంతో (ప్రవర్తించారు! అనుకున్నారు వారు. 


వైకుంఠ దర్శనం $ 


ఒకానొక రోజున నందమహారాజు ఏకాదశీ(వతం పూర్తిచేసి మరునాడు 
ద్వాదశి ఉన్నదనగా ఆనాటి అర్హరాత్రి సమయంలో గోపాలకులతో కలిసి యమునానదిలో 
స్నానం చేయటానికి దిగాడు. అప్పుడు వరుణదేవుని భటుడొకడు వచ్చి ఆయనను 
పట్టుకొని వరుణలోకమునకు తీసికొని వెళ్ళాడు. నందరాజు నీటిలో మునిగిపోయి 
నందున గోపాలకులందరూ హాహాకారాలు చేయసాగారు. నందనందనుడు వారికి 
ధైర్యము చెప్పి ఊరడించి వెంటనే నీటిలోనికి దూకి వరుణ నగరం వెళ్ళి వరుణుని 
కోటను ధ్వంసం గావించాడు. కోటి సూర్య (ప్రభా భాసమానుడగు కృష్ణుడు క్రుద్దుడై 
ఉండటం చూచి వరుణుడు పరమాత్మ పాదపద్మాలకు నమస్కరించాడు. తన 
తప్పును క్షమించుమని వివిధ విధముల ప్రార్థించి శరణు వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు 
వరుణుని పట్ట (ప్రసన్నుడై విడిచిపెట్టాడు. వరుణుడు నందుని తీసికొని వచ్చి 
పరమాత్మకు సమర్పించాడు. కృష్ణుడు నందునితో కలిసి యమునలో నుండి 
బయటకు రాగా గోపాలకులందరూ ఆశ్చర్యానందాలను పొందారు. వరుణుడు 


108 గర్‌ భాగవతము - కస్త కథామృతము 


కృష్ణుణ్ణి ఏవిధంగా ఆదరించిందీ నందుడు చెప్పగా విని గోపాలకులు కృష్ణునితో 
“ఓ ప్రభూ! నీవు లోకపాలురచేత పూజింపబడే భగవంతుడవు. నీవు సాక్షాత్తు 
వైకుంఠవాసివి. నీ వైకుంఠమును మాకు కూడా దయతో చూపించు” అని ప్రార్థించారు. 


అప్పుడు శ్రీకృష్ణుడు వారి అభ్యర్హనకు సంతసించి వారి నందరినీ తీసికొని 
వెళ్ళి వైకుంఠధామంలో ప్రవేశించాడు. అక్కడ అద్భుత కాంతులతో విరాజిల్లే 
జ్యోతిర్మండలం మధ్యలో విలసిల్లుతున్న తన స్వరూపాన్ని వారికి చూపించాడు. 
ఆ స్వామి సహస్ర భుజములతో, కిరీట, కటకాది భూషణములతో శంఖ చక్ర 
గద పద్మ వనమాలలతో దేదీప్యమానంగా (ప్రకాశిస్తున్నాడు. కోటిసూర్య ప్రభలతో 
తేజరిల్లే ఆ స్వామి (బ్రహ్మాదిదేవతలు తనను సేవిస్తూఉండగా ఆదిశేషునిపై 
పవ్వళించిఉన్నాడు. ఆసమయంలో ఆ పరమాత్మ చెంతనున్న గదాధరులు వచ్చి 
ఈ గోపాలురను పరమాత్మకు నమస్కరింపచేసి నెమ్మదిగా దూరంగా తీసికొనివెళ్ళారు. 
ఆ గదాధరులు ఈ గోపాలకులను చూచి ఆశ్చర్యపడుతూ “వనచరులారా! నిశ్శబ్దంగా 
ఉండండి. ఇక్కడ ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడూ మీరు శ్రీహరి 
కొలువుకూటానికి రాలేదా? ఈయన సమస్తమునకు ప్రభువైన దేవాదిదేవుడు, సాక్షాత్తు 
భగవంతుడు! ఈయనను ఎప్పుడూ వేదములు కీర్తిస్తుంటాయి!” అని తెలిపారు. 
ఆ మాటలను విని గోపాలకులు ఆశ్చర్యంతో తమలోతాము ఇలా అనుకున్నారు 
“ఆ ఉన్నత సింహాసనంపైన కూర్చున్నది మన శ్రీకృష్ణుడే: ఇప్పుడు మనతో పాటేగదా 
ఉన్నది. మరి ఇప్పుడు మనం ఇక్కడ (క్రింద ఉన్నాము. కృష్ణుడు అక్కడ ఉన్నత 
స్థానంపై ఉన్నాడు. మనతో ఒక్కమాటైనా మాట్లాడటం లేదు. మనకు ఇక్కడ 
కంటే గోకులమే ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే |వ్రజంలో అయితే 
కృష్ణుడు మన సోదరుడుగా ఉంటాడు. మనమంతాకలిసిమెలిసి ఉంటాము” ఈ 
విధంగా మాట్లాడుకుంటూ వస్తున్న గోపాలురవెనుకనే శ్రీకృష్ణుడు గోకులానికి తిరిగి 
వచ్చాడు. 


సుదర్శనోపాఖ్యానము : 


ఒక పర్యాయం అంబికా వనంలోని భద్రకాళి ఉత్సవాలకు వృషభానులు, 
ఉపనందాదులు బంధుమి(త్రులతో బండ్లు కట్టుకొని బయలుదేరారు. అంబికావనంలో 
భ(ద్రకాళ, పశుపతులను విధిపూర్వకంగా పూజించి (బ్రాహ్మణులకు దానధర్మములు 
చేశారు. ఆరోజు రాత్రి భోజనములయిన తరువాత అక్కడనే నదీతీరంలో పడుకొని 


మాధుర్వ ఖండము 


నిద్రపోయారు. అర్హరా(త్రివేళ ఒక సర్పము వచ్చి నందుని పాదాలకు చుట్టుకున్నది. 
నందుడు భయభ్రాంతుడై “కృష్ణా! కృష్ణా!” అని పిలువసాగాడు. గోపాలబాలకులు 
మండుతున్న కర్రలు తెచ్చి ఆపామును కొట్టారు, అయినా ఆవాము నందుణ్జి 
విడిచి పెట్టలేదు. అప్పుడు కృష్ణపరమాత్ముడు అక్కడకు వచ్చి తన పాదంతో 
దాన్ని త్రొక్కిపట్టాడు. భగవంతున్మి వాద స్పర్శ సోకేసరికి దానికి సర్బరూపం 
పోయి విద్యాధర రూపం వచ్చింది. ఆ విద్యాధరుడు శ్రీకృష్ణునకు నమస్కరించి 
“ఓ ప్రభూ! పరమాత్మా! నన్ను సుదర్శనుడని అంటారు.. నేను బలగర్వంతో 
మదించి అష్టావక్ర మహర్షి రూపాన్ని చూచి పరిహసించాను. అప్పుడా మహర్షి 
నన్ను చూచి “ఓరీ దుర్మతీ! నీవు సర్పం అగుదువుగాక!” అని శపించాడు. 
ఓ మాధవా! ఆ శాపప్రభావం వల్ల సర్శంగాఉన్న నేను ఈనాడు నీ దయవల్ల 
ముక్తుడనయ్యాను. నీ చరణ కమల పరాగ స్పర్శ వల్ల నాకు మరల నా దివ్యపదం 
సంప్రాప్తించింది. నీవు భూభారం తొలగించటానికి అవతరించిన పరమాత్ముడవు. 
నీకు అభివందనము స్వామి!” అని పలికి విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ దృశ్యం 
చూచిన నందాది గోపకులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని 
(గ్రహించారు. వారంతా శ్రీకృష్ణునితో కలిసి అంబికావనం నుంచి వ్రజమండలానికి 
బయలుదేరారు. 


వ్యోమాసురుడు క 


ఒకరోజున గోవర్దన పర్వత సమీపంలో బలరామకృష్ణులు గోపాలకులతో 
కలిసి దొంగాట ఆడుతున్నారు. దొంగ అయిన వ్యక్తి మిగిలిన వ్యక్తులను పట్టుకొనాలి. 
అక్కడకు కంసునిచేత (ప్రరింపబడిన వ్యోమాసురుడు వచ్చాడు. ఆతడు బలవంతుడైన 
మయాసురుని కుమారుడు. ఆతడు ఆటలాడే బాలకులతో కలిసిపోయి ఒక్కొక్క 
బాలుణ్ణి రహస్యంగా తీసికొని వెళ్ళి ఒక పర్వత గుహలో ఉంచి ఒక పెద్ద 
శిలను ఆ ద్వారానికి అడ్డుగా పెట్టి వస్తున్నాడు. అసలైన దొంగ ఇప్పుడు దొరికాడు 
గదా అని (గ్రహించి శ్రీకృష్ణుడు ఆతనిని తన రెండు బాహుదండాలతో గట్టిగా 
పట్టుకొని విసిరి నేలకేసి కొట్టగానే వ్యోమాసురుడు విగత జీవుడయ్యాడు. ఆతని 
శరీరం నుంచి తేజస్సు బయల్వెడలి ఘనశ్యామునిలో లీనమయింది. 


ఆతని పూర్వజన్మ వృత్తాంతమిది - కాశీనగరాన్ని భీమరథుడనే ప్రసిద్దుడైన 
రాజు సరిపాలిస్తుండేవాడు. ఆతడు దానగుణశీలుడు, విష్ణుభక్తి పరాయణుడు. 
ఆరాజు తన రాజ్యాన్ని కుమారున కప్పగించి మలయాచలం మీదకు వెళ్ళి తపస్సు 


గధ భాగవతము - కృష్ణ కథామృతము 
చేయసాగాడు. ఒకనాడు ఆయన ఆశ్రమానికి పులస్త్య మహర్షి శిష్యసమేతంగా 
విచ్చేశాడు. ఆ మహర్షిని చూచి కూడా భీమరథుడు తాను కూర్చున్నచోట నుండి 
లేవలేదు. ఆయనకు నమస్కరింపలేదు. అందుకు పులస్త్యుడు కోపించి “నీవు 
అసురుడ వగుదువు గాక!” అని శపించాడు. అప్పుడా రాజు మహర్షి పాదాలపైపడి 
శరణువేడగా ఆయన కరుణించి “ద్యాపరాంతంలో మధురానగర జనపదములలోని 
పవిత్ర (వ్రజమండలంలో కృష్ణపరమాత్ముని చేతిలో నీకు ముక్తి ప్రాప్తిస్తుంది” అని 
అనుగ్రహంతో పలికాడు. ఆ భీమరథుడే మయాసురుని కుమారుడైన వ్యోమాసురుడుగా 
జన్మించి కృష్ణుని చేతిలో మోక్షం పొందాడు. 


అరిమ్రాసురుడు = 


ఒకనాడు కంసుని చేత (పేరితుడైన అరిష్టాసురుడు ఒక వృషభరూపంలో 
వచ్చి గోపబాలకుల మధ్య విహరించసాగాడు. భీకరంగా రంకెలు వేస్తూ తన 
కొమ్ములతో పర్వతసానువుల్ని బద్దలు చేస్తూ ఉన్న ఈ వృషభాన్ని చూచి గోపాలురు 
గోపికలు భయపడి అటుఇటు పరుగులుతీశారు. దైత్యనాశకుడైన కృష్ణపరమాత్ముడు 
వారిని భయపడవద్దని చెప్పి ఆ వృషభమును కొమ్ములు పట్టి వెనుకకు నెట్టివేశాడు. 
ఆ వృషభం కోపంతో వచ్చి కృష్ణుణ్ణి రెండు యోజనముల దూరం తీసికొని 
వెళ్ళింది. కృష్ణుడప్పుడు దాని తోకను పట్టుకొని గిరగిర (త్రిప్పి నేలపై విసిరికొట్టాడు. 
అది కోపంతో కొమ్ములతో నేలను పెళ్ళగించగానే నేలలోపల నుంచి జలధారలు 
పైకి ఉబికినాయి. కృష్ణుడు ఆ వృషభము కొమ్ములను పట్టి నేలపై కొట్టగానే 
దాని ప్రాణం పోయినంతపని అయింది. అప్పుడది ఒక (బ్రాహ్మణ రూపం ధరించింది. 
ఆ బ్రాహ్మణుడు నందనందనుని పాద పద్మములపై పడ “ఓ పరమాత్మా! 
నేను బృహస్పతి శిష్యుడను. వరతంతువనే (బ్రహ్మచారిని. నేను విద్యాభ్యాసం 
నిమిత్తమై బృహస్పతి దగ్గరఉన్నాను. ఒకనాడు నాకు తెలియక కాళ్ళు జాపుకొని 
ఆయన ఎదుట కూర్చున్నాను. అప్పుడు గురువు గారికి కోపం వచ్చి “ఓరి 
దుర్చుద్దీ! నీవు నన్ను అవమానించటం కోసం ఎదురుగా ఎద్దువలె కూర్చున్నావు. 
నీవు ఎద్దువు అవుతావు” అని శపించారు. పరమాత్మా! ఆ శాపం వల్ల నేను 
వంగదేశంలో వృషభంగా జన్మించాను. అసురుల సాహచర్యంవల్ల నాలో అసురభావాలు 
కలిగాయి. ఇప్పుడు నీ అనుగ్రహం వల్ల నాకు శాపవిముక్తి కలిగింది, అసురభావాలు 
తొలగిపోయాయి.” అని పలికి అనేక విధాలుగా స్తుతించి దేదీష్యమానమైన విమానంపై 
దివ్యలోకాలకు వెళ్ళాడు అని నారదమహర్షి బహుళాశ్యమహారాజుకు వివరించాడు. 





కంసుని దురాలోచన ; 


బహుళాశ్వుడు నారదునితో “ఓ మహర్షీ! కృష్ణ భగవానుడు మధురలో 
ఏయే లీలలు చేశాడు? కృష్ణుడు కంసుణ ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? 
నాకు విశదపరచు”మని అడిగినప్పుడు నారదుడిలా తెలియచెప్పసాగాడు - ఓరాజా! 
ఒకనాడు సాక్షాత్తు శ్రీహరి (ప్రేరణతో నేను భగవంతుని దైత్యవధ కార్య(క్రమాన్ని 
కొనసాగింప చేయటానికై మధురానగరం వెళ్ళాను. అక్కడ కొలువుకూటంలో కంసుడు 
తానిదివరకు ఇంద్రుని దగ్గరనుండి తెచ్చుకొన్న సింహాసనంపై, శ్వేత ఛత్రం (క్రింద 
కూర్చొని ఉన్నాడు. ఆతడు బలపరా(క్రమాలతో, క్రూరత్వంతో నాగరాజు వలె 
దుస్సహుడై ఉన్నాడు. ఆతడు నన్ను చూచి అతిథి సత్కారాలు చేసి ఆహ్వానించాడు. 
అప్పుడు నేను కంసుణ్లీ చూచి ఓ మధురా నరేశ్యరా! ఆనాడు నీ చేతులలో 
నుంచి ఆకాశానికి ఎగిరిపోయిన బాలిక దేవకీతనయకాదు. ఆమె యశోద కుమార్తె, 
దేవకికి శ్రీకృష్ణుడు జన్మించాడు. రోహిణికి బలరాముడు జన్మించాడు. ఓ దైత్యరాజా! 
ని శత్రువులైన బలరామ శ్రీకృష్ణుల్ని వసుదేవుడు తన మిత్రుడైన నందుని దగ్గర 
భద్రంగా ఉంచి రక్షించుకున్నాడు. పూతన దగ్గర నుంచి అరిప్ట్రాసురుని వరకు 
నీవుపంపిన రాక్షసులనందర్నీ బలరామకృష్ణులే సంహరించారు. వారిద్దరే ని పాలి 
మృత్యువులని అనుకుంటున్నారు అని అన్నాను. నా మాటలు విని కంసుడు 
కోపంతో ఊగిపోయాడు. ఆతడు శూరనందనుడైన వసుదేవుణ్ణి నిండు సభలోనే 
సంహరించటం కోసం కత్తిదూశాడు. కాని నేను ఆతనిని వారించాను. అప్పటి 
నుంచి కంసుడు వసుదేవుణ్ణి భార్యతో సహితంగా సంకెళ్ళు వేసి చెరసాలలో 
పెట్టించాడు. ఇక అక్కడ నుండి నేను వచ్చాను. 

తరువాత కంసుడు బలరామకృష్ణుల్ని వధింపదలచి దైత్యశ్రేష్పుడైన కేశి 
కోసం కబురు చేశాడు. ఆ తరువాత చాణూరుడు మున్నగు మల్టులను, కువలయాపీడమనే 
ఏనుగును రప్పించాడు. వారిని చూచి కంసుడు “ఓ కూటా! ఓ తోశలా! మహాబలుడవైన 
చాణూరా! బలరామకృష్ణులిద్దరూ నాకు మృత్యు రూపులు. ఈ వఐఎషయం నాకు 
నారదుడు స్వయంగా చెప్పాడు. వారిద్దరూ ఇక్కడకు వచ్చినప్పుడు మీరంతా 
కలిసీ మల్లయుద్దం చూస్తున్న వారిద్దరినీ హతమార్చాలి. మల్లభూమిని సత్వరమే 
సిద్దం చెయ్యండి. ఓ మహావతా! రంగశాల ద్వారం దగ్గర మదించిన కువలయాపెడాన్ని 


112 గ్‌ భాగవతము - కప కథావ్వు తము 


నిలిపి వారిద్దరూ (ప్రవేశించేటప్పుడు వారిని సంహరింపచేయాలి. రేపు వచ్చే చతుర్దశినాడు 
ధనుర్యజ్ఞం చెయ్యాలి. అమావాస్యనాడు మల్లయుద్ధం జరుగుతుంది” అన్నాడు. 


అక్రూరుడు : 


కంసుడు వెంటనే అక్రూరుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిపించి “అ(క్రూరా! 
నీవు నాకు మాన్యుడవైన మంత్రివి. నేను చెప్పే ఈ మంచి మాట విను. ఓ 
మహామతీ! రేపు ఉదయమే నంద(వ్రజానికి బయలుదేరి వెళ్ళు. వసుదేవుని కుమారులైన 
బలరామకృష్ణులు నాకు శత్రువులు. వారక్కడ ఉన్నారు. నందరాజు గోపగణ సహితంగా 
కానుకలు తీసికొని ఇక్కడకు వస్తాడు. వారితోపాటు మధురా నగరం చూపించటం 
కోసం బలరామకృష్ణుల్ని కూడా రథంపై కూర్చొనబెట్టుకొని శీఘ్రంగా ఇక్కడకు 
తీసికొనిరా, ఇక్కడకు వచ్చిన తరువాత ఏనుగుచేతగాని మల్టులచేతగాని నేను 
వారిద్దరినీ తుదముట్టింపచేస్తాను. తరువాత వసుదేవునకు సహాయం చేసే నందరాజు, 
వృషభానుడు, నవనందులు, ఉపనందులందర్నీ సంహరిస్తాను. తదనంతరం వసుదేవునకు 
సహాయకుడైన దేవకుణ్ణి, వసుదేవుణ్తి, వృద్ద జనకుడైన ఉ(గ్రసేనుణ్ణి హతమారుస్తాను. 
వీరంతా అయిన తరువాత సమస్త యాదవుల్ని చంపివేస్తాను. ఇందులో సంశయం 
లేదు. 


ఓ సచివశేఖరా! వీరంతా దేవతలు, మనుష్యరూపాలలో ఉన్నారు! చంద్రావతిపతి 
శకుని నాకు మంచి మిత్రుడు. భూతసంతాపన, ష్ట్ర వృక, శంబర, కాలనాభ, 
మహానాభ, హరిశ్మశ్రులు నాకు ప్రాణస్నేహితులు. జరాసంధుడు నాకు మామ. 
ద్వివిదుడు నాకు మిత్రుడు. బాణాసుర, నరకాసురులు నేనంటే అభిమానం ఉన్నవారు. 
వీరంతా ఈ పృధ్విని జయించి, ఇంద్రాది దేవతలందర్నీ బంధించి ధన సంపత్తికి 
అధిపతులయ్యారు. కుబేరుణ్ణి మేరుపర్వత దుర్గమ కందరంలో పడవేసి వీరు 
త్రిలోకపాలకులయ్యారు. ఓ అక్రూరా! నీవు నీతివిశారదులలో శు(క్రాచార్యునితో 
సమానుడవు. సంభాషణా చాతురిలో బృహస్పతి తుల్యుడవు. అందువల్ల నీవు 
ఈపని చెయ్యాలి” అన్నాడు. 

అందుకు అ(క్రూరుడు “ఓ యదురాజా! నీవు మహాసాగరం వంటి మనోరథాన్ని 
రచించావు. దైవేచ్చ తోడ్పడితే ఈ సము(ద్రం గోష్పాదంతో సమానమవుతుంది. 
దైవం అనుకూలించకపోతే ఇది అపారమైన మహాసాగరమే”. అన్నాడు. అప్పుడు 


మధురా ఖండము 113 
కంసుడు “బలవంతు డెప్పుడూ దైవ సహాయం వదిలి కర్తవ్యం నిర్వహిస్తాడు. 
కాని బలహీనుడు దైవ సహాయం పొంది చతికిలబడి కుర్ఫుంటాడు” అని కోపంతో 
సింహాసనం మీద నుంచి లేచి అంత:పురం లోపలకు వెళ్ళాడు. 


కేశి ; 


నారదుడిలా అంటున్నాడు “ఓ మిథిలేశ్యరా! అప్పుడు బలవంతుడు 
మదోన్మత్తుడు, అయిన మహాదైత్యుడు కేశి అశ్శరూపం ధరించి అతివేగంగా 
బృందావనంలోకి వెళ్ళి మేఘగర్జ్దన వంటి సంకిలింపుచేశాడు. ఆ గుజ్జం కాలి 
తాకిడికి చెట్టు విరిగి పడిపోసాగాయి. దాని తోక విసురుకి ఆకాశంలోని మేఘాలు 
ముక్కలు ముక్కలు కాసాగినాయి. దాని వేగం దుస్సహంగా ఉంది. దానిని 
చూచి గోప గోపికలంతా భయ భ్రాంతులై కృష్ణపారమాత్ముణ్లి శరణువేడారు. ఆర్తజనావనుడైన 
కృష్ణుడు వారిని చూచి “నేనుండగా భయమెందుకు” అని వారికి అభయమిచ్చాడు. 
అంతలోనే ఆ మహాసురుడు పరుగు పరుగున వచ్చి తన నోటితో శ్రీహరిని 
పట్టుకొని ఆకాశమార్గంలో అమితవేగంతో పయనింపసాగాడు. ఆకాశంలో వారిద్దరికీ 
రెండు జాముల పాటు ఘోరయుద్దం జరిగింది. ఆ అశ్యం తన కాళ్ళతో, మెడతో, 
నోటితో తోకతో కృష్ణుణ్ణి హింసింపసాగింది. శ్రీహరి దానిని రెండు చేతులతో 
పట్టుకొని గిరిగిరా (త్రిప్పి విసిరి నేలకేసి కొట్టాడు. తిరిగివచ్చిన దాని నోట్లోకి 
శ్రీహరి తన చేతిని పోనిచ్చాడు. అది ఆసాధ్యమైన రోగం వలె [క్రమక్రమంగా 
పెద్దది కాసాగింది. ఇక ఆ రాక్షసునకు ఊపిరిసలపడం కూడా కష్టమైపోయి వాని 
పొట్ట పగిలిపోయింది. అశ్యరూపధారి అసురుడు (ప్రాణం వదిలిపెట్టాడు. శరీరం 
వదిలిపెట్టగానే ఆతడు దివ్యరూపం ధరించి శ్రీకృష్ణునకు రెండుచేతులు జోడించి 
అభివందనం చేసి ఇలా అన్నాడు. 


కేశి పూర్వజన్మ : 


“ఓ మాధవా! నేను చంద్రుని అనుచరుడను. నన్ను కుముదుడని అంటారు. 
తేజోవంతుడను, రూప వంతుడను అయిన నేను ఇంద్రునకు ఛత్రం పట్టేవాడిని, 
పూర్వం ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేసి, ఆ(బ్రహ్మ హత్యా పాతకం సోగొట్వు 
కొనటానికి ఆశ్వమేధ యాగం చేశాడు. ఆయజ్ఞాశ్యం శ్వేతవర్షంలో ఉన్నది. దాసి 

ణా భం 
చెవులు నల్లగా ఉన్నాయి. అది మనోవేగంతో ప్రయాణం చేసేది. దాని సౌందర్య 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


పరా(క్రమాలను చూచిన నాకు దానిని అధిరోహించాలనే కోరిక కలిగింది. వెంటనే 
నా కోరిక నెరవేర్చుకొనటానికై నేను ఆ శ్వాన్ని హరించి అతల లోకానికి 
వెళ్ళిపోయాను. అక్కడ నన్ను మరుత్తులు చూచి బంధించి తెచ్చి దేవేంద్రుని 
దగ్గర పడవేశారు. అప్పుడు దేవేంద్రుడు నన్ను చూచి “ఓరీ దుర్చుద్దీ! నీవు 
రాక్షసుడవవుతావు. భూతలంపై కొన్ని మన్వంతరాల వరకు నీవు ఇలా అశ్వరూపంలోనే 


ఉంటావు” అని శపించాడు. 


ఓ ప్రభూ! ఈనాడు నేను నీ దివ్య హస్తాలలో శాప విముక్తుడ నయ్యాను. 
ఓ దేవా! ఇక నీవు నన్ను సేవకునిగా స్వీకరించు. నా మనస్సు నీ చరణ 
కమలములపైలగ్నమయింది. నీవు లోకైకసాక్షిభూతుడవు. నీకు నమస్కారము” అని 
పలికాడు. ఓ మిథిలేశ్వరా! కుముదుడు ఈవిధంగా పలికి శ్రీకృష్ణునకు ప్రదక్షిణం 
చేసి అత్యంత ్రకాశమానమైన ఉత్తమ విమానాన్ని అధిరోహించి దిశలన్నిటిని 
దేదీప్వమానం చేస్తూ వైకుంఠధామానికి వెళ్ళాడని నారదమహర్షి వచించాడు. 


అక్రూరుని |వ్రజ ప్రవేశము : 


నారదమహర్షి బహుళాశ్వునితో ఇలా చెప్తున్నాడు. ఓ మిథిలేంద్రా! అక్రూరుడు 
కంసుని కార్యం నెరవేర్చటం కోసం రథంమిద నందవ్రజానికి బయలుదేరాడు. 
ఆతనికి పురుషోత్తముడైన శ్రీకృష్ణుని పట్ట అపారమైన భక్తి ఉన్నది. బుద్దిమంతుడైన 
అక్రూరుడు ఆవిధంగా వెళుతూ మార్గమధ్యంలో ఇలా భావింప సాగాడు. “ఈరోజు 
నేను భగవంతుడైన శ్రీహరిని దర్శనం చేసికొనబోతున్నాను ఇందుకు కారణంగా 
నేనేపుణ్యం చేసిఉంటాను? నిస్వార్హంగా ఏదానం చేసి ఉంటాను? ఏ ఉత్తమ 
యజ్ఞం, తీర్థయాత్ర, బ్రహ్మణసేవ చేసి ఉంటాను? పూర్వజన్మలో నేను ఏతపం 
చేశాను? ఏ సాధుపురుషుల సేవ చేశాను? లేకపోతే ఇప్పుడు నాకు శ్రీకృష్ణపరమాతు శని 
దర్శనం _ఎందుకు కలుగుతుంది? ఈ స్వామిని దర్శించిన వాని జన్మ సఫలం 
కదా” అనుకుంటూ ఉత్తమ శకునాలను చూస్తూ, గాందినీ నందనుడైన అక్రూరుడు 
సంధ్యాసమయానికి గోకులంలో (ప్రవేశించాడు. శంఖచక్రాలతో కూడుకొనియున్న 
శ్రీకృష్ణ చరణారవిందాల చిహ్నాలు ఆ గోకులం ధూళిలో అ(క్రూరునకు కనిపించాయి. 
ఆతడు ఉత్కంఠతో, భక్తిభావంవల్ల కలిగిన ఆనందంతో విహ్యలుడై రథం మీద 
నుంచి క్రిందకు దూకి ఆ ధూళిలో దొర్హసాగాడు. ఆ సమయంలో ఆతని 
నేత్రాల నుంచి ఆనందబాష్పాలు పొంగి పొరలసాగాయి. 


మధురా ఖండము 


ఓ మిధిలేశ్యరా! ఎవరి హృదయంలో శ్రీకృష్ణుని పట్ల భక్తిభావం ఉత్పన్నమవుతుందో, 
అటువంటివానికి ఈ సమస్త ప్రపంచ సుఖము తృణ(ప్రాయంగా తుచ్చమై కనిపెస్తుంది. 
తరువాత అక్రూరుడు రథంపై నందుని గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ గోష్టంలో 
చూస్తే బలరాముడు, కృష్ణుడు అక్కడే ఉన్నారు. పురాణపురుషులైన వారిద్దరూ 
వజ్ర, ఇంద్రనిల మణిపర్వతాలవలె ప్రకాశిస్తున్నారు. వారి కిరీటాలు బాలసూర్యకాంతుల్ని 
ప్రసరిస్తున్నాయి. శరన్మేఘచ్చాయ నీలిమేఘచ్చాయ పోలిన దేహాలపై కాంతులీనే 





వస్ర్తాలను ధరించి యున్నారు. వారిరువురను చూడగానే అక్రూరుడు వెంటనే 
రథం మీద నుంచి దిగి భక్తి భావ వివశుడై వారి చరణకమలములపై పడిపోయాడు. 
ఆతని కనుల నుండి ఆనందా(శువులు స్రవిస్తున్నాయి. ఆతని శరీరం భక్తి తన్మయత్వంతో 
పులకించిపోయింది. 


అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు తన రెండు చేతులతో పట్టుకొని లేవదీశాడు. 
మాధవుని దయకు ఆతడు వివశుడయ్యాడు. వారి మువ్వురు ఇంటికి చేరుకున్నారు. 
అక్కడ కృష్ణుడు అ(క్రూరునకు అతిథి సత్కారాలు చేసి, ఒక ఆవును ఆతనికిచ్చి 
సరసభోజనం పెట్టాడు. కృష్ణుడు అక్రూరుని చేతిని తన చేతిలోనికి తీసికొని 
“నివు కంసుని రాజ్యంలో ఎలా ఉంటున్నావు? తన సోదరికి జన్మించిన చిన్న 
చిన్న శిశువులనే సంహరించినవాడు ఇతరుల్ని దయతో ఎలా చూడగలడు?” 
అని అడిగాడు. నందుడు ఇంటిలోపలకు వెళ్ళిన తరువాత కృష్ణుడు తన తల్లిదండ్రుల 
క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. 


అక్రూరుడు కృష్ణునితో “ఓ దేవా! మొన్నటిరోజున భోజరాజైన కంసుడు 
చేత కత్తిపట్టుకొని వసుదేవుణ్ణి చంపటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు నారదమహర్షి 
ఆతనిని నివారించాడు. యాదవులు బంధుమిత్రసహితంగా వెరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు. 
ఆతడిప్తుడు యాదవులను సంహరించటానికి, దేవతలను జయించటానికి 
సిద్ధమవుతున్నాడు. జగదుద్దారకులైన మీరిద్దరూ అవశ్యము మధురకు విచ్చేయవలసింది. 
మీఇరువురివల్ల తప్ప మరెవరిచేత కూడా ఈ కార్యక్రమం నెరవేరేది కాదు” 
అని పలికాడు. 


అ(క్రూరుని మాటలు విని శ్రీకృష్ణుడు బలరామునితో సహితంగా వెళ్ళి 
నందుని సలహా తీసుకున్నాడు. తరువాత యాదవులతో కృష్ణుడు “ఓ బంధువులారా! 


116 గర్గ భాగవతము - కృష్ష కథామృతము 


వృద్ద యాదవులతో, బలరామునితో, నందరాజుతో నేను మధురానగరం వెళుతున్నాను. 
నవనందులు, ఉపనందులు, ఆరుగురు వృషభానులు ఉదయమె లేచి మధురానగర 
యాత్రకు బయలుదేరతారు. మీరంతా పాలు, పెరుగు, నెయ్యి ఒకచోట సేకరించి 
ఉంచండి. రాజులకు సమర్సించటానికి మరికొన్ని ఉపాయనాలను కూడా సిద్దపరచండి. 
ఎడ్డబండ్లతో పాటు రథాలను కూడా సిద్దంచేసి ఉంచండి” అని చెప్పాడు. గోపకులంతా 
ఈ మాటలు విని వారి వారి ఇళ్లకు వెళ్ళి గోపకాంతలతో కృష్ణుడు చెప్పిన 
మాటలన్నీ చెప్పారు. అంతే! గోపికల హృదయాలు ఉద్విగ్నతతో నిండిపోయాయి. 
కృష్ణుడు తమ్మువీడి వెళుతున్నాడనే విరహంతో విహ్యలలయ్యారు. అందరి ఇళ్ళల్లో 
నుంచి గోపికలు ఒకచోటకు చేరి ఇదే విషయం మాట్లాడుకొనసాగారు. 


గోపికల విరహం : 


ఓ మహారాజా! శ్రీకృష్ణుని ప్రయాణవార్త వృషభానుని ఇంటికి కూడా చేరింది. 
ప్రేయతముడిలా వెళుతున్నాడనే మాట విని వృషభానునందనయెన రాధ దు:ఖితమతి 
అయింది. ప్రభంజనం వల్ల నేలకూలిన అరటిచెట్టువలె ఆమె నేలమీద పడి మూర్చపోయింది. 
కొందరు గోపికల వదనాలు వాడిపోయాయి. వారి వ్రైళ్ళ ఉంగరాలు హస్తకంకణాలైనాయి. 
ఆ గోపకాంతలు తమ తమ గృహాలలో “శ్రీకృష్ణ గోవింద హరే మురారే” అని 
స్మరస్తూ అత్యంత విహ్యల చితాలతో స్తిమితం లేకుండా ఉన్నారు. అప్పుడు 
వారు గృహకృత్యాలనన్నిటిని వదిలి యోగులవలె కూర్చొని ధ్యానమగ్నలయ్యారు. 


మరికొందరు గోసికలు ఒకరితో నొకరు శ్రీకృష్ణుని ప్రయాణ విషయం 
మాట్లాడుకొంటున్న సమయంలో వారి వారి కంఠాలు గద్గదములై నోటమాట 
రాని స్టీతి ఏర్పడింది. వారి నేత్రాలు బాప్పధారలతో వన్నె కోల్పోయినాయి. అప్పుడు 
గోపికలు ఇలా అనుకున్నారు. “ఆహా! మోహం లేని వారి చరిత్ర విచిత్రంగా 
ఉంటుంది. అది నోటితో చెప్పదగినది కాదు. నిర్మోహంతో ఉన్నవారు నోటితో 
చెప్పేది ఒకటి, వారి హృదయంలో ఉండేది మరొకటి. వారి మనోభావాలు దేవతలకు 
కూడా తెలియవు. అటువంటిది మానవమా(తులమైన మనకెలా తెలుస్తుంది? రాసక్రీడ 
సమయంలో చెప్పిన మాటలనన్నీ అబద్దాలు చేసి తాను మధురకు వెళ్ళటానికి 
సిద్దమౌతున్నాడు. మన ఈ (ప్రాణవల్లభుడు మధురాపురం వెళ్ళినంత మాత్రంచేత 
మనకు ఏ కష్టమూ కలుగదు.” 


మధురా ఖండము 


రాధ విరహం : 


నారద మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓరాజా! ఈవిధంగా మాట్టాడుకొంటున్న 
గోపికల విరహక్షేశం (గ్రహించి కృష్ణపరమాత్ముడు వెంటనే వారందరి గృహాలకు 
వెళ్ళాడు. ఓ మిథిలేశ్వరా! ఎంతమంది (వ్రజకాంతలున్నారో అన్ని రూపాలను ధరించి . 
శ్రీకృష్ణుడు వారందరికీ వేరు వేరుగా కనిపించాడు. రాధాదేవి భవనంలోకి వెళ్ళి 
చూస్తే అక్కడ సఖురాండ్ర మధ్య ఆమె నేలపై మూర్చపోయిఉన్నది. అప్పుడు 
కృష్ణుడు మధురస్వరంతో మురళీ గానం చేశాడు. వంశీనాదం విని రాధ వెంటనే 
కనులు తెరచి చూచింది. ఎట్టఎదుట గోవిందుడు కనిపించాడు! పద్మిని సూర్యుణ్ణి 
చూచి ప్రసన్నురాలయినట్టు, పద్మినీ నాయిక రాధ తన ప్రాణ వల్లభుణ్ణి ఎట్ట 
ఎదుట చూచి ఆనంద పారవశ్యం పొందింది. దుఃఖంతో ఉద్విగ్నమై యున్న 
ఆమెతో కృష్ణపరమాత్ముడు మేఘ గంభీర నాదంతో ఇలా అన్నాడు. “భద్రా! 
ఓ రాధికా! నీ మనస్సు ఎందుకు ఉదాసీనంగా ఉంది? నీవు ఈ విధంగా 
దు:ఖించటం తగదు. నా మధురానగర ప్రయాణం విని బాధపడుతున్నావా? 
ఇటుచూడు విధాత అభ్యర్థన వల్ల భూలోకంలో భారం తొలగించటంకోసం, కంసాది 
అసురులను సంహరించటం కోసం నితోటి నేను భూమిపై అవతరించాను. ఆ 
సంకల్పాన్ని నెరవేర్చటం కోసం నేను మధురకు వెళ్ళి భూభారం తగ్గించవలసి 
ఉంది. అది నెరవేర్చి వెంటనే ఇక్కడకు వచ్చి నికు ఆనందం కలిగిస్తాను”. 


జగదీశ్వరుడైన శ్రీహరి ఈవిధంగా పలికిన వెంటనే వియోగవిహ్యలయైన 
రాధ దావాలంచే దగ్గంచేయబడిన లతవలె మూర్చపోయింది. అప్పుడు కంపము, 
రోమాంచము మొదలైన సాత్వికభావాలు అంకురించాయి. అటువంటి దశలో ఆమె 
'ప్రాణవల్లభునితో ఇలా పలికింది” ఓ (ప్రాణనాథా! నీవు భూభారం తగ్గించటం 
కోసం తప్పక మధురానగరం వెళ్ళు. కానీ ఈలోగా నా ప్రతిజ్ఞ కూడా ఒక్కసారి 
విను. ఇక్కడ నుంచి నీవు వెళ్ళిన తరువాత నేను ఈ శరీరం ధరించి ఉండను. 
ఈమాటను నీవు నమ్మనట్లయితే మరొకసారి నీవు మధుర వెళుతున్న విషయం 
ప్రస్తావించి చూడు నీకు తెలుస్తుంది. నేను కథాశేషంగా మిగిలిపోతాను. నా ప్రాణం 
కర్ఫూరు ధూళికణంలాగా ఆహుతి కావటానికి సిద్దంగా ఉంది." 


అప్పుడు భగవంతుడిలా అన్నాడు “ఓ రాధికా! నేను వేద స్వరూపమైన 


118 గర్గ భాగవతము - క్రుష్ణ కథామృతము 


నా మాటనైనా ఉల్లంఘింపగలను కాని నా భక్తుల మాటను మాత్రము ఉల్లంఘించే 
శక్తి నాకు లేదు. పూర్వం గోలోకంలో జరిగిన కలహంలో శ్రీదాముడిచ్చిన శాపంవల్ల 
మన ఇద్దరికీ నూరు సంవల్సరాల పాటు వియోగం కలుగవలసిఉంది. ఇందులో 
సంశయం లేదు. ఓ కల్యాణీ! రాధికా! శోకింపకు. నేను నీకిచ్చిన వరాన్ని గుర్తుంచుకో. 
నీవియోగ దుఃఖ శాంతికోసం ప్రతినెలలో ఒకరోజు నేనునీకుదర్శనంఇస్తాను”. 


ఆ మాటలు విని రాధ కృష్ణపరమాత్మునితో- “స్వామి! నా విరహ దుఃఖ 
శాంతి కోసం ఆవిధంగా 'ప్రతినెలలో ఒకరోజు దర్శనం (ప్రసాదింపకపోతే నేను 
ప్రాణపరిత్యాగం చేస్తాను. ఓ లోకాభిరామా! జనభూషణా! విశ్వదీపా! మదనమోహనా! 
ఆనందకుందా! యదకులనందనా! నందకిశోరా! నాకు ఒట్టువేసి చెప్పు. ప్రతినెలలో 
ఒకరోజు వచ్చి దర్శనం ప్రసాదిస్తావుకదూ!” అని పలికింది. అప్పుడు కృష్ణుడు- 
“ఓ రాధా! గోవుల మీద ఒట్టువేసి చెప్తున్నా. ఇందులో ఎటువంటి సందేహం 
వద్దు. నిస్వార్దంగా భగవంతునితో మైత్రి నెరపేవాడు ధన్యుడు. అలా కాకుండగా 
స్వార్హ భావంతో కపటంతో (ప్రవర్తించేవాడు కేవలం నటుడు. అటువంటివారిని 
ధిక్కరించాలి. ఏవిధంగా కర్మేంద్రియాలు శబ్ద స్పర్శ్భరూపరస గంధాదులను స్వయంగా 
(గహింపలేవో అదేవిధంగా సకామ భావనతో ఉన్న మునులు భగంతుని నిరపేక్షమైన, 
నిర్గుణామైన, గూఢమైన, పరమసుఖాన్ని కొంచం కూడా  తెలిసికొనలేక 
పోతున్నారు. ఏవిధంగా జ్ఞానేంద్రియాలు రసగంధాదుల విషయాలను తెలిసి 
కొంటున్నాయో, ఆవిధంగా సమదర్శనము జితేంద్రియత్వము, అపేక్షరాహిత్యముగల 
మహాత్ములు నిష్కామమైన నా పరమ సుఖానుభవాన్ని పొందగలుగుతున్నారు. 


ఓ భామినీ! మనస్సులోని సమస్త భావాలు పరస్పరాశ్రితాలు. అవి ఒకదానితో 
ఒకటి అనుబంధం కలిగి ఉంటాయి. అందువల్ల (పేమ అనేది కూడా ఏకపక్షంగా 
కలిగేదికాదు. రెండు వైపుల నుంచీ ఉండాలి. అందువలన ని నుంచి నావైపు 
(ప్రేమ పొంగిపొరలాలి. ఈ (ప్రపంచంలో ప్రేమతో సమానమైనది వేరేదీ లేదు. 


ఓ రాధా! భాండీర వనంలో నీ మనోరథం నెరవేరింది. మరల అదేవిధంగా 
జరుగుతుంది. సత్సురుషులు ఏ నిర్హేతుకమైన (ప్రేమను చూపుతారో దానిని కూడా 
సాధుపురుషులు నిర్గుణమని భావిస్తారు. ఏవిధంగా పాలను తెల్లదనాన్ని వేరుచేసి 
చూడలేమో, అదేవిధంగా నిన్ను రాధ అని, నన్ను కేశవుడని భేద బుద్దితో చూడనివారు 
నిష్కామభావనవల్ల కలిగిన భక్తిచేత నాబ్రహ్మపదాన్ని పొందగలుగుతున్నారు” ఈ 


మధురా ఖండము 
విధంగా రాధను, గోపికలను ఆశ్యాసించి నీతికుశలుడైన గోవిందుడు నందభవనానికి 
తిరిగివచ్చాడు. 


శ్రీకృష్ణుని మధుర [ప్రయాణము : 


సూర్యోదయం కాగానే .నందాది గోపకులు ఎడ్డబండ్లమీద కానుకలు తీసికొని 
రథాన్ని అధిరోహించారు. బలరాముడు శ్రీకృష్ణుడు తన రథంపై ఆసీనులు కాగా 
గాందినీ పుత్రుడైన అక్రూరుడు మధురవైపు ప్రయాణం సాగించాడు. నూర్గంలో 
అనేకమంది గోపాంగనలు నిలబడి, కోపంతో, మోహంతో విహ్యలచిత్తలై నందవ్రజం 
నుంచి కృష్ణుడు వెళుతున్నదృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. వారు అ(క్రూరుళ్ణి “క్రూరుడు 
(కూరుడ”ని అంటూ పరుషంగా మాట్టాడసాగారు. మేఘాలు సూర్యుణ్ణి కప్పివేసి నట్టుగా 
గోపకాంతల సముదాయాలు అక్రూరుని రథాన్ని నలువైపులనుంచి చుట్టుముట్టాయి. 


ఓ రాజా! భగవంతుని విరహంవల్ల వ్యాకులంపొందిన గోపకాంతలు అక్రూరుని 
రధాన్ని, గుజ్ఞాలను, సారధిని కర్రలతో కొట్టడం ఆరంభించారు. ఆ దెబ్బలవల్ల 
ఆశ్యాలు అటుఇటు పరుగెత్తసాగాయి. గోపికల రెండు (వ్రేళ్ళ దెబ్బలకే సారధి 
ఆ రథంపైనుంచి (క్రింద పడ్డాడు. లోకం ఏమనుకుంటుందో అనే భావనకు 
తిలాంజలి యిచ్చి గోపికలు బలరామకృష్ణులు చూస్తూండగానే అక్రూరుణ్ణి బలవంతంగా 
రథంపైనుంచి (క్రిందకు లాగి అతణ్ణి కొట్టటం ఆరంభించారు. గోపకాంతలు ఆవిధంగా 
సేనా వాహినివలె (ప్రవర్తించటం చూచి బలరామకృష్ణులు గాందినీనందనుడైన అ(క్రూరుణ్ణి 
రక్షించి గోపికల నిలా శాంతపరచారు- “ఓ (వ్రజకాంతలారా! బాధపడకండి. నేనీరోజు 
సంధ్యాసమయానికే తిరిగి వస్తాను. ఈ అక్రూరుని ఎదుట (వ్రజవాసులమైన మనం 
నవ్వులపాలు కాకూడదు, ఆవిధంగా మిరుప్రయత్నం చెయ్యాలి.” అని పలికి 
బలరామకృష్ణులు అ(క్రూరునితో సహితంగా అందమైన రథంపై మధురాపురంవైపు 
తరలివెళ్ళారు. వారి రథము, కేతనము, అశ్యాల కాలిగిట్టలవల్లరేగిన ధూళి 
కనిపించినంతసేపు మోహవశలైన గోపికలు ఆ మార్గంలో చిత్రంలో లిఖింపబడిన 
విధంగా చూస్తూ నిలబడిపోయారు. కృష్ణుడు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొని 
వారు మాధవుని పునరాగమనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 


యమునలో అద్భుత దృశ్యం - 


అక్రూరుడు బలరామకృష్ణులతో మధురానగర ఉపవనం దగ్గరకు చేరుకొని 


120 గర భాగవతము - కృష్ణ కథామృతము 


యమునా తీరంలో రథం నిలిపాడు. కృష్ణ్పపరమాత్ముడు రథందిగి యముననలో 
మంచినీరు (త్రాగి వచ్చి కూర్చున్నాడు. అక్రూరుడు బలరామకృష్ణుల అనుజ్ఞ (గ్రహించి 
నిత్య నైమిత్తిక కర్మల నాచరించటానికి యమునానది నీటిలోకి దిగాడు. ఆ 
నీరు అగాధంగా ఉంది. ఆ నీటిలో అ(క్రూరునకు బలరామకృష్ణులు సంభాషిస్తూ 
కనిపంచారు. ఆదృశ్యంచూచి అక్రూరుడు చకితుడై ఒడ్డుపైకి వచ్చి రథంవైపు 
చూశాడు. రథంమీద బలరామకృష్ణులిద్దరూ కూర్చొని కనిపించారు. అక్రూరుడు 
మరల నీటిలోకి వెళ్ళి చూచాడు. బలరాముడు నాగరాజైన ఆదిశేషుని రూపంలో 
చుట్టచుట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆతని ఒడిలో పరమ ప్రకాశమయమైన గోలోకము, 
గోవర్షన పర్వతము, యమునానది, మనోహర బృందావనము, కోటి సూర్యుల 
కాంతితో జ్యోతిర్మండలము కన్చింవసాగాయి. ఆకాంతి మండలంలో 
రాసమండలంమధ్యలో కోటి మన్మథ సౌందర్య కోమలాంగుడైన కృష్ణపరమాత్ముడు 
రాధా సహితంగా అ(క్రూరునకు దర్శనం ఇచ్చాడు. అప్పుడు అ(క్రూరుడు శ్రీకృష్ణుణ్ణి 
పరమాత్మగా పర\బహ్మగా తెలిసికొని మరలమరల నమస్కరించి అంజలి ఘటించి 


ఇలా స్తుతించాడు. 


నమ: శ్రీకృష్ణవంద్రాయ పరిపూర్ణతమాయచ 

అసంఖ్యాండాధిపతయే గోలోకపతయే నమ: 

శ్రీరాధాపతయే తుభ్యం వ్రజాధీశాయ తే నమ: 

నమ: శ్రీనందపుతాయ  యశోదానందనాయచ 

దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే 

యాదూత్తమ జగన్నాథ పాహిమాం పురుషోత్తమం 

వాణీ సదా తే గుణవర్లనేస్యా త్కర్జౌ కథాయాం దోశ్చకర్మణి 
మన: సదా త్వచ్చరణారవిందయో: దృశౌ స్ఫ్సురద్దామ విశేషదర్శనే 


“అనంఖ్యాకవైన (బ్రహ్మాండాలకు అధిపతి, గోలోకధామ స్వామి, 
పరిపూర్ణతముడునైన శ్రీకృష్ణచం(ద్రునకు నమస్కారము. రాధా ప్రాణవల్లభా! 
వ(జ్రాధీశ్యరా! నందనందనా! యశోదతనయా! నీకు నమస్కారము. దేవకీసుతా! 
గోవిందా! వాసుదేవా! జగదీశ్వరా! యదుకులతిలకా! జగన్నాథా! పురుషోత్తమా! 


మధురా ఖండము 121 


నీకు అభివందనము. హే భగవన్‌! నాజిహ్య నిరంతరం 'నీ గుణగణాలను కీర్తించుగాక! 
నా కర్ణములు నీ కథా శ్రవణమున లీనమై యుండు గాక! నా హస్తములు 
నీ సేవాకార్యమునందు నిమగ్నమగుగాక! నా మనస్సు సదా నీ చరణారవిందాలను 
ధ్యానించుగాక! నా నేత్రములు ని భవ్య ధామ దర్శనము నందు ఆసక్తితో 
ఉండుగాక!” 


ఈవిధంగా అక్రూరుడు కృష్ణపరమాత్ముణ్ల స్తుతించి వినయపూర్వకంగా 
వచ్చి రథంపై ఆసీనుడయ్యాడు. సూర్యుడు అస్తమించే సమయానికి వారు మధురా 
నగరం చేరుకున్నారు. అక్కడ ఉపవనంలో నందుణ్ణి చూచి శ్రీకృష్ణుడు మందహాసం 
చేసి మేఘ గంభీర నిస్వనంతో అకక్రూరునితో “నీవు రథంతో మధురానగరానికి 
వెళ్లు. నేనిక్కడ దిగి గోపబాలురతో కలిసి వస్తాను” అన్నాడు. అప్పుడు అక్రూరుడు 
“ఓ దేవదేవా! జగన్నాథా! గోవిందా! పురుషోత్తమా! ప్రభూ! నీవు బలరామునితో, 
గోపకులందరితో నా ఇంటికి దయచేయి. నిన్ను తీసికొని వెళ్ళకుండా నేను ఇంటికి 
వెళ్ళను” అన్నాడు. అందుకు కృష్ణుడు “నేను కంసుణ్ణి సంహరించి తప్పక మీ 
ఇంటికి వచ్చి నీకు ఆనందం కలిగిస్తాను” అని పలికిఅ(క్రూరుణ్ణి ముందు పంపించాడు. 
అ(కూరుడు కృష్ణుని ఆగమనవార్తను కంసునకు తెలిపి ఇంటికి వెళ్ళాడు. రెండవరోజు 
ఉదయం బలరామునితో, గోపకులతో కలిసి మధురానగరం చూడటానికి వెళ్ల 
బోతున్న గోవిందుణ్ణి చూచి నందుడు “నాయనా! నగరాన్ని చూచి త్వరగా తిరిగి 
రావాలి. ఇది గోకులం కాదు. ఇది భయం కలిగించే కంసుని సామ్రాజ్యం” 
' అని పలికాడు. ఆమాటలకు సరేనని గోవిందుడు బలరామునితో, గోపవృద్దులు, 
గోపబాలురతో సహితంగా పురములోని కేగాడు. ఆ నగరం శోభాయమానమైన 
గృహాలతో, గగన చుంబితములైన ప్రాసాదాలతో దేవతల రాజధానియైన అమరావతితో 
తులతూగే విధంగా ఉంది. ఆ నగరశోభను తిలకిస్తూ కృష్ణుడు తన పరివారంతో 
క్రమంగా రాజమాగ్గంలోకి వచ్చాడు. 


వసుదేవనందనుడైన శ్రీకృష్ణుని ఆగమన వార్తను విని మధురాపుర కాంతలు 
తమతమ గృహకృత్యాలను విడిచిపెట్టి, శిశువుల్ని వదిలి గబగబా నదులు సాగరంవైపు 
వెళుతున్నట్లు బయటకు రాసాగారు. కొందరు కాంతలు ఇంటి మిద్దెలపైనుంచి, 
కొందరు మహిళలు ఇంటి గవాక్షాలనుంచి, కొందరు (స్త్రీలు గోడల చాటునుంచి, 
కొందరు వనితలు ద్యారం తలుపులు తెరుచుకొని అరుగుల మీద నిలబడి 


122 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


కృష్ణ పరమాత్ముల్లి చూడసాగారు. కృష్ణుడు ఒకచేతిలో విలాసంగా కమలం పట్టుకున్నాడు. 
మెడలో వైజయంతిమాల మెరిసీపోతున్నది. చెవులకున్న మకరకుండలాలు 
తళతళలాడుతున్నాయి. అటువంటి కృష్ణుల చూచి మధురాపుర కాంతలు 
ఆనందతన్మయత్యం పొందారు. వారు తమలో తాము “నందనందనుడు నిత్యం 
నివసించే బృందావనం ఎంత ధన్యమయింది! ఎనిని ప్రతిరోజు దర్శనం చేసికొనే 
గోపికలు ఎంతటి ధన్యలు. కృష్ణునితో రాస|కీడలో పాల్గొనే ఆ గోపికలు ఎంత 
పుణ్యం చేసీఉంటారు?' అని భావింపసాగారు. 


రజకుని వృత్తాంతము = 


అదే సమయంలో ఒక రజకుడు ఆ మార్గంలో వెళుతున్నాడు. వాడు 
చాలా గర్వంగా ఉన్మత్తుడుగా కనిపిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు వానితో “మిత్రమా! 
మాకుకొన్ని మంచి వస్త్రాల నివ్వు. అలా ఇస్తే నీకు శుభం కలుగుతుంది.” 
అన్నాడు. కంసుని సేవకుడైన ఆతడు ఆమాటలువిని ఘృతంచేత అభిషిక్రమయిన 
అగ్నివలె రోషంతో (ప్రజ్యలించి “అరే! నీ తల్లిదండ్రు లెప్పుడైనా ఇటువంటి వస్ర్తాలు 
ధరించారా ఏమిటి? గోవులు కాచుకునే మీ పెద్దలు కౌపీనాలు ధరించిన వారు 
కారా? జానపదులారా! బ్రతికిఉండదలిస్తే శీఘ్రంగా నగరం విడిచి వెళ్ళండి. ఈ 
వ(స్తాలు కనుక అపహరించారా మిమ్మల్ని అందర్నీ చెరసాలలో వేయిస్తా” అని 
పలికాడు. ఆ మాటలు వినటంతోనే కృష్ణుడు ఒక్కసారి అతని తలమిద (గుద్దాడు. 
వాడు ఒక్కసారిగా నేలకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఆతని ఆత్మజ్యోతి శ్రీ కృష్ణునిలో 
లీనమయింది. శరత్కాలంలో గాలివేగానికి మేఘాలు చెల్లాచెదురయినట్టు ఆ రజకుని 
పరివారం ఆ వ(స్రాలనన్నిటినీ అక్కడ పడవేసి పరుగెత్తుకొని వెళ్ళిపోయారు. వాటిల్లోని 
అందమైన వస్ర్తాలను కృష్ణుడు, బలరాముడు, గోపకులు తీసికొని అలరోకరించు 
కున్నారు. గోపబాలురకు ఆవ'స్తాలను ఎలా ధరించాలో తెలియలేదు. వారు 
. బలరామకృష్ణుల్ని చూచి ఆ వస్త్రాలను ఏదో అస్తవ్యస్తంగా కట్టుకున్నారు. 
వాయకుడు : 

ఆ సమయంలో ఒక సాలెవాడు అక్కడకు వచ్చి బలరామకృష్ణులకు విచిత్రమైన 
రంగురంగుల వస్తాలనిచ్చి వాటిని వారికి అందంగా కట్టి, దివ్యవేషంతో వారిని 
అలంకరించాడు. గోపకులందరిచేత కూడా ఆ నేతవాడు వారి వారికి తగిన 


| 


మధురా ఖండము 
వస్త్రాలను ధరింపచేశాడు. కృష్ణపరమాత్ముడు ఆతని పట్ల కరుణాంతరంగుడై ఆతనికి 
సారూప్యాన్ని ప్రసాదించాడు. బలరాముడు ఆతనికి ఐశ్వర్య లక్ష్మీ బలములను 
అనుగ్రహించాడు. 


సుదాముడు : 


అనంతరం బలరామకృష్ణులు గోపకులతో కలిసి సుదాముడను పేరుగల 
మాలాకారుని ఇంటికి వెళ్ళారు. ఆకస్మికంగా తన యింటికి విచ్చేసిన బలరామకృష్ణు 
లిద్దరిని చూచి సుదాముడు ఆశ్చర్యచకితుడై లేచినిలబడి అంజలి ఘటించి పూల 
సింహాసనం మీద వారిని ఆసీనుల్ని చేసి గద్గద కంఠంతో “స్వామీ! మీ శుభాగమనం 
వల్ల నా వంశము నా గృహము పావనమయ్యాయి. మా తల్లిదండ్రులు అటు 
ఏడుతరాలు ఇటు ఏడుతరాలవారు పుణ్యాత్ములయ్యారు. భగవత్స్వరూపులైన మీరు 
భూభారం తగ్గించటం కోసం భూమిపై అవతరించారు. అటువంటి మీరీనాడు 
నా జీర్ణకుటీరానికి వచ్చి నన్ను కరుణించారు” అని పలికి సౌందర్యమయమైన 
పుష్పహారాలను వారి వారి గళసీమలలో అలంకరించి, వారికి తుమ్మెదలు మూగుతున్న 
మకరందాన్ని నివేదన చెసి నమస్కరించాడు. అప్పుడు కృష్ణుడతనితో “సుదామా! 
నా చరణారవిందాలపై నీభక్తి నిశ్చలంగా ఉంటుంది. నాభక్తులతోడి సాంగత్యం 
నీకు లభిస్తుంది. ఈ జన్మలోనే నీకు నా సారూప్యసిద్ది కలుగుతుంది” అని 
ఆశీర్వదించి బయలుదేరాడు. 
కు 


Fey 


ఆ సమయంలో ఆ మార్గంలో ఒక కమలనయనయెన కాంత వెళుతున్నది. 
ఆమె చేతులలో పరిమళ చందనపాత్ర ఉంది. ఆమె మూడు వంకరలతో పొట్టిగా 
ఉంది. ఆమెను చూచి మాధవుడు “ఓ సుందరీ! నీవెవరవు? ఏమిచేస్తుంటావు? 
ఎవరి కోసం ఈ చందనం తీసికొని వెళుతున్నావు? మాకు ఈ హరిచందన 
మిస్తే నీకు శుభం కలుగుతుంది” అన్నాడు. అప్పుడు ఆ వనిత “అయ్యా! 
నేను కంసుని దాసిని. నన్ను కుబ్బ అంటారు. భోజరాజైన కంసునకు ఈ సుగంధ ద్రవ్యాన్ని 
తీసికొనివెళుతున్నాను. మీవంటి సుందరమూర్తులు (త్రిభువనాలలో లేరు. ఈ హరిచందనం 
తీసికొనటానికి మీకు తప్ప ఎవరికి అర్హత ఉన్నది?” అని అంటూ కుబ్జ వారిద్దరికీ 
శ్రీగంధాన్ని సమర్పించింది. ఆ అంగరాగం అలదుకొనటం వల్ల వారిద్దరూ మరింత 
శోభతో ప్రకాశించారు. . 


124 గర భాగవతము - కృన్ల కథామృతము 


అప్పుడు కరుణాంతరంగుడైన శ్రీకృష్ణుడు ఆమె వక్రతను పోగొట్టాలని 
సంకల్పించాడు. ఆ పరమేశ్వరుడు తన చరణాన్ని ఆమె పాదంపై పెట్టి నొక్కి, 
చేతి రెండు వేళ్లను ఆమె చుబుకం(క్రింద ఉంచి పైకిఎత్తాడు. ఆమె వామనత్యం 
తోపాటు శరీర వక్రత కూడా అదృశ్యమైపోయింది. ఆ తన్వంగి రూపసౌందర్య 
సంపన్నతతో |ప్రకాశించసాగింది. ఆమెలో శ్రీకృష్ణుని పట్ట రాగం అతిశయించగా 
ఆమె కృష్ణుని పైవస్తం పట్టుకొని “శ్యామసుందరా! ఇప్పుడు శీఘ్రంగా నా యింటికి 
రా. నిన్ను నేను వదిలిపెట్టను. నిన సర్వజ్ఞుడవు. నాపై కరుణ చూపు” అని 
ప్రార్థింపసాగింది. ఆదృశ్యం చూచి గోపకులు ఒకటే నవ్వుకొనసాగారు. బలరాముడు 
కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడామెను చూచి “అపరిచితులను 
కూడా ఇంటికి రమ్మని ఆహ్యానించే సౌమ్య స్వభావంగల వారు నివసించే ఈ 
మధురానగరం ఎంత ఉత్తమయింది! ఓ సుందరీ! నేను మధురానగరం చూచి 
తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి తప్పక వస్తానని చెప్పి ఆమెను ఊరడించి 


పంపించాడు. 
ధనుర్భంగము 3 


కంసుని ధనుశ్ళాలకు మార్గమడిగి తెలిసికొని కృష్ణుడు సోదరసహితంగా 
ధనుశ్ళాలలో (ప్రవేశించాడు. ఆ ధనుస్సు బంగారపు కలంకారీతో చిత్రితమై ఉంది. 
ఏడు త్రాళ్ళపొడుగున్న ఆ ధనువు ఇంద్రధనుస్సు మాదిరిగా ప్రకాశిస్తున్నది. దాదాపు 
ఐదువేల మంది కలిస్తే తప్ప ఆ ధనువును ఒకచోట నుంచి మరొకచోటకు 
కదపలేరు. అష్టధాతువులతో నిర్మితమైన ఆ ధనువును చతుర్దశినాడు పూజించి 
యజ్ఞమంటపంలో ఉంచారు. పూర్వం భృగువంశీయుడైన పరశురాముడు ఆ 
ధనువునిచ్చాడు. మాధవుడాధనువును చూశాడు. అది చుట్టచుట్టుకొని ఉన్న శేషనాగమువలె 
ఉంది. పౌరులంతా నివారిస్తున్నప్పటికీ శ్రీకృష్ణుడు ఆ ధనువును ఎక్కుపెట్టి ఆ 
నారిని చెవివరకు లాగాడు. ఆ ధనువును కృష్ణుడు మత్తేభం చెజకుగడను విరిచినట్టుగా 
విరిచివేశాడు. విరిగిన ధనువు శబ్దం పెద్దగా ఉరుములు ఉరిమినట్టు వినిపించింది. 
' కంసుని హృదయం భయకంపితమయింది. ఆ ధనువును రక్షిస్తున్న విరులు ఒక్కసారిగా 
వారి మీదకు విజృంభించేసరికి బలరామకృష్ణులు ఆ విరిచిన వింటి ముక్కలు 
చేతితో తీసికొని ఆ వీరులను చావమోదారు. ఆ ఐదువేల మంది రాక్షసవీరులు 
ప్రాణాలు కోల్పోయారు.భోజరాజైన కంసుని సభామంటపంలో ఉన్న ఛత్రం అకస్మాత్తుగా 
విరిగి. నలప: "పడితిరి, 


మధురా ఖండము 

రజకుని మృతి వృత్తాంతము, ధనుర్భంగము, దైత్యుల వధ విషయములు 
విన్న కంసునకు అమితమైన భయం కలిగింది. ఆ సమయంలో ఆతనికి అనేక 
అపశకునాలు కనిపించాయి. ఉదయమే నిద్రలేచి ఆనాడు మల్లక్రీడా మహోత్సవం 
జరపటానికి ఆజ్ఞాపించాడు. సభామంటపం ఎదుట విశాలమైన ప్రాంగణంలో రంగభూమిని 
సిద్దం చేశారు. సుందర సోపానాలతో, మణిమయస్తంభాలతో రంగభూమిని శోభా 
వహంగా తీర్చిదిద్దారు. మహారాజు కోసం వేదికమిద ఉన్నత సింహాసనం అమర్శారు. 
దానిపై కూర్చున్న కంసుడు పర్వతశిఖరం పై కూర్చున్న సింహంలా భాసింపసాగాడు. 
గాయకులు గీతాల నాలపిస్తున్నారు,. మృదంగ పటహ తాళ భేరీ నినాదాలు 
వినిపింపసాగాయి. నర్తకీమణులు నాట్యం చేస్తున్నారు. జనపదులు, పౌరులు, 
మండలాధీశులు పందిళ్ళలో కూర్చొని మల్లయుద్దం చూస్తున్నారు. చాణూర ముషిక, 
కూట, శల,తోశలాది మల్లయుద్ద ప్రవీణులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 
కంసునిచేత ఆహ్యానింపబడిన నందాది గోపకులు వచ్చి కంసునకు శిరసువంచి 
నమస్కరించి తెచ్చిన కానుకలు సమర్పించి ఒక్కొక్కరే వెళ్ళితమ తమ స్థానాలలో 
ఆసీనులయ్యారు. బాణాసుర, జరాసంధ, నరకాసురులు కూడా కంసునకు 
కానుకలు పంపారు. 


కువలయా పీడము : 


ఆ సమయంలో మాయామానుష వేషధారులైన బలరామకృష్ణులు మల్టుల 
ప్రదర్శనచూడటానికి రంగశాలలోనికి వచ్చారు. రంగమంటప ద్వారం దగ్గర కువలయాపీడ 
మత్తేభం నిలబడిఉంది. దాని కుంభస్ట్రలంపై సిందూర కస్తూరికా పత్రరచన లున్నాయి. 
దాని గండస్టలం నుంచి మదజలం స్రవిస్తున్నది. మార్గానికి అడ్డంగా నిలబడియున్న 
కువలయాపీడాన్ని చూచి శ్రీకృష్ణుడు దాని మావటివానితో “ఈ ఏనుగును ప్రక్కకు 
తీసి మాకు దారివ్వు. లేకపోతే నిన్ను ఆ ఏనుగును ఇప్పుడు హతంచేస్తా” నన్నాడు. 
దానికి కుపితుడైన ఆ మావటివాడు మదించిన ఆ గజాన్ని కృష్ణుని మీదకు 
ఉసికొల్పాడు. ఆ మదగజం తన తొండంతో కృష్ణుణ్ణి పట్టుకొని పైకి లేపింది. 
కృష్ణుడు ఒక్కసారిగా తన భారాన్ని పెంచి దాని పట్టునుంచి బయటపడ్డాడు. 
బృందావన నికుంజాలలో అటుఇటు తిరుగుతూ దాగినట్టుగా కృష్ణుడు అటుఇటు 
తిరుగుతూ ఆ మత్తేభం కాళ్ళక్రింద దాక్కున్నాడు. ఆ ఏనుగు తొండం పెంచి 
ఆతనిని పట్టుకున్నది. కృష్ణుడు రెండు చేతులతో ఆ తొండాన్ని వెనుకకు నెట్టి 


106 గర్గ భాగవతము - కృష్ణ కథాన్తుతము 


తాను ఏనుగు వెనుకకు వచ్చేశాడు. వెంటనే ఏనుగు వెనుకకు తిరిగి కృష్ణుల్లి 
పట్టుకొనటానికి ప్రయత్నించింది. కృష్ణుడు దాని మస్తకంపై ఒక్కదెబ్బ కొట్టి ముందుకు 
పరుగెత్తాడు. అప్పుడు బలరాముడు గరుడుడు సర్పాన్ని పట్టుకున్నట్టుగా ఆ 
గజరాజు తోకను పట్టుకొని వెనుకకు లాగసాగాడు. కృష్ణుడు మందస్మిత వదనంతో 
రెండుచేతులతో దాని తొండాన్ని పట్టుకొని ముందుకు గుంజసాగాడు. ఆ యిరువురి 
మధ్య మత్తేభము నలిగిపోయింది. అప్పుడు నలుగురు మావటివాళ్ళు ఆ ఏనుగుపైకి 
ఎక్కారు. వారు అంకుశాలతో దాని కుంభస్టలంపై కొడుతుంటే ఆ బాధ 
భరింపలేక ఆ మదగజం కృష్ణునిపైకి విజృంభించింది. కృష్ణుడు దాని తొండం 
పట్టుకొని అటుయిటు గిరగిరా (త్రిప్పిత్రిపి బాలకుడు కమండలువును నేలకేసి 
కొట్టినట్టు ఆ ఏనుగును నేలకేసి కొట్టి చంపాడు. దానిపై నున్న మావటివాళ్ళు 
తలొకదారి పట్టి పరుగులు తీశారు. ఆ కువలయాపీడం శరీరం నుంచి ఒక 
జ్యోతివచ్చి ఘనశ్యామునిలో విలీనమయింది. బలరామకృష్ణులు దాని రెండు 
దంతాలనుపట్టిలాగారు. సింహకిశోరాలు అరణ్యంలో మిగిలిన జంతువుల్ని వేటాడి 
నట్టుగా బలరామకృష్ణులు తమపైకి వచ్చిన మావటివాళ్ళను మృత్వ్యుముఖంవైపు 
పంపించారు. బంధువులు పౌరులు జయజయనాదాలు చేస్తుండగా వారిద్దరూ 
అగ్నివాయువులవలె వేగంగా రంగస్టలంపైకి వచ్చారు. 


మల్లులువారిని మహామల్లులుగా భావించారు. నరులు వారిని చూచి నరేంద్రు 
లుగా తలచారు. నారీమణులు వారిని మన్మథరూపులుగా చూచారు. (వ్రజవాసులు 
బృందావనాధిపతులుగా భావించారు. తం(డ్రకివారు తనయులుగా, దుష్టులకు 
యమధర్మరాజు రూవాలుగా అనిపించారు. కంసునకు వారు తన మత్యురూపాలుగా, 
జ్ఞానులకు విరాట్‌బ్రహ్మ స్వరూపులుగా కనిపించారు. ఏయే భావం గలవారు 
శ్రీహరినిఆ సమయంలో ఆయాభావాన్ననుసరించి దర్శించారు. కువలయాపీడాన్ని 
సంహరించిన ఐషయం ఎని కంసుడు వారిని చూచి భయవిచలితుడౌతున్నాడు. 
మిగిలినవారు చంద్రుణ్ణి చూచి చకోరాలు సంతసించినట్టుగా కృష్ణుణ్లిచూచి 
పరమానందభరితులౌతున్నారు. 


చాణూర ముష్టికులు : 


ఆ సమయంలో చాణూరుడు వచ్చి “బలరామకృష్ణులారా! ఇప్పుడు మీరు 


మధురా ఖండము 


కంసమహారాజు ఎదుట మాతో మల్లయుద్దం చెయ్యాలి. ఈ (ప్రదర్శన చూచి 
మహారాజు మీకు బహుమానాలు ప్రసాదిస్తారు” అని పలికాడు. అప్పుడు కృష్ణుడు 
' “ఈరాజు అను[గ్రహంవల్లనే మాకు మొదటినుంచి మంచి జరుగుతున్నది. కాని 
ఒక విషయం. మాతో సమానమైన వారితోనే మాకు పోరాటం యోగ్యంగా ఉంటుంది. 
అంతేకాని మేము బలవంతులతో యుద్దం చేయటం సమంజసంకాదు. అధర శ్రయుద్దం 
పద్దతి కాదుకదా!” అని అన్నాడు. అందుకు చాణూరుడు “మిరు బాలకులుకారు 
బలవంతులలోకెల్తా బలిష్టులు. వేయి ఏనుగుల బలంకలిగిన కువలయాపీడమదగజాన్ని 
మీరిద్దరు అవలిలగా సంహరించారు” అన్నాడు. 


చాణూరుని ఈ మాటలు విని అరిమర్దనుడైన కృష్ణపరమాత్సుడు చాణూరుని 
తోటి, బలరాముడు ముపష్టికునితోటి మల్లయుద్దానికి దిగారు. ఒకరి భుజదండా 
లను మరొకరుపట్టుకొని తన పక్షం వైపు లాగుతూ, ఎదుటిపక్షంవైపు నెడుతూ 
బలరామకృష్ణులు ఇద్దరూరెండు మదగజాలవలె శత్రువులతో పోరాడు తున్నారు. 
శ్రీకృష్ణుడు చాణూరుని శరీరాన్ని రెండుచేతులతో పైకిఎత్తాడు. చాణూరుడు భగవంతు 
డైన కృష్ణుణ్ణి అదేవిధంగా ఒక్కచేత్తోపైకి ఎత్తాడు. ఆదృశ్యం ఆదిశేషుడు 
భూమండలమంతటినీ తన పడగ మీద భరించినట్టుగా అనిపించింది. మాధవుడు 
వేగంగా వచ్చి తన భుజబలంతో చాణూరుని మెడ (ప్రక్కకు, నడుంప్రక్కకు 
చేతులు పోనిచ్చి ఆకాశానికి ఎత్తి నేలపై విసిరికొట్టాడు. ఒకప్రక్క శ్రీకృష్ణుడు 
చాణూరుణ్లి మరొకప్రక్క బలరాముడు ముష్టికుణ్ణి మల్లయుద్దంలో ముష్టాముష్టి 
బాహాబాహి పోరాడి హతమార్పసాగారు. 


ఈ దృశ్యాన్ని చూచి మధురాపురకాంతలు తమలోతాము ఇలా అనుకొనసాగారు. 
“మహారాజు ఎదుటనే ఎంతటి అధర్మ యుద్దం జరుగుతున్నది? వజ శరీరులైన 
ఈ మల్ల యుద్ద ప్రవీణులెక్కడ? |వ్రజవాసులైన ఈ సుమసుకుమార శరీరులెక్కడ? 
ఇన్నేళ్ళ తరువాత కృష్ణుని దర్శనం కలుగుతున్నది కదా అనుకుంటే ఇది ఇలా, 
ఈ యుద్దరంగంలోనా? మధుర వాసులమైన మనం ఎంతటి అభాగ్యులం! రాస క్రీడలో 
కృష్ణుణ్ణి దర్శించే వనవాసులైన గోపకులు ఎంతటి భాగ్యవంతులు! ఓ సఖులారా! 
దుష్టుడైన ఈ రాజుకు మనం ఏ సలహాను ఇవ్వలేము. అందువల్ల బలరామ 
కృష్ణులు ఈ మల్లయుద్దంలో శత్రువులపై విజయం సౌధించాటానికి మనం మన 
పుణ్యఫలాన్ని త్యాగం చేద్దాము.” 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
Ad) ర లం 


బలరామకృష్ణుల్ని ఈ స్థితిలో చూచిన నందుని మనస్సు కరుణతో నిండి 
పోయింది. శ్రీకృష్ణుడు నందుని మనసు నెరిగి, మహిళామణుల భావాన్ని గ్రహించ 
చాణూరుణ్ణి తుదముట్టించటానికి సంకల్పించి ప్రభంజనం కమలాన్ని విసిరి వేసినట్లు 
అతనిని ఆకాశంలోకి విసిరివేశాడు. బలరాముడు ముష్టికుణ్ణి ఆకాశంలో గిరగిరా 
తిప్పి గరుడుడు సర్సాన్ని పట్టినట్టు పట్టుకొని నేలపై విసిరికొట్టాడు. ఆవిధంగా 
వారిద్దరిని సంహరించిన తరువాత కృష్ణుడు తన మీదకు వచ్చిన శల, తోశలాది 
మల్లయోధుల్ని తన బాహుబలంతో హతం చేశాడు. ఈ దృశ్యాలను చూచిన 
పురవాసులు జయజయ నినాదాలు చేశారు. అందుకు (క్రుద్దుడై కంసుడు “బలరామ 
కృష్ణుల్ని నగరం నుంచి వెళ్ళగొట్టండి. (వ్రజవాసుల సంపదలు హరించి వేసి నందుణ్ణి 
చెరసాలలో బంధించండి. ఈరోజు దుర్చుద్దియెన నాతండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా 
హతంచేయాలి. ఎక్కడెక్కడ వృష్టివంశీయులు కనిపిస్తారో వారందర్ని సంహరించి 


వేయండి! అని ఆజ్ఞాపించాడు. 


కంస హరణం : 


ఆమాటలు వింటూనే (క్రోధంతో శ్రీకృష్ణుడు ఒక్కసారిగా సింహాసనం పైకి 
లంఘించాడు. కంసుడు భయభ్రాంతుడై లేచి నిలబడి కరవాలం చేతపట్టాడు. 
కృష్ణుడు కంసుణ్ణి రెండుచేతులతో బిగించి పట్టుకొనేసరికి ఆతని చేతిలోని కత్తిదూరంగా 
వెళ్ళి పడింది. వారిద్దరూ ఆ వేదికపై పర్వత శిఖరంపై సింహాల వలె పోరాడ 
సాగారు. కృష్ణుడు కంసుణ్ణి ఎత్తి నేలపైకొట్టి హతమార్చాడు. ఒక కీటకం తుమ్మెదను 
భావించి భావించి దాని రూపాన్ని పొందినట్టు, బలవంతుడైన కంసుడు వైరభావంతో 
దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి నిరంతరము స్మరించిన కారణంగా ఆతనికి సారూప్యం 
ప్రాప్తించింది. కంసుని మృతికి కోపించి ఆతని ఎనిమిదిమంది సోదరులు సుహృతుడు, 
సృష్టి న్యగ్రోధుడు, తుష్టిమంతుడు, రాష్ట్రపాలకుడు, సునాముడు, కంకుడు, శంకుడు 
ఆయుధాలు చేతపట్టి అచ్యుతునిపైకి లంఘించారు. వెంటనే బలరాముడు నాగలి 
చేతపట్టి హుంకరించేసరికి వారంతా సింహ గర్జనవిన్న మృగాలవలె భయఖ్రాంతులై 
పారిపోయారు. తిరిగి కపటంతో చుట్టుముట్టిన కంస సహోదరుల్ని బలరామకృష్ణులు 
నేలకూల్సివేశారు. దేవతలు పుష్ప వృష్టి కురిపించారు. విద్యాధర గంధర్వ కాంతలు 
ఆనందంగా నృత్యం చేశారు. (బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్ముణ్ణి స్తుతించారు. 
అప్పుడు కంసుని రాణులు అస్త, ప్రాస్తి అనువారలు వచ్చి కంసుని మృత శరీరంవద్ద 


మధురా ఖండము 
దుఃఖిస్తూ “నీవు నిరయతో నీసోదరికి జన్మించిన నవజాత శిశువులను హత్యగావించావు. 
పదిరోజుల లోపు వయసుగల పసిబిడ్డలను ఎంతమందిని సంహరింపచేశావు! ఆఘోరపాపాల 
కారణంగానే నీకీనాడు ఇటువంటి దశ ప్రాప్తించింది” అని కుమిలిపోసాగారు. 
కరుణామయుడైన శ్రీకృష్ణుడు వారిని ఊరడించి, యమునాతీరంలో మేనమామలకు 
పారలౌకిక [క్రియలు జరిపించాడు. 


దేవకీ వసుదేవుల బంధ నిముక్తి : 


అనంతరం బలరామకృష్ణులు కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవుల దగ్గరకు 
వెళ్ళారు. వీరిద్దరినీ చూడగానే దేవకీవసుదేవుల బంధాలు గరుత్మంతుణ్ణి చూచినప్పుడు 
నాగపాశ బంధాలు విడిపోయినట్లు వాటంతటవి విడిపోయాయి. వారు ఆనంద 
బాష్పాలు (ప్రవిస్తుండగా కుమారులను దగ్గరకు తీసికొని పరమానందాన్ని అనుభవించారు. 
శ్రీకృష్ణుడు వారిద్దరిని ఊరడించి అనంతరం మాతామహుడైన ఉ(గ్రసేనుణ్ణి మధురకు 
మహారాజును గావించాడు. 


గురుదక్షిణ : 


ధర్మజ్ఞుడైన వసుదేవుడు యాదవ పురోహితుడైన గర్గాచార్యుని పిలిపించి 
బలరామకృష్ణులకు యజ్ఞొపవీతసంస్కారాన్ని జరిపించాడు. అనంతరం సమస్త విద్యలను 
అధ్యయనం చేయటానికి బలరామకృష్ణులు సాధారణ మానవులవలె సాందీపని 
మహర్షి దగ్గరకు వెళ్ళారు. గురువర్యునకు పరిచర్యచేసి వారిద్దరూ అతికొద్ది సమయంలోనే 
సమస్త విద్యలను నేర్చి విద్యాంసులలో శిరోమణులయ్యారు. అప్పుడు వారు చేతులు 
జోడించి గురువుగారిని దక్షిణకోరుకొనుమని ప్రార్థించారు. వారిని చూచి సాందీపని 
గురుదక్షిణగా మృతుడైన తమ పుత్రుణ్ణి తెచ్చి యిమ్మని కోరాడు. వెంటనే 
బలరామకృష్ణులు రథాన్ని అధిరోహించి ప్రభాస తీర్ధంలో సముద్రం దగ్గరకు వెళ్ళారు. 
విరి రాకను చూచి సముద్రుడు భయకంపితుడై, అనేక రత్నాలను కానుకగా 
యిచ్చి వారి చరణాలను శరణువేడాడు. అప్పుడు కృష్ణుడు “నీవు వెంటనే మాగురుదేవుని 
పుత్రుని తీసికొనిరా. నీవునీ ప్రచండమైన కెరటాల తాకడఆ ఆ (బ్రాహ్మణ బాలుణ్ణి 
అపహరించావు” అన్నాడు. అందుకు సముద్రుడు “ఓ భగవాన్‌! దేవ దేవా! నేను 
ఆ బ్రాహ్మణ బాలుణ్ణి అపహరించలేదు. ఆ అపహరణ చేసింది శంఖరూపధారి 
అయిన పంచజనుడనే అసురుడు. ఆతడు నాలోపలనే నివసిస్తున్నాడు. మీరు 


130 గధ భాగవతము - కృష్ణ కథామృతము 


అతల్ల్‌ సంహరించి బాలుజ్ణో పొందవచ్చు” అని పలికాడు. ఆమాటలు విని కృష్ణపరమాతు శైడు 
ఒక్కసారి నడుం బిగించి సముద్రంలోకి దూకాడు. 


(త్రిలోకాలను ధరించే పరమాత్ముడు ఆవిధంగా విజృంభించేసరికి 
ము(ద్రమంతా ఆల్లకల్లోలమైపోయింది. ఆసన్నివేశం వజ్రకూటపర్వతం సముద్రాన్ని 


en 


మధించిన చృశ్యాన్ని గుర్తుకు తెస్తున్నది. సముద్ర మధ్యంలో కృష్ణునికి పంచజనుడికి 
జరిగిన ఘోరయుద్దంలో పంచజనుడు మృతిచెందాడు. పరమాత్ముడు ఆతని శరీరంలో 
లభించిన శంఖాన్ని తీసికొని సము(ద్రంనుంచి వెలువడి రథంపై ఆసీనుడయ్యాడు. 
అనంతరం వారు రథంపై యమరాజ పురానికి చెరుకున్నారు. అక్కడ గోవిందుడు 
గావించిన మేఘ గర్జనతో సమానమైన పాంచజన్యధ్వనిని విని యముడు భీతి 
చెందాడు. యమపురిలో అనేక నరకాలలో పడియున్న లక్షలాదిమంది పాపాత్ములు 
ఈ ధ్వనిని విని మోక్షం పొందారు. యముడు వచ్చి బలరామకృష్ణులను భక్తితో 
పూబించి “ఓ కృపాసింధువులారా! పుఠాణపురుషులారా! మహామహితాత్ములారా! 
నేను మీకై చేయగల కర్తవ్యాన్ని ఆదేశించండి” అని పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు 
తాము గురుపుత్రుని కొరకై వచ్చిన వృత్తాంతాన్ని వివరించాడు. అంతట యమరాజు 
గురుపుత్రుణ్ణి తీసికొని వచ్చి కృష్ణపరమాత్మునకు అప్పచెప్పాడు. కృష్ణుడు 
ఆబాలుణ్ణి తీసికొని అవంతీపురానికి వచ్చి గురువర్యులకు అప్పగించాడు. అనంతరం 
గురువుగారి ఆశీస్సులను స్వీకరించి బలరామకృష్ణులు రథాన్ని అధిరోహించి 
మధురాపురికి వచ్చారు. | 


ఒకనాడు బలరామకృష్ణులు అపారమైన అను[గ్రహంతో అక్రూరుని ఇంటికి 
వెళ్ళారు. ఆశ్చర్యచకితుడైన అక్రూరుడు ఆనందపారవశ్యంతో పులకించి పోయాడు. 
ఆతని.మనోరథం నెరవేరింది. ఆతడు అ(శ్రుపూర్ణ నేత్రుడై “ఓ స్వామీ! మార్గమధ్యంలో 
నేను పలికిన మాటలను గుర్తుపెట్టుకొని నీవీనాడు నాకోర్కెను నెరవేర్సావు. నీవు 
పురుషోత్తముడవు. గోబ్రాహ్మణ, వేద ధర్మాలను రక్షించటం కోసం మీరు యదువంశం 
లో అవతరించారు. రాక్షస సంహారం చేయటానికి గోలోకధామంనుంచి ఈభూమండ 
లానికి దిగివచ్చారు. మీఇరువురకు హృదయపూర్వక ప్రణామాలు” అనిపలికాడు. 
అప్పుడు శ్రీకృష్ణుడు “నీవు గురుజనుడవు నీముందు నేను బాలకుణ్ణి. ఓ మహామతీ! 
సాధుపురుషులు ఎన్నడూ తమ ఆధిక్యమును ్రకటించరుగదా!” అని పలికి 
బలరామునితో బయలుదేరాడు. 


మధురా ఖండము 131 


శ్రీకృష్ణ పరమాత్ముడు అంతకుముందు తానిచ్చిన మాట గుర్తుకువచ్చి 
ఉద్దవునితో కలిసి మంగళప్రదమైన కుబ్జ భవనానికి వెళ్ళాడు. రూపవతియైన 
కుబ్జ తన ఇంటికి విచ్చేసిన శ్రీకృష్ణుణ్ణి చూచి భక్తిభావంతో సకలోపచారాలు 
చేసి పూజించింది. పరమాత్ముణ్ణి ప్రాణవల్లభుడుగా పొందిన కుజ్జ అదృష్టం పరమా 
శ్చృర్యాన్ని కలిగిస్తుంది. మాయామానుషరూపధారియెన మాధవుడు ఎనిమిదిరోజులు 
కుబ్బభవనంలో ఉండి తొమ్మిదవనాడు వసుదేవుని గృహానికి చెరుకున్నాడు. ఓ 
విదేహరాజా! శ్రీకృష్ణుని ఈ మధుర వృత్తాంతం పాపహరమైనది, పుణ్యదాయకమైనది. 


రజకుని పూర్వజన్మ : 


నారదమహర్షి చెప్పిన మాటలను ఆలకించి బహుళాశ్వుడు - ఓ దేవర్షి! 
నీవల్ల శ్రీ కృష్ణపరమాత్యుని దివ్యచరిత్రను మరింత తెలిసికొనవలెనని ఆసక్తికలుగుతున్నది. 
మధురానగర మార్గంలో కృష్ణునిచే హతుడైన రజకుని ఆత్మజ్యోతి శ్రీకృష్ణునిలో 
లీనమయినదన్నావు కదా! ఆరజకుని పూర్వజన శ వృత్తాంతం ఎటువంటిది? పరమాత్ముడు 
ఆతనిని ఎందుకు వధించాడు? తెలియజేయవలసీిన” దని వేడుకున్నాడు. 


అప్పుడు నారదమహర్షి ఇలా చెప్పసాగాడు - ఓరాజా! త్రేతాయుగంలో 
శ్రీరామచంద్రుడు అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యకాలంలో 
'ప్రజల మనోభావాలను, సుఖదు:ఖాలను తెలిసికొనటం కోసం గూఢచారులు రాజ్యంలో 
సంచరిస్తూ ఉండేవారు. ఒకరోజున ఒక గూఢచారి వింటూఉండగా ఒక రజకుడు' 
తన భార్యతో “నీవు దుష్టురాలవు. నీవు పరుని ఇంట ఉండి వస్తున్నావు. ఇందువల్ల 
నేను నిన్ను స్వీకరింపను. రామచంద్రుడు (స్రీ లోభం వల్ల సీతను మరల స్వీకరించాడు 
కాని నేను మాత్రము నిన్ను అంగీకరింపలేను” అన్నాడు. ఈ విషయం తెలిసికొన్న 
రఘురాముడు లోకాపవాద భయంవల్ల వెంటనే జానకిని అరణ్యాలలో పరిత్యజించాడు. 
రఘుకులతిలకుడైన శ్రీరామచంద్రునకు ఆ రజకుని దండించాలని అప్పుడు అనిపించలేదు. 
ఆరజకుడే ద్యాపరయుగాంతంలో మధురాపురంలో మరల రజకుడుగానే జన్మించి 
భగవన్నిందకు పూనుకున్నాడు. ఆ దోషనివృత్తికై శ్రీహర్‌ స్పియంగా ఆతనిని వధించాడు. 


వాయకుని పూర్వజన్మ క 


బహుళాశ్వుడు ఈవృత్తాంతం విని “మునివరా! ఈసన్నివేశం నాకెంతో 


132) గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. మధురానగరంలో బలరామకృష్ణులకు నూతన 
వ[స్తాలను అందంగా కట్టబెట్టిన నేతవాని పూర్వజన్మ వినాలని ఉన్నది. అనిపలికాడు. 
అప్పుడు నారదమహర్షి ఇలా చెప్పసాగాడు - ఓరాజా! పూర్వం మిథిలా నగరంలో 
హరిభక్రుడైన ఒక సాలెవాడు ఉండేవాడు. ఆతడు శ్రీరామచంద్రుని నివాహసమయంలో 


(క 


సిరధ్యజుడైన జనకుని ఆజ్ఞప్రకారం రామలక్ష్మణులకు మధు పర్కాలను. నెలల 
తరబడి (శ్రద్దతో నైపుణ్యంగా తయారుచేసి యిచ్చాడు. ఆతడు నేతకళలో కౌశల్యం 
కలవాడు. సౌందర్య సమన్వితమైన ఆతడు నేసిన ఆవస్రాలను రామ లక్ష్మణులు 
ధరించి కోటిమన్మథుల లావణ్యంతో (ప్రకాశించారు. ఆసమయంలో వారిని చూచిన 
ఆవాయకుడు మోహితుడయ్యాడు. అప్పుడు ఆతని మనస్సులో “నేను ఎప్పుడు 
నాహస్తాలతో స్వయంగా వీరికి వస్రాలను ధరింపచేస్తాను?” అనుకున్నాడు. 


సర్వజ్ఞుడైన రఘురాముడు ఆతని మనోరథాన్ని (గ్రహించి “ద్యాపరయు 
గాంతంలో నీకోరిక నెరవేరుతుంది” అని ఆశీర్వదించాడు. రామచం(ద్రుని అభయ 
ప్రదానం వల్ల ఆతడే మధురానగరంలో వాయకుడై రామకృష్ణుల దగ్గరకు వచ్చి 
వారికి తనివితీరా అలంకారం చేసి తనకోరిక నెరవేర్చుకున్నాడు. చివరకు ఆతనికి 
సారూప్య(ప్రాప్తి కలిగింది. 


సుదొముని పూర్వజన్మ - 


రః వృత్తాంతం బం బహుళాశ్వుడు సంతసించి సుదాముని పూర్వజన్మ 
విషయం తెలుపుమని (ప్రార్టించాడు. నారదమహర్షి ఇలా చెప్పసాగాడు - ఓరాజా! 
రాజరాజైన కుబేరునకు, పరమరమణీయమైన సుందరవనమొకటి ఉన్నది. దానిపేరు 
వైత్రరథం. అక్కడ హేమమాలి అనుపేరుగల మాలాకారుడున్నాడు. ఆతడు విష్ణుభక్తి 
తత్పరుడు, శాంతుడు, దానశీలుడు. ఆతడు శ్రీహరిప్రాప్తికోసం దేవతలకు పూజలు 
చేస్తూ ఉండేవాడు. (ప్రతిరోజు మూడు వందల వికసిత పరిమళ పద్మాలు తెచ్చి 
శంకరున కర్సించి ఆరాధించేవాడు. ఒకసారి కరుణాంతరంగుడైన పరమశివుడు 
ఆతనికి ప్రసన్నుడై “నీకు ఏమి వరం కావాలో కోరుకొను” మన్నాడు. అప్పుడు 
హేమమాలి “భగవాన్‌! శ్రీమహావిష్ణువు నాఇంటికి వచ్చి నన్నను(గ్రహించేలాచూడు. 
ఆస్వామిని కనులారా చూడాలని నాకోరిక!” అన్నాడు. అప్పుడు మహాదేవుడు 
“ఓ మహామతీ! ద్యాపరాంతంలో మధురానగరంలో నీమనోరథం నెరవేరుతుంది" 





మధురా ఖండము 
' అని పలికాడు. పరమశివుని వరదానంవల్ల మనస్వియైన ఆహేమమాలి ద్యాపరాంతంలో 
సుదాముడనే మాలాకారుడుగా జన్మించాడు. బలరామకృష్ణులు పరమశివుని వాక్యాన్ని 
నిరూపించటానికి అతని గృహానికి విచ్చేశారు. 
కుబ్జ పూర్వజన శః 

ఈవృత్తాంతం విని బహుళాశ్వుడు పరమానందం పొంది “ఓ దెవర్షీ సైరంధ్రిగా 
ఉన్న కుబ్బ దేవతలకు కూడా దుర్లభమైన కృష్ణపరమాత్ముని వలపుచూరగొన 
టానికిపూర్వజన శ్రలో ఏతపస్సు చేసింది వివరింపు”మని అడిగాడు. అప్పుడు నారదుడిలా 
చెప్పసాగాడు “ఓ రాబేంద్రా! కోటిమన్మథ సౌందర్యస్వరూపుడైన శ్రీరామచంద్రుడు 
పంచవటిలో విహరిస్తున్నప్పుడు, శూర్చణఖ అనేరాక్షసి ఆయనను చూచి అత్యంత 
మోహితురాలయింది. రఘురాముడు ఏకపత్నీవ్రతం నియమంతో ఉండి అన్యస్తీని 
ఎంతమాత్రం అభిలషించటంలేదని భావించి రావణుని సోదరియెన ఆ శూర్పణఖ 
క్రోధంతో సీతను తినటం కోనం వేగంగా వెళ్ళింది. ఆ సమయంలో శ్రీరాముని 
సోదరుడైన లక్ష్మణుడు ఆ(గ్రహించి పదునైన కత్తితో ఆమె ముక్కుచెవులు కోసి 
పంపాడు. శూర్పణఖ పెద్దగా రోదిస్తూ లంకకు వెళ్ళి రావణునకు ఈసమాచార 
మంతా చెప్పి ఖిన్నురాలై పుష్కర తీర్జానికి వెళ్ళింది. అక్కడ నీటిలో నిలబడి 
శంకర భగవానుణ్ణి ధ్యానిస్తూ అనేక సంవత్సరాలు గడిపింది. ఉమాపతి (ప్రసన్నుడై 
ఆమెకు సాక్షాత్కరించి “నీకు ఏమి వరం కావాల”ని అడిగాడు. అప్పుడు శూర్పణఖ 
“ఓ దేవదేవా! నివు భక్తుల మనోరథాలు తీర్చటంలో సమర్జుడవు. నాకు పురుషోత్తముడైన 
శ్రీరామచంద్రుడు పతిఅయ్యేలాగా వరాన్ని ప్రసాదించు” అని అడిగింది. అప్పుడు 
శివుడు “ఓ రాక్షస! ఈ వరం నీకు ఇప్పుడు నెరవేరేది కాదు. ద్యాపరాంతంలో 
నీకోరిక నెరవేరుతుంది” అని పలికాడు. 


ఓ మహారాజా! కామరూపధాధణ చేయగల ఆశూర్పణఖ రాక్షసి మధురానగరంలో 
కుబ్బఅనే పేరుతో జన్మించింది. మహాదేవుని వరంవల్లనే ఆమె శ్రీకృష్ణుని పతిగా 
పొందగలిగింది” అని చెప్పి నారదుడు కువలయాపీడ మత్తేభ పురాకృత సుకృత 
విశేషాన్ని ఇలా వివరింపసాగాడు. 


కువలయాపీడ పూర్వజన్మ : 


మహారాజా! బలిచ[క్రవర్తికి బలవంతుడైన, మహాకాయుడైన మందగతి 


Lt: | 


గర్గ భాగవతము - కృవ్ణ కథామృతము 


అనేకుమారుడున్నాడు. ఆతడు సమస్త శస్ర ధారులలో శ్రేష్టుడు. ఆతడు అనేక 
గజముల బలంతో సమానమైన బలశాలి. ఒక పర్యాయం శ్రీరంగనాథుని ఊరేగింపు 
సమయంలో ఆతడు జనసము[ద్రంలో దూసుకువెళుతున్నాడు. మదించిన ఏనుగువలె 
మందగతి భుజబల గర్వితుడై వెళుతుంటే ఆతని భుజముల తాకిడికి జనం 
నలిగిపోయారు. ఆమార్గంలో పయనిస్తున్న వృద్దుడైన (త్రిత మహర్షి మందమతి 
బాహువు తగిలి (కిందపడ్డాడు. ఆయన కుపితుడై బలికుమారుని చూచి “ఓ 
దుర్మతీ! నీవు మదగజంవలె మదోన్మత్తుడవై శ్రీరంగని యాత్రలో ప్రజల్ని పీడిస్తున్నావు. 
నీవు గజరూపాన్ని ధరిస్తావుపో” అని శపించాడు. ఆవిధంగా శప్ప్తుడైన ఆదైత్వుడు 
తేజోభ్రష్టుడై క్రిందపడిపోయాడు. వెంటనే ఆతడు ముని'ప్రభావాన్ని తెలిసికొని చేతులు 
జోడించి “ఓ కృపాసింధూ! నాకు గజరూపం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది” 
' త్వరగా విన్నవించండి. ఇకనుంచి నేను మీవంటి మహాత్ములను ఎన్నటికీ అవహేళన 
చేయను. తమరు శపించుటలోను, అనుగ్రహించుటలోను సమర్భులు” అని పలికాడు. 
ఈ మాటలకు ఆముని[కోధం మాయమయింది. ఆతడు మందమతితో “ఓ 
దైత్యరాజా! నామాట ఎన్నటికీ అబద్దం కాజాలదు. నేను నీ పశ్ళాత్తావానికి 
ప్రసన్నుడనయ్యాను. నీవు శోకింపకు. దేవతలకు కూడా దుర్లభమైన వరాన్ని నీకు 
ప్రసాదిస్తున్నాను. మధురానగరంలో కృష్ణపరమాత్ముని చేతిలో నీకు ముక్తి కలుగు 
తుంది” అని ఓదార్చాడు. 


ఆ మందమతి దైత్యుడే వింధ్య పర్వతంమీద కువలయాపీడ మత్తేభంగా 
జన్మించాడు. ఆ మత్తేభం పదివేల ఏనుగుల బలం కలది. దానిని మగధరాజు 
జరాసంధుడు అనేక వేల ఏనుగుల సహాయంతో అరణ్యంలో పట్టుకున్నాడు. ఆతడు 
ఆ మత్తేభాన్ని కంసునకు వరదక్షిణగా యిచ్చాడు. (త్రితముని వాక్యానుసారం 
అతని ఆత్మతేజస్సు శ్రీకృష్ణునిలో లీనమయింది. 


చాణూర మల్తుల పూర్వజన శ 


ఈవృత్తాంతం విని బహుళాశ్వుడు సాక్షాత్తు పరమాత్మునితో మల్లయుద్ధం 
చేసిన చాణూరాది మల్లుల వృత్తాంతం వివరింపుమనగా నారదమహర్షి ఇలా 
వివరింపసాగాడు - పూర్వకాలంలో అమరావతి నగరంలో ఉతథ్యుడనే మహర్షి 
నివసిస్తుండేవాడు. ఆతనికి మన ్యథరూపులైన ఐదుగురు కుమారులుండేవారు. వారు 


మధురా ఖండము 
విద్యా, స్వాధ్యాయాదులను విడనాడి ఉన్మత్తులై ప్రతిరోజు బలిదగ్గరకు వెళ్ళి మల్ల 
'యుద్దం నేర్చుకొనసాగారు. తనపుతులు బ్రాహ్మణోచిత కర్మలనుండి (భ్రష్ణులవటం 
చూచి ఉతథ్యుడువారితో “శమ దమ తపాదులు బ్రాహ్మణధర్మములు. శౌర్య 
ధైర్య దాన పరాక్రమాదులు క్షత్రియ ధర్మములు. మీరు బ్రాహ్మణ దర్శములు 
విడిచి క్షత్రియోచితమైన మల్ల యుద్దంలో నిమగ్నులయ్యారు. మీరు మల్లులై దుర్ణనుల 
ర యలు డా అంటా జ 
సాంగత్యంలో (భ్రష్టులైపోతారు” అన్నాడు. 





ఆ ఉతథ్యుని కుమారులే ఈ మల్లులుగా జన్మించారు. చాణూర, ముష్టిక, 
కూట, శల, తోశలులనే ఈ మల్లులు శ్రీకృష్ణుని దివ్యశరీర స్పర్శను గాఢంగా 
పొందిన కారణంచేత వారికి మోక్షప్రాప్తి కలిగింది. 


కంస సోదరుల పూర్వజన్మ : 


మహారాజా! కంసుని ఎనిమిది మంది సోదరులపూర్వజన్మ వృత్తాంతం విను. 
పూర్వం కుబేరుని రాజధానిమైన అలకానగరంలో దేవయక్షుడనే పేరుగల ఒక 
యక్షుడుండేవాడు. ఆతడు జ్ఞానపరాయణుడు, శివభక్తి యుతుడు, మహాతేజస్వి. 
ఆతనికి దేవకూట, మహాగిరి, గండ, దండ, ప్రచండ, ఖండ, అఖండ, పృధు 
లనే ఎనిమిదిమంది కుమారులున్నారు. ఒకనాడు అరుణోదయసమయంలో శివపూజ 
కోసం సహ(స్రపుండరీక పుష్పాలను తీసికొనిరమ్మని దేవయక్షుడు వారిని ఆజ్ఞా 
పించాడు. వారు మానససరోవరంనుంచి మకరంద సహితమైన పరిమళ భరితమైన 
సహస్ర కమలాలను తెచ్చి వాటిపరిమళానికి ఆకర్షితులై వాటిని ఆ(ఘాణించి 
తండ్రికి సమర్పించారు. ఆవిధంగా వారు ఉచ్చిష్టాలను శివపూజకు సమర్పించిన 
కారణంగా వారు మూడు జన్మలు అసురులుగా జన్మించారు. బలరాముని చేత 
హతంచేయబడి వారుముక్తులై మోక్షం పొందారు. 


పంచజనుని పూర్వజన్మ వ 


బహుళాశ్వుడు నారదమహర్షితో “ఈ శంఖరూపధారి పంచజన దైత్యుడు 
పూర్వజన్మలో ఎవరు? అతని అస్తులు శంఖమై కృష్ణపరమాత్ముని కరకమలములలో 
శోభించటానికి కారణం ఏమిటి?” అని అడిగినప్పుడు మహర్షి ఇలా చెప్పసాగాడు 
- ఓ విదేహరాజా! పూర్వకాలంలోనే సుదర్శన చ(క్రాదులు శ్రీహరికి ఉపాంగములుగా 


136 గర్గ భాగవతము - కృష్ణ కథాన్సుతము 


ఉన్నాయి. వీనిలో పాంచజన్యశంఖానికి అత్యున్నతమైన పదవి (ప్రాప్తించింది. అది 
శ్రీహరి మధురాధరామృత పానం చేసి అహంకరించి మనస్సులో “నా కాంతి 
రాజహంసకాంతితో తులతూగునట్టిది. నన్ను సాక్షాత్తు శ్రీహరి తన హస్తాలతో 
స్వీకరిస్తాడు. నేను దక్షిణావర్త శంఖాన్ని. యుద్దంలో విజయం (ప్రాప్తించి నప్పుడల్లా 
శ్రీకృష్ణుడు నన్ను పూరిస్తాడు. శ్రీహరి అధరామృతం క్షీరసాగర కన్యయెన లక్ష్మీ 
దేవికి కూడా దుర్హభమైనట్టిది. అటువంటి అదృష్టాన్ని పొందిన నేను అందరిలో 
శ్రేష్టుణ్ణి' అని భావించింది. 


ఓ మహారాజా! ఈవిధంగా గర్వించిన పాంచజన్య శంఖాన్ని చూచి లక్ష్మీదేవి 
కోపంతో “ఓ దుర్మతీ! నీవు రాక్షసుడవగుదువుగాక!” అని శపించింది. ఆశంఖ 
రాజమే సము[ద్రములో పంచజనుడనేరాక్షసుడయింది. అయినప్పటికీ వైరభావంతో 
సదా భజించిన కారణంచేత మరల అది కృష్ణుని సన్నిధిని పొందగలిగింది. 


ఉద్దవుడు i 


ఈ వృత్తాంతం విని బహుళాశ్వుడు “ఓ మునీశ్వరా! కృష్ణ పరమాత్ముడు 
యదువంశీయులను మధురలో నివసింపచేసి తరువాత ఏయేకార్యములు నిర్వహించాడో 
వివరింపవలసింది” అని అడిగినప్పుడు నారదుడిలా చెప్పసాగాడు. “ఓ రాజా! 
కరుణాంతరంగుడైన కృష్ణునకు ఆసమయంలో తన ఎడబాటువల్ల విరహవేదన 
అనుభవిస్తున్న గోకులం గుర్తుకువచ్చింది. ఒకరోజున కృష్ణుడు ఏకాంతంగా తనకు 
ఆప్తుడైన ఉద్దవునిపిలిచి (ప్రేమతో ఇలా అన్నాడు. “సఖుడా! నీవువెంటనే రమణీయ 
మైన ప్రకృతితో విలసిల్లే (వ్రజమండలానికి వెళ్ళు, గోవర్దన గిరితో, యమునా 
నదితో అందగించే బృందావనానికీ, గోప గోపికా జనంతో నిండిన గోకులానికి 
కూడా వెళ్ళు. మిత్రమా! నేనిచ్చే ఒక లేఖ మాతండ్రి నందునకు, మరొక లేఖ 
మాతల్లి యశోదకు ఇవ్వు. మూడవ లేఖను రాధాదేవికి ఆమె సుందరమందిరానికి 
వెళ్ళి ఇవ్వు. నాల్గవ లేఖను నా మిత్రులు గోపాలరకు వారి శుభములను కాంక్షిస్తూ 
ఇవ్వు. ఇక వందలాది గోపకాంతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఖను ఇవ్వు. 


నా తండ్రి నందరాజు కరుణాంతరంగుడు. ఆయన మనస్సు నిరంతరం 
నాపైనే ఉంటుంది. నా తల్లి యశోద శీఘ్రంగా నన్ను పిలిపించటం కోసం 
నన్నే స్మరిస్తూ ఉన్నది. నీవు నీతి కుశలుడవు. మంచి మంచి మాటలు చెప్పి 


మధురా ఖండము 
నీవు వారికి ప్రీతిని కలిగించు. నా ప్రాణవల్లభ రాధిక నాకోసం ఆతృతతో 
ఉన్నది. నేను లేకపోతే ఆమెకు ఈలోకమే శూన్యంగా ఉంటుంది. వారందరు 
నావియోగం వల్ల వ్యధ చెందుతున్నారు. నా సందేశాన్ని వారి కందించి వారికి 
శాంతిని చేకూర్చు. నీవు సంభాషణా కుశలుడవు, నా కత్యంత ప్రియమైన సుదాముడు 
మున్నగు గోపాలకులు అక్కడ ఉన్నారు. నావియోగం వల్ల వారుకూడా ఆత్రుతతో 
ఉన్నారు. నీవు వారిని కూడ మి(తులుగా భావించి వారికి సంతోషం కలిగించు. . 
నేను త్వరలోనే వ్రజధామానికి వస్తాను. గోపకాంతలు మిక్కిలి వ్యాకులతతో ఉన్నారు. 
వారి శరీర ప్రాణములు రెండూ కూడా నాపై. లగ్నంచేసి ఉంచారు. వారు నాకోసం 
ఇహపర సౌఖ్యాలను త్యాగం చేశారు. అటువంటి వారిని నేను ఆదుకొనకుండా 
ఎలా ఉంటాను! 


ఉద్దవా! నేను వచ్చేటప్పుడు వారు తమ ప్రాణాలను పరిత్యజించటానికి 
కూడా వెనుకాడలేదు. నా సందేశ వచనాలను వారికి చెప్పి వారి వియోగ దుఃఖాన్ని 
శాంతింప చెయ్యి. మిత్రమా! నేను మొదట ఏ రథంమీద (వ్రజమండలం నుంచి 
వచ్చానో అదే రథంమీద అవే గుర్రాలతో ఆ సారధితో నీవు ప్రయాణం చేసి 
వెళ్లు. నీవు నావలెనే అలంకరించుకో. పీతాంబరం ధరించు. వైజయంతి మాలను 
అలంకరించుకో. దివ్యరత్నమండిత కుండలాలను ధరించు. కోటిసూర్యసమటప్రభా 
భాసురమైన కౌస్తుభహారాన్ని అలంకరించుకో. మనోహరంగా ఆలపించే నామురళిని, 
పుష్పాలంకృతమైన జగన్నోహనమైన నాదండాన్ని కూడా తీసికొని వెళ్లు. ఉద్దవా! 
నావలెనే దివ్యపరిమళాలు విరజిమ్ము హరిచందనం అలదుకో. నెమలి పింఛాన్ని 
సిగలో తురుముకో. ఆందంగా సవ్వడి చేసే నూపురాలను పాదాలకు ధరించు. 
కేయూరాలను బాహువులకు ధరించు. ఇక శీఘ్రమే బయలుదేరివెళ్ళు”. 


శ్రీకృష్ణు డీవిధంగా చెప్పగానే ఉద్దవుడు అంజలి ఘటించి ఆయనకు (ప్రదక్షిణం 
చేసి రథం అధిరోహించి (వ్రజధామం బయలుదేరాడు. (వ్రజమండలంలోని కోట్లాది 
గోవులు దివ్యాభరణాలతో విభూషితమై శ్వేతపర్వతాలవలె కనిపిస్తున్నాయి. ఆగోవులు 
ప్రతి ఒకటీ తరుణి, సుశీల, సురూప, సద్గుణవతి గా భాసిస్తున్నాయి. వాటివెంట 
ఉన్న వత్సములు చూడ ముచ్చటగా శోభిస్తున్నాయి. మెడలోమువ్వలు, పాదాల 
అందెలు మనోహరసంగీతాన్ని వినిపిస్తున్నాయి. కొన్ని గోవులు స్వర్ల కాంతులతో 


మెరిసిపోతున్నాయి. ఆగోవులను కాచే గోపాలకులు పచ్చిక బయళ్ళలో కృష్ణలీలలను 
మనోహరంగా పాడుకుంటున్నారు. 


గోకులంలో ఉద్దవుడు 


దూరం నుంచి రథంమీదవస్తున్న ఉద్దవుణ్ని చూచి కృష్ణుడని భావించి 
వ్రజబాలకులు ఆనందసందోహంతో ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. “మిత్రమా! 
మనపియసఖుడు నందనందనుడు వస్తున్నాడు. సందేహంలేదు వచ్చేది అతడే. 
మేఘంవంటి .నీలశరీరం, శరీరంపై పీతాంబరం, మెడలో వైజయంతిమాల, చెవులకు 
రత్నకుండలాలు ఆహా! ఎంతగా ప్రకాశిస్తున్నాడు వక్షస్థలంపై కౌస్తుభహారంతో, 
చేతిలో సహస్రదళకమలంతో తేజరిల్లుతున్నాడు. అవేఅశ్యాలు! అదే కింకిణీ శబ్దం 
కలిగించేరథం! ఈరథంపై బలరాముడు లేకుండగా నందనందనుడు ఒక్కడే 
కనిపిస్తున్నాడు”. . 

ఓ మహారాజా! ఈవిధంగా సంభాషించుకుంటూ శ్రీదాముడు మొదలైన 
గోపాలకులు కృష్ణరూపాన్ని ధరించి వస్తున్న ఉద్దవుని రథం చుట్టూచేరారు. వారు 
ఆశ్చర్యంతో చూచి ఇతడు కృష్ణుడుకాదు. కాని సాక్షాత్తు కృష్ణునితోసమానంగా 
ఉన్న ఈతడు ఎవరు?” అని అనుకొంటున్న గోపాలకులను చూచి ఉద్ధవుడు 
వారికి నమస్కరించి వారితో శ్యామసుందరుని గూర్చి సంభాషించాడు. “శ్రీదామా! 
ఇది నీసఖుడు శ్రీకృష్ణుడిచ్చిన లేఖ, దీనినినీవు స్వీకరించు, శ్రీకృష్ణుడు కుశలుడై 
ఉన్నాడు. మీరు కలతచెందవద్దు. బలరామునితో కలిసి త్వరలోనే కృష్ణపరమాత్ముడు 
ఇక్కడకు వస్తాడు” ఉద్దవుని మాటలు నిని కృష్ణుడిచ్చిన లేఖను చదువుకొని 
శ్రీదాముడు, (వ్రజబాలకులు కంటనిరుపెట్టుకొని గద్గదస్వరంతో ఇలా అన్నారు. 
“ఓ మహామతీ! మీఅందరి తనువు, వైభవము, ధనము, బలము, అంత:కరణము 
సమస్తము నందనందనుని తోడిదే అని భావించాము. కృష్ణుడు లేనందువల్ల ఈ 
వ్రజమేకాదు, మాకీప్రపంచమే శూన్యమైపోయింది. కృష్ణ వియోగ దు:ఖంతో మాకు 
ఒక్కొక్కక్షణమూ ఒక్కొక్కయుగంగా ఒక్కొక్క ఘడియా ఒక్కొక్క మన్వంతరంగా, 
ఒక్కక్క జామూ ఒక్కొక్క కల్పంగా గడుస్తున్నది. ఓ ఉద్దవా! రాత్రింబవళ్ళు 
మేము మాధవుణ్ణి మరువలేకపోతున్నాము. శ్యామసుందరుడు ఇక్కడ నుంచి వెళ్ళాడంటే 
మాజీవితంలో ఏదో దుష్టఘడియవచ్చిందని భావిస్తున్నాము. తపోధనులకు దక్కకుండగా 


'మధురా ఖండము 
ఆస్వామిని మాదగ్గర ఉంచుకొని మేము తెలియనితనంతో కృష్ణుని పట్ట అపరాధం 
చేశాము.” 


గోపాలకుల కృష్ణభక్తిని చూచి ఉద్దవుడు వారితో-ఓ |వ్రజవాసులారా! నేను 
కృష్ణునిసేవకుడను, దాసుడను. శ్రీకృష్ణుడు ఎంతో ఉత్కంఠతో మీ అందరి క్షేమ 
సమాచారాలు తెలిసికొని రమ్మని నన్ను ఇక్కడకు పంపించాడు. నేను మధురా 
నగరం తిరిగి వెళ్ళి మీ విరహవేదన కృష్ణునకు తెలియజేసి, నా నేత్ర జలాలతో 
ఆయన పాదపద్మములను కడిగి ప్రసన్నుణ్ణి చేసికొని ఇక్కడకుతీసికొని వస్తాను. 
సంశయించకండి. మీరు ఈ (వ్రజంలోనే త్వరలో శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తారు- అని 
వారిని ఆశ్యాసించి ఉద్దవుడు వారితో సహితంగా రథంపై నందుని (గ్రామానికి 
చేరుకున్నాడు. 


ఉద్దవుని రాక గురించి విని నందరాజు ఆతనిని (ప్రేమతో ఆహ్యానించాడు.. 
భోజనభాజనములైన తరువాత నందుడు గద్గద కంఠంతో ఇలా పలికాడు. “ఉద్దవా! 
మధురలో నామిత్రుడు వసుదేవుడు కుమారులతో కుశలంగా ఉన్నాడా? కంసుడు 
మరణించిన తరువాత యాదవ శిరోమణులకు సౌఖ్యంగా ఉన్నది గదా! బలరామ 
కృష్ణులు ఎన్నడైనా తల్లి యశోదను గుర్తు చేసుకొంటున్నారా? ఇక్కడి గోపాలకులు, 
గోవర్సన పర్వతం, గోవుల సముదాయం, వ్రజం, బృందావనం యమునానది ఈ 
సైకత (ప్రదేశాలు ఎప్పుడైనా స్మరిస్తున్నారా? కమలనయనుడైన శ్యామసుందరుడు 
ఇక్కడ బలరామునితో, గోపబాలకులతో కలిసీ ఆడుకొనటం మరల ఎన్నడు 
చూడగలను. ముకుందుడు లేకుండా ఇక్కడి నదీ పర్వత వృక్ష సముదాయములన్నీ 
విషతుల్యంగా కనిపిస్తున్నాయి. కృష్ణుడు లేకుండా నా జీవనం శయనం భోజనం 
కూడా దుర్భరమైపోతున్నాయి. చంద్రుని కోసం చకోరాలు ఎదురు చూస్తున్నట్లు 
కృష్ణుని ఆగమనం కోసం నేను ప్రాణాలు ధరించి ఉన్నాను” ఈవిధంగా పలికేటప్పుడు 
అతని నేత్రకమలాలనుండి అశ్రుధారలు (స్రవింపసాగాయి. 


ఉద్దవుడు వచ్చిన విషయం తెలిసికొని యశోద వెంటనే ద్యారం తలుపు 
దగ్గర నిలబడి తనకుమారుని గూర్చిన విషయాలను వినసాగింది. పుత్రస్నెహంవల్ల 
= ఆమె సిగ్గువిడిచి ఉద్దవుని దగ్గరకు వచ్చి స్వయంగా క్షేమసమాచారాలను అడిగింది. 
నేత్రాలనుంచి ఉబుకుతున్న ఆశ్రుధారలను చీర చెరగుతో ఒత్తుకొంటూ కృష్ణ 


గధ భాగవతము - కృష్ణ కథామృ తము 
స్మరణతో విహ్యలయై ఇలా పలికింది - ఓ ఉద్దవా! కన్నయ్య ఎన్నడైనా నన్నుగాని 
తన తండ్రిని గాని గుర్తు తెచ్చుకుంటున్నాడా? నా జీవితంలో కృష్ణుడు ఒక్కడే 

కుమారుడు మిగిలాడు. ఆ ఒక్కడుకూడ దీనురాలైన ఈతల్లిని విడిచిపెట్టి వెళ్ళాడు. 
స్నేహం ఎక్కడ ఉన్నదో అక్కడే కష్టంకూడ ఉంటుందంటారు, ఎంత ఆశ్చర్యకరమైన 
విషయం! కృష్ణుడు లేకుండా నేను ఎలా జీవించను? “అమ్మా! నాకు పాలు 
ఇవ్వు అమ్మా! నాకు వెన్నపెట్టు” అంటూ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతుండేవాడు. 
నా కన్నయ్య ఈ (వ్రజ వాసులకు .జీవనంగా, ఈ |వ్రజానికి ధనంగా, ఈకులానికి 
దీపంగా ఉండేవాడు. ఆతని లాలన పాలనలో ఎన్నిసంవత్సరాలు క్షణాలుగా 
గడిచిపోయాయి. గోవిందుడిక్కడ లేకపోతే ఒక్కొక్కరోజు ఒక్కొక్క కల్పంగా 
గడుస్తున్నది. అయ్యో! ఒకరోజున కృష్ణుడు పెరుగుకుండ పగల కొట్టాడని నేను 
వాణ్ణి త్రాడుతో కట్టివేశాను. ఆ సన్నివేశం గుర్తుకు వస్తే ఇప్పుడు నాకు అమితమైన 
దుఃఖం కలుగుతున్నదయ్యా!” 


యశోదానందుల అత్యుత్తమమైన (ప్రేమను చూచి ఉద్దవుడుఅత్యంత ఆశ్చర్య 
చకితుడై “ఓ దంపతులారా! మాధవుని పట్ల మీకున్న(పేమ అనన్యసామాన్యమైనది. 
ఇటువంటి (ప్రేమనే భక్తి అంటారు. మీరు పొందిన ఈ భక్తి తీర్జాటనము వల్లగాని, 
తపోదానయోగముల వల్లగాని లభించేదికాదు. మీరు బాధపడకండి. కృష్ణ పరమాత్ముడు 
స్వయంగా యిచ్చిన ఈ లేఖలను స్వీకరించండి. బలరామకృష్ణులిద్దరూ యాదవుల 
మహత్తరమైన కార్యం సిద్దంచేసి త్వరలో ఇక్కడకు వస్తారు. కృష్ణుడు పరిపూర్ణుడైన 
పరమాత్ముడని మరువవద్దు. 


ఆయన జన్మించిన నాటినుంచి అద్భుతమైన లీలలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. 
పూతనప్రాణాలు అపహరించటం, శకటాసురుణ్మై భంజించటం, త్పణావర్తుణ్ణి 
సంహరించటం, యమళార్శున వృక్షాలను పడవేయటం, తన నోటిలో విశ్వరూపం 
చూపటం, బకాసుర వత్సారులను వధించటం, అఘాసురుళ్ళే హతమార్భటం, 
ధేనుకాసురుణ్ణి అంతం చేయటం, కాళీయ సర్పాన్ని మర్చించటం, దావానలాన్ని 
త్రాగివేయటం ఇవన్నీ కృష్ణుడు ప్రదర్శించిన అలౌకికమైన లీలలు కదా! మీరందరూ 
చూస్తుండగానే గోవర్రనపర్వతాన్ని ఉద్దరించాడుగదా! ఆజగదీశ్యరుడు శంఖచూడుని 
దగ్గర నుంచి చూడామణిని గ్రహించటం, అరిష్టాసురుణ్ణి వధించటం, కేశిని 
' కాలగర్భంలో కలపటం, వ్యోమాసురుణ్ణి యమపురికి పంపటం అతిమానుషమైన 


మధురా ఖండము 
కృత్యాలు కదా! ఇక మధురలో కంసుని రజకుణ్ణి ఒక్కదెబ్బతో పరిమార్చాడు. 
కంసుడు ప్రచండ ధనుర్దండాన్ని విరిచి వేశాడు. పదివేల ఏనుగుల బలంగల 
కువలయాపీడ మదగజాన్ని యమునికి కానుకగా పంపాడు. చాణూరముష్టికాదులను 
మల్లయుద్దంలో పరిమార్సాడు. మదమత్తుడైన బలశాలియెన కంసుణ్ణి సంహరించాడు. 
గురుదక్షిణ కొణుకై వెళ్ళి సముద్రంలో దూకి శంఖరూపధారిమైన పంచజనుణ్ణి 
పరలోకానికి పంపాడు. ఈ చర్యలు భగవంతునకు తప్ప ఎవరికి సాధ్యం? 


నారదుడిలా చెప్తున్నాడు- రాజేంద్రా! ఈవిధంగా నందుడు, ఉద్దవుడు కృష్ణ 
లీలల్ని స్మరించుకొంటూ రాత్రిని ఒక క్షణంవలె గడిపారు. ఆవిధంగా ఆనందం 
కలిగించేవాడు కాబట్టే ఉద్దవునకు “క్షణదా” అనే పేరు చరితార్థమయింది. ఇంతలో 
బ్రాహ్మేముహూర్తం వేళ అయింది. గోపకాంతలంతా లేచి ఇళ్ళువాకిళ్ళు తుడుచుకొని, 
దీపాలను పెద్దవి చేసి కవ్యాలను సిద్దంచేసి పెరుగు చిలకటం ఆరంభించారు. 
అలా మధించే సమయంలో ఆ గోపికల గళసీమలలోని హారాలు కరకంకణాలు 
సవ్వడి చేయసాగాయి. సిగలోని పువ్వులు నేలపై పడసాగాయి. వారి కర్లకుండలాలు 
తళతళలాడుతూ అటుఇటూ కదలాడ సాగాయి. ఆ చం(ద్రముఖులు, కమల 
నయనలు మనోహరంగా వివిధ వర్ణాలు గల వస్ర్తాలను ధరించి పెరుగు చిలుకుతూ 
బలరామకృష్ణుల మంగళమయగాథలను ప్రేమపూర్వకంగా గానంచేయసాగా ఎ. 
ప్రతివీథిలో ప్రతి సందులో పెరుగు చిలుకుతున్న ధ్వనులతో కలిసిన గోపకాంతల 
గీతాలను విని విస్మితుడై ఉద్దవుడు “ఆహా! ఈ నందనగరంలో భక్తి కాంత 
సర్వత్ర ఆనంద నృత్యం చేస్తున్న దికదా!“ అనుకొంటూ నందునితో కలిసి యమునానదికి 
స్నానానికి వెళ్ళాడు. 


ఉద్దవుని సందేశము : 


ఆ సమయంలో గోపికలు ఉద్దవుని రథాన్ని చూచి “ఓ సఖులారా! ఈరథం 
ఎవరిది? నందనందనుణ్లి మధురకు తీసికొని వెళ్ళిన (క్రూరుడైన అక్రూరుడు 
మరల రాలేదుకదా! మానవుల్ని పరిమార్భటం కోసం కద్రువ నాగుల్ని కన్నట్టు, 
సత్సురుషులను వేధించటం కోసం ఆతనితల్లి ఆతనిని దుర్ముహూర్తంలో కన్నది. 
అటువంటి నిర్హయుడు ఈ (వ్రజమండలానికి మరల ఎందుకు వచ్చాడు? అని 
సంభాషించుకొంటూ రథం దగ్గరకు వచ్చి సారధివైపు చేతివేళ్ళు చూపించి బెదిరిస్తూ- 


. గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


త్వరగాచెప్పు ఇదిఎవరి రథం?” అని అడిగారు. పాపం సారధి భయంతో ఆశ్చర్యంతో 
వారివైపు చూడసాగాడు. ఇంతలో ఉద్దవుడు రావటం కనిపించింది. ఆతని కాంతి 
మేఘంవలె శ్యామవర్లంతో ఉంది. నేత్రాలు వికసిత కమలదళములవలె విశాలంగా 
ఉన్నాయి. ఆకారం సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి పోలిఉన్నది. వక్షస్థలంపై కౌస్తుభమణి 
ప్రకాశిస్తున్నది. ఆకృతిలో, ఆకర్షణలో, మందహాసంలో, మధురస్వరంలో, శ్రీకృష్ణుని 
సారూప్యాన్ని ధరించిన జఉద్దవుణ్ణి చూచి గోపికలంతా ఆశ్చర్య చకితలయ్యారు. 


ఆతడు గోవింద సఖుడని,మధురనుంచి సందేశం తీసుకువచ్చాడని తెలిసికొని 
వారంతా సంతోషించి అతని పట్ల ఎంతో ఆదరం చూపి మధురమధురంగా 
మాట్లాడ సాగారు. గోవిందుణ్ణి గురించి గూఢంగా కుశలం అడిగి తెలిసికొనాలని 
ఉద్దవుణ్ణి కదళీవనంలోకి తీసికొని వెళ్ళారు. అక్కడ వృషభానుని కుమార్తె రాధిక 
యమునాతీరంలో నికుంజమందిరంలో కృష్ణవిరహంతో అలమటించి పోతున్నది. 
కేవలం కృష్ణుని రాక అనే ఆశతోనే ఆమె శరీరం ధరించి ఉన్నది. ఇప్పుడు 
కృష్ణ సఖుడైన ఉద్ధవుడు వచ్చాడని విని రాధ తన సఖురాండ్రద్యారా ఆతనికి 
మధుపర్కాదికానుకలను పంపింది. అక్కడకు వచ్చిన ఉద్ధవుడు రాధకు అంజలి 
ఘటించి ఆమెతో ఇలా పలికాడు “శ్రీకృష్ణుడు దైవస్వరూపుడు, నీవు దేవతవు. 
ఆయన శ్రీమహావిష్ణువు, నీవు వైష్ణవీదేవివి ఆయన రాముడైనప్పుడు నీవు సీతవైనావు. 
శ్రీకృష్ణుడు చం[ద్రుడైతే నీవు చం(ద్రికవు. శ్రీహరి అవతరించినప్పుడల్లా నీవు ఆతని 
శక్తిగా అవతరిస్తున్నావు. శ్రీహరి జగత్స్వరూపమైతే నీవు చైతన్య శక్తివి. 


ఓ రాధాదేవి! నీకు ప్రణామము. నీకు ప్రాణనాధుడిచ్చిన ఈ లేఖను 
స్వీకరించు. కృష్ణ పరమాత్ముడు తాను త్వరలోనే ఇక్కడకు వస్తానని సందేశం 
పంపాడు. మీకందరకు ఇమ్మని వందలాది లేఖలనుయిచ్చాడు స్వీకరించండి.” 


నారదమహర్షి ఇలా చెప్పన్నాడు- ఓ రాజేం(ద్రా! రాధాదేవి ఆ లేఖను తీసికొని 
శిరస్సుపై ఉంచుకొని కనులకద్దుకొని, హృదయానికి హత్తుకున్నది. తరువాత ఆ 
లేఖను చదివి, శ్రీకృష్ణుని చరణారవిందాలను స్మరించి వియోగ దుఃఖంతో విహ్యలయై 
ఉద్దవుని ఎదుటనే మూర్చపోయింది. అప్పుడు సఖురాండ్రు ఆమెకు శీతలోపచారాలు 
చేసి సేద తీర్చారు. ఆమె ఉద్దవుని చూచి “ఉద్దవా! కృష్ణుడుఇక్కడకు ఎప్పుడు 
వస్తాడు? మాకందరకు ఎప్పుడు దర్శనమిస్తాడు? మయూరం మేఘంకోసం చూచినట్టు, 


మధురా ఖండము 143 


చకోరం చంద్రునికోసం వలె నేను గోవిందుని రాకకోసం ఎదురుచూస్తున్నాను. 
కృష్ణునితో వియోగం జరిగిన దుర్ముహూర్తం నుంచి నాకు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క 
కల్పంగా _ గడుస్తున్నది. పూర్వం హనుమంతుబ్లీచూచి లంకలో నున్న సీత 
ఆనందం పొందినట్టు నిన్ను చూడగానే నాకు ఆనందం కలుగుతున్నది. నీవు 
త్వరగా, స్వయంగా మాధవుని ఇక్కడకు తీసికొనిరా” అని పలికింది. ఆ మాటలను 
విని ఉద్ధవుడు “రాధాదేవీ! నేను మధురాపురం వెళ్ళి నీ విరహదుఃఖంగూర్చి 
చెప్పి గోవిందుణ్ణి ఇక్కడకు తీసికొని వస్తాను. నీవు దుఃఖించవద్దు” అని ఊరడించాడు. 
అందుకు ప్రసన్నురాలైన రాధ శ్యామసుందరునకు చం(ద్రకాంతమణుల్ని ఇవ్వమని 
ఉద్దవునకిచ్చింది. 


గోపికలు ఉద్దవుని చుట్టూ చేరి గోవిందుడు ఎవరెవరికి లేఖలు ఇమ్మన్నాడని 
అడిగి కృష్ణుని సందేశం వినిపించమని ఆసక్తితో అడిగారు. అప్పుడు ఉద్దవుడు 
ఓ గోపకాంతలారా! మీరు నిరంతరం మాధవుని స్మరిస్తున్నట్టే మాధవుడు కూడా 
ప్రతిక్షణం మిమ్మల్ని స్మరిస్తున్నాడు. నేను శ్రీహరికి ఏకాంత సేవకుణ్ణి. ఒకరోజున 
కృష్ణుడు మిమ్మల్ని స్మరించి మీకు ఇలా సందేశం ఇమ్మని పలికాడు- “మనస్సును 
విషయముల యందు నిలిపితే బంధకారకం అవుతుంది. ఆ మనస్సును నా 
యందు నిలిపితే, అది మోక్షకారకమవుతుంది. అందువల్లనే జ్ఞానులు మనస్సే 
బంధనమునకు, మోక్షమునకు కారణమని అన్నారు. మానవుడు మనస్సును జయించి 
ఈ లోకంలో సంగరహితుడుగా ఉండాలి. వివేకవంతుడైన పురుషుడు నిర్మలమైన 
ఆధ్యాత్మ యోగసాధనవల్ల పరబ్రహ్మ స్వరూపుడవైన నన్ను పర్వవ్యాపకునిగా 
(గహించినప్పుడు ఆతని మనస్సు నుండి రాగద్వేషములు దూరమవుతాయి. మేఘం 
సూర్యుని నుంచి ఉత్పన్నమైనప్పటికీ అది అడ్డు తొలగితేగాని ఏవిధంగా మనం 
సూర్యుణ్ణి చూడలేమో, అదేవిధంగా మన అంత:కరణంలో జనించిన రాగద్వేషాలు 
ఆత్మకు అడ్డుతొలిగితేతప్ప మీరు పరమాత్ముణ్ణి దర్శింపలేరు. ఓ (వ్రజకాంతలారా! 
నేను స్టూలదృష్టికి దూరంగా ఉన్నాను. కాని తత్త్వ దృష్టితో చూస్తే మీకు నాకు 
ఎంతమాత్రము దూరం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఈవియోగాన్ని. నన్ను 
పొందటానికి సాధనగా చేసికొనండి. సాంఖ్యభావంతో పొందదగినది యోగసాధన 
చేత కూడా ప్రాప్తిస్తుంది” అన్నాడు. 


గర్గ భాగవతము - క్రువ్ల కథామృతము 


గోపికల అధిక్షేపసములు : 


అప్పుడు కృష్ణసందేశం విన్న గోలోకవాసినులైన గోపకాంతలు గద్గద కంఠంతో 
“ఓ ఉద్దవా! మమ్మల్ని వదిలిపెట్టి శ్రీకృష్ణుడు పరదేశం వెళ్ళాడు. పైగా అక్కడ 
నుండి వేదాంతం వ్రాసి పంపించాడు” అన్నారు. ద్యారపాలికలైన గోపికలు “ఓ 
సఖులారా! చంద్రునికి చకోరం మీద, సూర్యునకు కమలంమీద, ఏవిధంగా ఎన్నటికీ 
ప్రేమ ఉండదో అదేవిధంగా శ్యామసుందరునకు మనమీద (పేమలేదు” అన్నారు. 
శృంగార గోపికా బృందం “స్నేహితలారా! చకోరానికి చంద్రునకు మైత్రి ఉంది 
కాని అది ఎప్పుడూ విరహాగ్నితో తపించేలా విధాత దానిముఖాన వ్రాశాడు” 
అనిపలికారు. శయ్యా గోపికా సమూహం “ఓ చెలులారా! బోయవాడు మృగాలను 
బాణంతో చంపి వెంటనే దాని సంరక్షణను చూస్తాడు. కాని నిర్మోహులైన వారు 
తమ ప్రియజనుల మనస్సులను బాధించికూడా కనీసం స్మరించనైనా స్మరించరు. 
ఎంతఆశ్చర్యం!” అన్నారు. ఆమాటలు విని పార్షద గోపికా బృందం “విరహంతో 
బాధ పడేవారి దుఃఖాన్ని విరహిజనులు మాత్రమే తెలిసికొనగలరు. ఇతరులకు 
ఆ దుఃఖం ఎలా తెలుస్తుంది? ఒకరి శరీరంలో ముల్లు గుచ్చుకుంటే మరొకరు 
ఆబాధనెలా తెలిసికొనగలరు?” అన్నారు. 


అప్పుడు బృందావన పాలికలైన గోపికలు “నిష్కామ(పేమ మాధుర్యం 
నిష్కామప్రేమికులకే తెలుస్తుంది. స్వార్థంతో  (ప్రేమించేవారికి నిష్కామ (పేమ 
మాధుర్యం ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా కర్మెంద్రియాలు రసానుభవం పొంద 
గలవా?” అన్నారు. గోవర్టన గిరి వాసినులైన గోపికలు ఇలా అన్నారు “నగరకాంతల 
చెత అభిమానింపబడేవాడు ఇప్పుడు సైరంధ్రికి (కుబ్బ) నాయకుడయ్యాడు. అటువంటి 
వానికి గిరివాసులమైన, వనవాసులమైన మనవంటి వారితో పనియేముంటుంది? 
ఈ విషయంలో ఎక్కువ ' బాధపడటం వ్యర్థం” అన్నారు. 


వనపాలికలైన గోపికలు “నెచ్చెలులారా! భ్రమర సమూహాలతో నిండిన 

మాధవికుంజ పుంజములలో మాధవుని కన్నులలో కాపురముండే మనం ఈనాడు 
ఆతనిని గురించి ఎలా భావంచవలసివచ్చింది!” అన్నారు. ఇది విని నికుంజ 
వాసినులైన గోపికలు “ఓ కాంతలారా! బృందావనంలో యమునాతీరకదంబవనంలో 
' గోవులతో, గోపాలకులతో విహరించే నందనందనుణ్లీ ఎలామరువగలము?” అన్నారు. 


మధురా ఖండము 

యమునాతీర గోపికలు “ఓవనితలారా! ఈనాడు మధురాపుర కాంతలు 
పొందుతున్న ఆనందం రేపు మనం పొందుతాం. మీరు బాధపడకండి. ఎవరికైనా 
ఎప్పుడూ జయముండదు, ఎప్పుడూ అపజయముండదు. బాలకుడు ఆటబొమ్మలను 
కలుపుతుంటాడు, వేరుచేస్తుంటాడు. అదేవిధంగా విధాత (ప్రాణులకు సంయోగవియోగాలు 
కలిగిస్తుంటాడు. మొదట కురూపిగానున్న కాంత ఈనాడు రూపవతి అయింది! 
దాసిగా ఉన్న వనిత కులీనకాంతగామారింది!” అని పలికారు. అది విని విరజా 
యూథము “ఏ కాంత బాహువూ ఎప్పుడూ పియునిమెడమీద ఉండదు. ఎవ్వరూ 
ఎప్పుడూ వనంలో నివసించరు. ఎవ్వరూ ఎప్పుడూ యౌవనంతో ఉండరు. ఇంద్రు 
నకు ఆయన సింహాసనమే శాశ్యతంకాదు. నాలుగురోజులకోసం ఎవరైనా మంచినే 
పాటించాలి” అన్నారు. 


లలితాయూథము ఇలా పలికారు “ఆనాడు అయోధ్యలో శ్రీరామచంద్రుని 
రాజ్యాభిషేకానికి ఆటంకం కలిగించినది కుబ్బయే. ఈనాడు మధురనుండి మాధవుని 
రాకకు ఆటంకం కలిగించినదీ కుబ్బ్దయే. కుజ్జలు చేయలేని పనులు 
ఏముంటాయి?” విశాఖాయూథము ఇలాఅన్నారు “గోవుల్ని మేపుతూ తోటి గోప 
బాలకులతో వనములకు వెళ్ళి మరల తనవంశీనాదంతో (గ్రామస్టులందరికీ తనరాకను 
ప్రకటిస్తూ సంతసంకలిగించే నందనందనుణ్ణి మనం మరువలేము” అప్పుడు 
మాయాయూధథము ఇలా అన్నారు - “వ్రేపల్లె వీథులలో మాదారికి అడ్డువచ్చి 
మాకు భయము, ఆనందము కలిగించే నందనందనుడు మరల మాఇళ్ళకు వచ్చేది 
ఎప్పుడు?” 

అష్టసఫీ గోపికలు “ఓ ఉద్దవా! సుందరాంగుడైన నందనందనుణ్ణి నిరంతరము. 
ధ్యానించటం వల్ల మా దృష్టీ సంసారం వైపు మరలటంలేదు. ఆతడు మధురలోనే 
ఉంటే మా పరిస్థితి ఏమిటి?” అన్నారు. షోడశ సఖీ గోపికలు ఇలా అన్నారు 
“బృందావనంలో (ప్రేమపూరితమైన మోహన మురళీ గానం విన్నతరువాత మా 
చెవులు సంసారగీతాలను విన నుత్సహించటంలేదు, అవి కేవలం కాకి అరుపులవలె 
అనిపిస్తున్నాయి” 

ముప్పదిరెండు మంది గోపికలబృందం ఇలా అన్నారు “మిత్రుల్ని ప్రీతితోటి, 
శత్రువుల్ని నీతితోటి, లోభుల్ని ధనంతోటి, బ్రాహ్మణుల్ని ఆదరంతోటి, గురువులను 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


అభివందనములతోటి, రసహృదయులను (పేమతోటి వశంలో ఉంచుకోవాలి కాని 
ప్రేమాభిమానములు లేనివారిని ఎవరు వశం చేసికొనగలరు?” 


శ్రుతి రూప గోపికలిలా అన్నారు “జా(గ్రదాది అవస్థలలో వ్యాప్తమై ఉండి 
కూడా పరమాత్ముడు వాటికి అతీతంగా ఉన్నాడు. అలాగే ఈ జగత్తుకు తానే 
కారణం అయియుండి కూడా వాస్తవంగా జగత్తుకు ఎటువంటి సంబంధం లేకుండా 
ఉన్నాడు. అస్నినుండి పట్టిన నిప్పురవ్వలు అందులో ఎలా ్రవేశింపవో, ఆవిధంగా 
పరమాత్మనుండ సమస్త గుణములు ఉద్భవించి పలువిషయాలవైపు పరివ్యాప్త మౌతాయి. 
మనస్సుకు, బుద్దికి అందనటువంటి ఆ పరమాత్మకు నమస్కారము. 


బుషిరూప గోపికలిలా అన్నారు - “బలవంతులలోకెల్త బలవత్తరమైన ఈ 
కాలం ఎవరిపై ప్రభావం చూపలేదో, మాయకూడాఎవరిని వశం చేసికొనలేదో, 
వేదములు కూడా ఎవరిని వర్లించటంలో మౌనం వహించాయో అటువంటి 
అమృతస్వరూపుడు, పరమ'ప్రశాంతశుద్దరూపుడు, పరాత్సరుడు, పరబ్రహ్మను మేము 
శరణువేడుతున్నాము.” 

దేవతాస్వరూపలైన గోపికలిలా అన్నారు “ఏ పరమేశ్వరుని నుండి అంశాంశ, 
అంశ, కళ, ఆవేశ, పూర్ణ అవతారాలు కలుగుతున్నాయో, ఎవరివల్ల ఈ జగత్తు 
యొక్క సృష్టి స్థితి లయలు ఏర్పడుతున్నాయో, ఆపరిపూర్ణతమ అవతార 
మూర్తియెన శ్రీకృష్ణునకు మేము (ప్రణామాలర్సిస్తున్నాము.” యజ్ఞ సీతా స్వరూప 
గోపికలిలా అన్నారు “ఈ శ్యామసుందరుడు ఈ నికుంజ లతలకు వసంతుడు, 
రాధకు కంఠాభరణమైన వాడు, వ్రజమండలానికి ఈశ్వరుడు గదా!” రమా వైకుంఠ 
వాసినీ గోపికలిలా అన్నారు - “సమస్త గోపికా బృందానికి అలంకారమైనవాడు, 
తన పాదధూళిచేత బృందావనాన్ని, గోవర్దనగిరిని పావనమొనర్చిన వాడు, లోకోద్దరణ 
కోసం భూమండలంపై ఆవిర్భవించిన వాడు అయిన శ్యామసుందరుణ్ణి మేము 
భజిస్తున్నాము” 

శ్యేతద్వీపవాసినులైన గోపికలు ఇలా అన్నారు “మత్తేభం తన తొండంతో 
అవలీలగా కమలాన్ని పైకి ఎత్తినట్టు, లీలావిలాసంగా గోవర్రనగిరి ఎత్తిన (వ్రజరాజనందనుళ్లో 
మేమెన్నటికీ మరవలేము”. ఊర్ల్య వైకుంఠవాసినీ గోపికలిలా అన్నారు “మా శ్యామల 
నేత్రాలకు సమస్తజగము శ్యామమయంగానే కనిపిస్తుంది. ఇందులో ద్వైతం ప్రసక్తేలేదు. 


మధురా ఖండము. 


ద్వైతమే లేనప్పుడు ఇవి కృష్ణ సంయోగానికి చేసే సహాయంఏముంటుంది?” లోకా 
చలవాసినీ గోపికలు “లోకంలో స్నేహబంధం చాలా గొప్పది. దాన్ని శ్రీహరి తపు 
ఎవరు ఛెదించగలరు” అన్నారు. అజితిపదా(శ్రిత గోపికలు “శ్రీకృష్ణుణ్ల్‌ చూచిన 
మానేత్రాలు మరొకటి చూడలేకపోతున్నాయి” అన్నారు. 


శ్రీసఖీగోపికలు “కపటం ఉన్నచోట స్నేహం ఎలా కుదురుతుంది?” అన్నారు. 
మిఢిలాగోపికలు “ధనం వదిలి శరీరం కాపాడుకోవాలి. ప్రాణం వదిలి అభిమానం 
కాపాడుకోవాలి. ఆప్పుడుకదా అని ధనము, మనము, అభిమానములను ఆయనకు 
మేమిచ్చాము!” అన్నారు. కోసల గోపికలు “ప్రియమైన వస్తువు దూరమైతే కలిగే 
బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. బాణంవచ్చి గుండెలో (గ్రుచ్చుకున్నాసరే ప్రియా 
వియోగం ఎవరికీ కలిగించకూడదు” అన్నారు. అయోధ్యాపురవాసినీ గోపికలు “నిరాశతో 
ఉన్న మనకు మరల ఆశ కల్గించటం ఎందుకు? వేదాంతం (వాసి పంపటం 
ఎందుకు? (ప్రేమలేనివారి (ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది” అన్నారు. 


పుళిందగోపికలు “పూర్వం దండక వనంలో శూర్చణఖ అత్యంత విహ్వలయై 
తనను పత్నిగా చేసికొనమని ఈయన దగ్గరకు వచ్చింది. కానీ ఈయన సౌమి(త్రిని 
(ప్రేరేపించి బలవంతంగా ఆమెను కురూపిని గావించాడు. అటువంటి పురుషుని 
నుంచి మీరంతా దయను ఎలా ఆశిస్తున్నారు?” అన్నారు. సుతలవాసిని గోపికలు 
“తనకు దానమిచ్చిన బలిని పాతాళానికి అణగ।ద్రొక్కాడు ఈయన” అన్నారు. 


జాలంధర గోపికలు “తనభక్తుడు ప్రహాదుడు ఎన్నో బాధలు పడుతుంటే 
కాపాడటానికి భయంకరమైన నరసింహరూపంలో వెళ్ళాడు ఈయన!” అన్నారు. 
పృథివీ గోపికలు “ప్రేమాభిమానాలు లేనివారి చరిత్ర విచిత్రంగా ఉంటుంది. వారు 
చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇటువంటివారిని దేవతలు కూడా అర్థం చేసికొనలేరు. 
అటువంటిది మానవుల మెలా తెలిసికొనగలము?” అన్నారు. 


బర్జ్హిష్మతీ పురీ గోపికలు “ప్రళయకాలంలో శ్రైహారి “గాహరూపం ధరించి 
ఏ భూమిని ఉద్దరించాడో, ఆ భూమినే ఆయన పృ్పృభుమహారాజ:” న్వానస్తుడు 
ఛేదించటానికి పూనుకున్నాడు. ఒక పర్యాయం దయాళువుగా ఉండటం, మరొకపర్యాయం 
కఠినాత్ముడుగా ఉండటం శ్రీహరికి సహజ లక్షణమే” అన్నారు. లతారూపగోపికలు 


146) గర్గ భాగవతము - కున కథాన్వు తము 


“ధన్వంతరి అమృతం తెస్తే శ్రీహరి తాను తీసికొని దేవతలకిచ్చాడు. రాక్షసులకు 
కేవలం తన రూపం చూపించి మోసగించాడు. గుర్తులేదా?” అన్నారు. 


నాగేంద్ర కన్యారూప గోపికలు “సఖులారా! రావణుని సోదరి శూర్పణఖ 
ఈయన పట్ల ఆసక్తిపొందినప్పుడు ఆమె ముక్కుచెవులు కోయించాడు. అది 
న్యాయమేనా?” అన్నారు. అప్పరా రూప గోపికలు “శ్రీహరికి నిజంగానే మనమిద 
కరుణఉంది. లేకపోతే ఈయన మన ముక్కు చెవులు కోయించేవాడు” అన్నారు. 
సత్త్వవృత్తిరూప గోపికలు “ధ్రువుడైనా ప్రహోదుడైనా మొదట ఇలా కష్టాలు పడ్డవారె. 
తరువాతనే భక్త వత్సలుడైన శ్రీహరి వారిపై కృప చూపించాడు. ఆవిధంగానే 
ముందు మనం ఈ కష్టం ఓర్చ్భుకుంటే కృష్ణ పరమాత్ముడు మనపై కరుణ 
చూపిన్తాడు” అన్నారు. 

రజోగుణ వృత్తిరూప కాంతలు “రుక్మాంగద, హరిశ్చం[ద్ర, అంబరీష మహా 
రాజుల్ని అనేక విధాలుగా సత్యనియమ పరీక్ష చేసిన తరువాతనే శ్రీహరి వారికి 
విజయం చేకూర్చాడు. మనం కూడా ఈ వియోగ పరీక్షలో నెగ్గితేనే శ్రీకృష్ణుడు 
మన మనోరథం నెరవేరుస్తాడు” అన్నారు. 


తమోగుణ వృత్తిరూప గోపికలు “కత్తికి ఒకవైపునే వ(క్రత ఉంటుంది. కాని 
అనేకమందికి అపకారం చేస్తుంది. కాని కుబ్బకు మూడువైపుల వక్రత ఉంది. 
పైగా ఆమెకు (త్రిభంగి రూపుడైన శ్రీకృష్ణుడు లభించాడు. ఇక ఆమె ఎంతమంది 
ప్రాణాలు తీస్తుందో ఎవరూ చెప్పలేరు. శ్రీకృష్ణుని కోసం చూచి కళ్ళుకాయలు 
కాచాయి. ఆతడు వచ్చే వ్యవధి వామనుని పాద విక్షేపం వలె అంతులేకుండా 
పెరిగిపోతున్నది మాఘ మాసంలో మాధవుడు దగ్గర లేకపోవటం వల్ల మన శరీరాలు 
పాలిపోతున్నాయి. నడక మందగిస్తున్నది. వాదాలు అలసిపోయాయి. మనస్సు 
వికలమౌతున్నది” అన్నారు. 


నారదుడిలా చెప్పసాగాడు - ఓ మహారాజా! ఈవిధంగా శ్రీకృష్ణుణ్లి 
స్మరిస్తున్న (ప్రేమ విహ్యలలైన గోపికలు ఉత్కంఠితలై ఉద్విగ్నతతో విలపిస్తూ 
మూర్చపోయి నేలపై పడిపోయారు. అప్పుడు నీతినిపుణుడైన ఉద్దవుడు మంచి 
మంచి మాటలతో వారిని సాంత్వనపరచి, రాధతో “ఓ కృష్ణస్వరూపిణీ! వృషభాను 
నందినీ! (వ్రజేశ్యరీ! మధురవెళ్ళటానికి నాకు అనుజ్జ్ఞనివ్వు, కృష్ణపరమాత్ముని లేఖకు 


మధురా ఖండము 149 
నీవు ప్రత్యుత్తరం యిస్తే తీసికొని వెళ్ళి కృష్ణునకిస్తాను” అన్నాడు. అప్పుడు వెంటనే 
రాధ ఒక పత్రంపై పత్రరసంతో లేఖిని చేతబట్టి వ్రాయటానికి కూర్చొని ఆలోచింప 
సాగింది. నందనందనుడు గుర్తుకురాగానే ఆమె నేత్రాలు బాష్పాలను వర్షింపసాగాయి. 
ఆమె (వ్రాసిన అక్షరాలు ఆ బాష్పధారాలకు తడిసి కరిగిపోసాగినాయి. కృష్ణ దర్శన 
కాంక్షవల్ల బాప్పునేత్రమైన రాధను చూచి విస్మితుడై ఉద్ధవుడు “రాధా! నీవు 
దు:ఖోద్వేగంతో లేఖ వ్రాయటం అసాధ్యం. ఈవృత్తాంతమంతా నీవు (వాయకుండానే 
నెను కృష్ణునకు నివెదిస్తాను” అన్నాడు. ఆమాటలకు రాధికకు సాంత్వనంకలిగింది. 
ఉద్దవుడు రాసేశ్యరియెన రాధకు, గోపికలందరకు నమస్కరించి రథం అధిరోహించాడు. 


తనబుద్ది, జ్ఞానం గురించి ఇప్పటివరకు గర్వంతో ఉన్న ఉద్దవునకు ఆగర్వం 
కాస్తా పటాపంచలయి పోయింది. గోపగోపికా సముదాయము ఉద్దవుని సాగనంపటానికి 
ఆతని రథంతోపాటు చాలాదూరం వచ్చారు. ఉద్దవుడు వారినందరినీ స్నేహ 
పూర్వకంగా వెనుకకు పంపి మధురకు పయనమయ్యాడు. 


శ్రీకృష్ణుడు యమునాతీరంలో అక్షయవటవృక్షం(క్రింద ఏకాంతంగా 
కూర్చ్ఫొనిఉన్నాడు. ఉద్దవుడు స్వామిని దర్శించి అనేక ప్రణామాల నాచరించి (పేమ 
గడ్గదస్వరంతో “ఓ దేవా! నీవు సర్వసాక్షివి. నేను నీకు చెప్పవలసింది ఎముంది? 
రాధకు, గోపికలకు నీవు శుభములను ప్రసాదించు, దర్శనం అనుగ్రహించు. “దేవదేవుడైన 
శ్రీకృష్ణుణ్ణి మీదగ్గరకు తీసుకువస్తా” నని వారికి మాటయిచ్చాను. ఓ కృపానిధీ! 
నామాటను కాపాడు. ప్రహ్లాదుడు, రుక్మాంగదుడు, బలి, ఖట్వాంగుడు, అంబరీషుడు, 
(ధ్రువుడు మున్నగువారి ప్రతిజ్ఞలు నీవు కాపాడలేదా? అదేవిధంగా భగవాన్‌! నామాట 
మన్నించు ' అన్నాడు. 


కృష్ణుడు గోకులమునకు రాక ; 


ఉద్దవుని మాటలు విని భక్తవత్సలుడైన శ్రీకృష్ణపరమాత్యుడు తానిచ్చినమాట 
ప్రకారం (వ్రజానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. అచటి విషయాలను చూడటానికి ' 
బలరాముళ్లో మధురలోనే ఉంచి, జవనాశ్వాలను పూన్చిన, కింకిణీస్వర శోభితమైన, 
సువర్ల విరాజితమైన రథంపై ఉద్దవునితోపాటు అధివసించి కృష్ణభగవానుడు భక్తులకు 
దర్శనం ఇవ్వటానికి నంద(గ్రామానికి బయలుదేరాడు. 


159 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


గోవర్రనం, గోకులం, బృందావనం వరుసగా చూస్తూ శ్రీ కృష్ణుడు యమునాతీరానికి 
చేరుకున్నాడు. వ్రజేశ్వరుడైన శ్రీకృష్ణుణ్హి చూడగానే అక్కడి అసంఖ్యాకమైన గోవులు 
నలువైపుల నుండి పరుగులుతీస్తూ గోపాలుని రథం చుట్టూ చెరాయి. స్నేహమాధుర్యం 
వల్ల వాటి పొదుగులనుండి పాలుకారసాగాయి. అవి చెవులు నిక్కించి, తోకలు 
పైకెత్తి అంబారవాలు చేయసాగాయి. వాటి నెత్రాలనుండి ఆనందబాష్పాలు స్రవిస్తున్నాయి. 
వాటి మనస్సులు చింతారహితంగా పరమప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు గోవిందుడు = 
రథందిగి వాటినన్నిటినీ పేరుపేరున పిలుస్తూ తన శ్రీహస్తంతో వాటిని నిమురుతూ 
ఎంతో [పేమ కురిపించాడు. 


గోవులన్నీ వెళ్ళి దూరంగా కనిపిస్తున్న రథం చుట్టూ చేరేసరికి శ్రీదామాది 
గోపాలకులు విస్మితులై తమలో తాము “వాయువేగంతో పోటీపడుతూ, కాంతి 
చ్చటలు విరజిమ్ముతూ రథం వస్తే ఈ గోవులన్నీ యిలా చుట్టుముట్టాయంటే 
సందేహంలేదు. అందులో ఉన్నది నందనందనుడే. అదిగో మయూరం ఎగురుతూ 
వెళ్ళి పురివిప్పి నాట్యమాడుతున్నది!” అనుకొంటూ గోపాలకులక్కడకు చేరుకున్నారు. 
వారంతా అకస్మాత్తుగా పోయిన వస్తువుతిరిగి లభిస్తే ఆశ్చర్యానందాలతో చూసినట్లు 
మాధవుణ్ణి తేరిపార చూడసాగారు. గోవిందుడు వారిని దగ్గరకు తీసికొని ప్రేమతో 
ఆలింగనం చేసుకున్నాడు. లోకంలో భక్తి మాహాత్మాాన్ని ఎవరు వర్షింపగలరు? 


ఓ మిథిలేశ్యరా! తమ మి(త్రుడు, బంధువు, సర్వస్వమునైన కృష్ణుణ్ణి చూచి 
ఆ గోపకులు ఆనందంతో తబ్బిబ్బుఅయి, నేత్రాలు బాష్ప పూరితములు కాగా. 
కంఠం రుద్దమై మాట్లాడలేకపోయారు. అప్పుడు కృష్ణుడు 'ప్రమతో వారిని 
ఆశ్వాసించాడు. కొందరు గోపబాలకులతో కలిసి ఉద్దవుడు నంద([గ్రామానికి వెళ్ళి 
శ్రీకృష్ణుని రాకను తెలియజేశాడు. గోపవల్లభుని ఆగమనవార్తను విని గోపగోపి 
కాజనం అపరిమిత ఆనందసందోహంతో గృహాలలోనుంచి బయటకు వచ్చారు. 
భేరీ, మృదంగ, పటహాది వాద్యాలు మధురమనోహరంగా (మోగాయి. పూర్ణకుంభం 
తీసికొని వచ్చి బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠింపసాగారు. వారి వెనుక లాజలు 
మొదలైన మంగళ వస్తుసంభారాలతోపాటు, గంధాక్షతలు తీసికొని యశోదానందులు 
బయలుదేరారు. వివిధ స్వర్ణాభరణాల నలంకరించిన మదగజం ముందు నడుస్తుండగా 
వృషభానుడు తన రాణి కళావతితో బయలుదేరాడు. నందుడు, ఉపనందుడు, 
వృషభానుడు, వృద్దులు, యువకులు, బాలకులు పూలహారాలు పిల్లన(గోవులు, 


మధురా ఖండము 151 





కొమ్ముబూరలు నెమలికన్నుల విసనకర్రలు తీసికొని గోవిందుని గుణగానం చేస్తూ 
నృత్యం చేస్తూ కదిలివెళ్ళారు. 

సఖురాండ్రవల్ల కృష్ణుని శుభాగమన వార్తను విన్న రాద శయ్య పైనుంచి 
ఒక్కఉదుటున లేచి, అమిత హర్షంతో వారందరికీ తన ఆభరణాలను కానుకలుగా 
నవవికసిత పద్మం తన పరిమళాలను పంచిపెట్టినట్టుగా పంచిపెట్టింది. కొందరు 
గోపికలు ఆమె వెంటరాగా ఆమె మనోహరమైన పల్యంకికపై మనోహరుణ్ణి చూడటానికి 
బయలుదేరింది. 


ఈవిధంగా వృక్షాలు, గోవులు, మృగాలు, పక్షలతో సహాసమస్త వ్రజమండలం 
శ్రీకృష్ణుడు రావటం చూచి (ప్రేమతో పరవశించిపోయింది. మాతాపితరులైన 
యశోదానందులకు కృష్ణుడు ప్రణామం చేశాడు. చాలారోజుల క్రితం చూచిన కారణంగా 
యశోదా నందులు కుమారుణ్ణి దగ్గరకు తీసికొని, కౌగిలించి, ఆనందబాష్పాలతో 
అతజ్జి అభిషేకించారు. అనంతరం శ్రీకృష్ణుడు యశోదానందుల్ని ఏనుగుపై కెక్కించి, 
తాను రథంపై ఆసీనుడై, మిగిలినవారంతా గోసముదాయాలతో కలిసి వెంటరాగా 
(గ్రామంలో (ప్రవేశించాడు. ఆసమయంలో దేవతలాయనపై పూలవానకురిపించారు. 
పురకాంతలు లాజలు చల్లారు. జయజయారావాలు మంగళ'ప్రదంగా వినిపిస్తుండగా 
వైభవోపేతంగా కృష్ణుడు నందవ్రజంలో (ప్రవేశించాడు. 


రాధాకృష్ణులు క్ష 


అనంతరం నందనందనుడు కదళికావనం చేరుకున్నాడు. రాధ ఆనంద 
పారశ్యంతో ఎదురేగి స్వామికి ఆతిథ్యం ఇచ్చి తన స్టితినంతటిని విన్నవించింది. 
అప్పుడు పరమాత్ముడామెతో ఇలా అన్నాడు “రాధా! నీవు శోకింపరాదు. ని(ప్రేమవల్లనే 
నేనిక్కడకు మరల వచ్చాను. మన ఇరువురికి తారతమ్యంలేదు. లోకులు మనం 
ఇరువురం అని భావిస్తున్నారు. పాలు దానితెల్లదనము ఒక్కటే తప్పు అవి వేరువేరుకావు. 
అదేవిధంగా మనమిరువురము ఒక్కటే. మనకెప్తుడు వియోగం కలుగదు. నేను 
పర\బ్రహ్మస్వరూపాన్ని నీవు నాశక్తివి. 

ఆకాశంలో వాయువు సర్వత్ర వ్యాపించి యున్నట్లు, జలం సూక్ష్మరూపంలో 
సర్వత్ర ఉన్నట్టు, కాష్టంలో అగ్ని వ్యాప్త్రమైయున్నట్టు, బాహ్మాంతరాలలో ఉన్న ఈ 
భూమి పరమాణురూపంలో సర్వత్ర వ్యాప్తమై యున్నట్లు నేను నిర్వికారభావంతో . 


152) గధ భాగవతము - కృష్ణ కథామ్చు తము 


సర్వత్ర ఉన్నాను, జలం అనేక వర్ణాలలో కనిపించినా వాటికి భిన్నంగా ఎలా 
ఉంటుందో అదేవిధంగా నేను (త్రిగుణాత్మ భావాల సంపర్కంతో ఉన్నట్టున్నా 
వాటికి సర్వదా అతీతంగా ఉంటాను. అది నీవు (గ్రహించు. 


రాధా! నేను, నాది అనే భావాలవల్లనే ద్వైతభావం కలుగుతుంది. సూర్యుని 
నుంచి ఉత్పన్నమైన మేఘం, సూర్యునికి మన దృష్టికి మధ్యలో ఉంటే, ఏవిధంగా 
మన దృష్టికి సూర్యుడు కనిపింపడో అదేవిధంగా (ప్రాకృతగుణాలు అడ్డుగా ఉన్నప్పుడు 
జీవాత్మ పరమాత్మయొక్క దర్శనం పొందలేదు. సత్తాది (త్రిగుణములు దూరమైతేనే 
ఆతడు పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు. మనస్సు గుణముల యెడల 
ఆసక్తమై ఉంటే అది బంధనకారకమవుతుంది. ఆమనస్సు పరమపురుషుడైన 
పరమాత్మ యెడల లగ్నమైఉంటే అది మోక్షకారకమవుతుంది. అందువల్ల 
మనస్సును అధీనం గావించుకోవాలి. నన్ను పొందటానికి (ప్రేమతో సమానమైనది 
ఈ భూతలంలో వేరేదీలేదు.” 


ఓ మహారాజా! కృష్ణపరమాత్ముడు ఈవిధంగా పలికిన తరువాత గోపికలతో 
కలిసి రాధ కృష్ణుణ్ణి పూజించింది. అనంతరం కార్తిక పూర్ణమ నాటిరాత్రి వెన్నెలలో 
గోపికలతో రాధతో రాసమండలంలో ఆసీనుడయిన కృష్ణుడు మోహనమురళీగానం 
చేశాడు. యమునాతీరంలో రాసరంగభూమిలో రాధాదేవి మొదలైన (వ్రజసుండ 
రీమణులతో శ్రీకృష్ణుడు విహరింపసాగాడు. మొత్తం ఎంతమంది గోపికలున్నారో 
తాను అన్ని రూపాలను ధరించి శ్రీకృష్ణుడు బృందావనంలో క్రీడిస్తున్నాడు. ఆతని 
చరణమంజీరనాదం మధురమనోహరంగా రవళిస్తున్నది. వనమాలధరించి, చేతిలో 
లీలాకమలాన్ని విలాసంగా పూని, మకరకుండలాలతో శోభిస్తూ, వేణువునూదుతూ 


కృష్ణుడు నటశేఖరునివలె అందగింపసాగాడు. 
బుభు మహర్షి : 


వారు బృందావనం, యమునా సైకత(ప్రదేశాలుదాటి గోవర్ణన పర్వతం దగ్గరకు 
చేరారు. అనంతరం వారు అక్కడకు మూడు యోజనాల దూరం ఉన్న రోహితాచలం 
మీదకు వెళ్ళారు. అక్కడ చందనపరిమళం విశేషంగా గుబాళిస్తున్నది. అక్కడ 
రాధాకృష్ణులు ఒక సరోవరతీరంలో కూర్చున్నారు. ఆ సరస్సు తీరం దగ్గర బుభు 
అనే మహాముని ఒంటికాలిపై నిలబడి కృష్ణపరమాత్య్ముని గూర్చి తపస్సు చేస్తున్నాడు. 


మధురా ఖండము 1503 


ఆవిధంగా ఆతడు కొన్ని సంవత్సరాల నుంచి నిరాహారిమై శాంతభావంతో తపోదీక్షలో 
మగ్నుడ్డైయున్నాడు. 

ఆతనిని చూచిన రాధ మాధవుణ్ల్ణి అడిగింది “ఆతడెవరు?” అని. అప్పుడు 
మాధవుడు “రాధా! ఇతడు నాభక్తుడు. ఈమహాముని భక్తిని చూడు” అని 
“బుభూ!” “బుభూ!” అని పెద్దగా పిలిచాడు. ఆ ముని ధ్యానంలో సమాధ్య 
వస్థలో ఉన్న కారణంచేత మాధవుని పిలుపు ఆతనికి వినిపించలేదు. అప్పుడు 
శ్రీహరి ఆతని హృదయంలోనుంచి ఆసమయంలో తిరోహితుడయ్యాడు. తన 
ధ్యానం నుండి పరమాత్ముడు ఆవిధంగా నిర్గతుడయినందుకు కారణం తెలియక 
బుభువు అత్యంత విస్మితుడయ్యాడు. కళ్ళుతెరిచి చూశాడు. ఎట్టఎదుట మెరుపు 
తోడి మేఘంవలె రాధాసమేతుడై కృష్ణుడు కన్పించాడు. వెంటనే ఆ మహర్షి లేచి 
రాధాకృష్ణులకు (ప్రదక్షిణంచేసి, శిరసువంచి (ప్రణామంచేసి వారి చరణకమలాలపై 
పడి గడ్గద కంఠంతో ఇలా పలుకసాగాడు “ఓ రాధామాదవులారా! నమస్కారము. 
రాసేశ్వరీ శాసేశ్యరులారా! అభివందనము. మీరు భూభారాన్ని తగ్గించటం కోసం 
ఈభువిపై అవతరించారు. నాకు పరమ (ప్రశాంతిని ప్రసాదించటం కోసం ఇక్కడకు 
పిచ్చేశారు. మీకు మరల మరల ప్రణామములు!”. 


ఓ మహారాజా! బుభుమహర్షి ఇలా పలుకుతూ కృష్ణదర్శన సారవశ్యం 
వల్ల ఉబికిన ఆనందబాష్పాలతో ఆ పరమాత్ముని పాదముల నభిషేకిస్తూ ప్రాణపరి 
త్యాగం చేశాడు. ఆతని శరీరం నుంచి వెలువడిన జ్యోతి కాంతుల విరజిమ్ముతూ 
శ్రీకృష్ణునిలో లీనమయింది. తన భక్తుని భక్తి తత్సరతను చూచి చలించిపోయిన 
అచ్యుతుడాతనిని పేరుపెట్టి పిలిచాడు. అప్పుడు ఆ ముని శ్రీకృష్ణుని సారూప్యాన్ని 
పొంది పునర్జీవితుడై లేచి నిలబడ్డాడు. దివ్యకాంతితో తేజరిల్లుతున్న ఆతడు వినమ 
భావంతో శిరసువంచి అంజలిఘటించాడు. కరుణానిధియైన శ్రీ కృష్ణుడు (ప్రేమపూర్వకంగా 
ఆతనిని దగ్గరకు తీసికొని ఆతని శిరస్సుపై తన దివ్యహస్తాన్ని ఉంచాడు. అప్పుడాతడు 
తన దివ్యశరీరకాంతితో దశదిశలను వెలిగిస్తూ దివ్యవిమానంపై అధిరోహించి 
గోలోకధామానికి వెళ్ళిపోయాడు. బుభుమహర్షి యొక్క ఈ పరాభక్తిని చూచి 
వృషభానునందినయైన రాధ ఆశ్చర్యచకితురాలయింది. 


రాధ శ్రీకృష్ణునితో “ఓ మాధవా! నిన్ను ప్రగాఢమైన భక్తితో డ్రైమించే 
' ఈ మహర్షి ఎంతటి ధన్యుడు! ఈతడు నీ సారూప్యాన్ని పొందటం, నీవీతనికోసం 


154 గర్‌ భాగవతము - కవ్ష కథామృ తము 


కంటనీరుపెట్టడం ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఇప్పుడు ఈతని శరీరానికి ఉత్తరక్రియలు 
కూడా నీవే జరపాలి. ఈతని తపస్సు ప్రభావం వల్ల ఈ శరీరం ఇప్పటికీ 
ప్రకాశిస్తూనే ఉంది!” అన్నది. ఇంతలో ఆ ముని శరీరం ఒక నదిగా మారిపోయింది. 
రోహితాచలంపై (ప్రవహిస్తున్న పాపనాశనిమైన ఆనదిని ఈనాటికీ చూడవచ్చు. 
ఆసన్నివేశం చూచి రాధ ఆశ్చర్యపడి కృష్ణపరమాత్మునితో “ఓ శ్యామసుందరా! 
ఈ మహాముని శరీరం జలరూపాన్ని ఎలా పొందింది? నా యీ సంశయాన్ని 
తొలగించు” అని అడిగింది. 


అప్పుడు కృష్ణుడు రాధతో “ఈమునిశ్వరుడు (ప్రేమలక్షణమైన భక్తితో పరిపక్వం 
పొందాడు. అందువల్ల ఈతని శరీరం (ద్రవీభావాన్ని పొందింది. మన మిరువురం 
కలిసి సాక్షాత్కరించే సరికి ఈతడు పరమానందభరితుడయ్యాడు. నేను కూడా 
ఇదివరకు ఇలాగే (ద్రవీభావం పొందాను కదా” అన్నాడు. అప్పుడు రాధ “ఓ 
దేవదేవా! దయానిధీ! నీవు ఇదివరకు ఎలా [ద్రవీభావం పొందావు? ఈ మాట 
నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. దయతో విన్నవించు” అని అడిగింది. 
' కృష్ణపరమాత్యుడు ఇలా వివరింపసాగాడు - రాధా! ఈప్రాచీనమైన ఇతిహాసాన్ని 
వినాలని విజ్ఞులు సయితం కోరుకుంటారు. ఈవిషయం శ్రవణం చేసినంత మాత్రం 
చేత పాపాలు తొలగిపోతాయి. 


నారదుని వృత్తాంతము : 


పూర్వం (ప్రజాపతి బ్రహ్మ నా నాభికమలం నుంచి ఉద్భవించి ప్రాకృతమైన 
ఈ జగతును సృష్టింపసాగాడు. తన తపశ్శక్తివల నా వరప్రదానం వల్ల ఆతడు 
అటి (A) య లా 
శక్తిశాలి అయ్యాడు. ఒకానొక సమయంలో విధాత ఒడి నుంచి సుందరాకృతితో 
ఒక పుత్రుడు జన్మించాడు. అతడే నారదుడు! ఆతడు నాపై భక్తిచేత ఉన్మత్తుడై 
భూమండలమంతా సంచరిస్తూ నాగుణగణాలను కీర్తన చేయసాగాడు. 


ఒకరోజున ప్రజాపతి (బ్రహ్మ నారదుణ్హీ చూచి “ఓ మహామతీ! వ్యర్థంగా 
ఇలా తిరుగకుండగా ప్రజాసృష్టిని చెయి” అన్నాడు. ఆ మాట విని జ్ఞానియైన 
నారదుడు “జనకా! శోక మోహాలను కలిగించే ఈ సృష్టి నేను చేయజాలను: 
నేను శ్రీహరి చరణకమలాలను ధ్యానిస్తూ ఆ పరమాత్ముని నామస్మరణతో 
సంచరిస్తుంటాను. నివు ఈ సృష్టి వ్యాపారంలో నిమగ్నమై దు:ఖాన్ని పొందుతున్నావు 


మధురా ఖండము 
కదా. నీవు కూడా ఈ సృష్టి రచన విడిచిపెట్టు” అన్నాడు. ఈ మాటలకు 
అత్యంత కుపితుడైన విధాత “ఓ దుర్మతి! నీవు ఒక కల్పం వరకు గీతగానాలతో 
'ప్రొద్దుపుచ్చె గంధర్వునిగా మారిపో!” అని నారదుజ్జి శపించాడు. ఆశాప (ప్రభావం 
వల్ల నారదుడు ఉపబర్హణుడనే గంధర్వుడయ్యాడు. ఆతడు ఒక కల్పకాలం దేవలోకంలో 
గంధర్వరాజ పదవిలో ఉన్నాడు. ఒకనాడు ్రీలచేత పరివేష్టితుడైన ఆతడు బ్రహ్మలోకానికి 
వెళ్ళాడు. అక్కడున్న సుందరీమణులపై ఆతని మనస్సు లగ్నమయిన కారణంగా 
ఆతడు బేతాళగీతం గానంచేశాడు. అందుకు కోపించిన (బ్రహ్మ “నీవు 
దాసీపుతుడవౌదువుగాక!” అని శపించాడు. నారదుడు దాసీపుత్రుడుగా జన్మించాడు. 
అయినా సత్సంగ (ప్రభావం వల్ల నారదుడు మరల (బ్రహ్మయొక్క పుత్రుని స్థానం 
సంపాదించాడు. ఆతడు భక్తిపారవశ్యంతో నా గుణ కీర్తన చేయసాగాడు. ఆతడు 
నిరంతరం తన మనస్సును నాపై లగ్నం చేసి ఉంటాడు. ఆతడు వైష్ణవ (శ్రేష్టుడు, 
జ్ఞానసూర్యుడు! పరమభాగవతుడు.! 


ఒకరోజున నారదుడు లోకాలన్నీ సంచరిస్తూ ఇలావృతఖండం చేరాడు. 
అక్కడ జంబూఫలరసం వల్ల శ్యామవర్షంలో జంబూనది ఏర్పడి ప్రవహిస్తున్నది. 
అక్కడ జంబూనదమనే పేరుగల సువర్షం ఉత్సన్ష్నమౌతుంది. ఆ దేశంలో రత్నమయ 
ప్రాసాదాలతో దివ్యనరనారీమణులతో కూడిన వేదనగరమనే పేరుగల నగరమొకటి 
ఉన్నది. దానిని నారదుడు చూశాడు. అక్కడున్న వారిలో కొందరికి కాళ్లులేవు. 
మరికొందరికి మోకాళ్లులేవు. చాలామందికి జఘనభాగం లేదు. వికలాంగులుగా 
ఉన్నారు. కొందరికి విపు ఎత్తుగా ఉండి, దంతాలు ఊడిపోయినాయి, మెడ పైకిపోయిఉంది, 
ముఖం (వ్రేలాడుతూ ఉంది. ఇటువంటి వారినందరిని చూచి నారదు డాశ్ళర్యపడ్డాడు. 
“మీరు దేవతలా? ఉపదేవతలా? బుషులా? మీరంతా వాద్యాలతో గీతగానాలాపనలో 
లగ్నమైఉన్నారు. మీరంతా శరీరాంగాలు భంగమై ఇలా ఎందుకున్నారు?” అని 
నారదుడు వారిని అడిగాడు. 


వారు నారదునితో ఇలా చెప్పసాగారు - “మమ్మల్ని రాగములని అంటారు. 
మేము వేదపురంలో నివసిస్తున్నాము. మేమీవిధంగా అంగవైకల్యం పొందటానికి 
కారణం చెప్తున్నాము. విను, హిరణ్యగర్భుడైన (బ్రహ్మకు నారదుడనే కుమారుడు 
జన్మించాడు. ఆతడు నిరంతరం తాళస్వరాలు లేకుండగా పాడే గానవిగానాలవల్ల 
మేము అంగభంగ రూపులమైపోయాము”.... ఈమాటలు విని నారదుడు ఆశ్చర్యపడ్డాడు. 


156 గర్గ భాగవతము - కృష్ష కథామృతము 

ఆతని గర్వం మటుమాయమైపోయింది. ఆముని వారిని చూచి “ఓ రాగగణము 
లారా! నారదుడు స్వరయుక్తంగా గానం చేయాలంటే ఆతని కెటువంటి కాలతాళ 
పరిజ్ఞానం ఉండాలి?” అని అడిగాడు. అప్పుడు వారు “నారదుడు సాక్షాత్తు 
సరస్వతీదేవి దగ్గర సంగీతం నేర్చుకొంటే ఏసమయంలో ఏ తాళ స్వరాలతో 
పాడాలో తెలుస్తుంది” అన్నారు. అప్పుడు నారదుడు సరస్వతీదేవిని ప్రసన్నురాలిని 
చేసికొనటానికి వెంటనే శుభ్రగిరి మీదకు వెళ్ళి అత్యంత దుష్కరమైన తపస్సు 
చేయసాగాడు. 


ఓ రాధా! ఆ పర్వతమంతా ఆతని తపస్సు వల్ల పవిత్రమయింది. అప్పటినుంచి 
ఆ పర్వతానికి శుభ్రగిరి అనే పేరుపోయి నారదగిరి అని పేరు వచ్చింది. వాగ్గేవత 
సరస్వతి ఆతనికి ప్రత్యక్షమయింది. నారదుడా బ్రాహ్మీదేవిని అనేక విధాలుగా 


స్తుతించాడు. 


నవార్కబింబ ద్యుతి ముద్గల జ్వలత్తాటంక కేయూర కిరీట కంకణాం 
స్ఫురత్కణ న్నూపుర రావ రంజితాం నమామి కోటీందుముఖీ సరస్వతీం! 
వందే సదాహం కలహంస ఉద్గతే చలత్త్సదే చంచల చంచు సంపుటే 
'నిర్జౌాత ముక్తాఫల హారసంచయం సంధారయంతీం సుభగాం సరస్వతీం! 
వరాభయం పుస్తకవల్లకీయుతం పరందధానం విమలే కరద్వయే 
నమామ్యహం త్వాం శుభదాం సరస్వతీం జగన్మయీం (బహ్మమయీం మనోహరం! 
తరంగిత క్షామ సితాంబరే పరే దేహి స్వరజ్ఞాన మతీవ మంగళే 

ఏనా ద్వితీయో హీ భవేయ మక్షరే సర్యోపరిస్యాం పరరాసమండలే! 


(ప్రసన్నురాలైన వాగ్గేవత నారదమహర్షికి ఒక వీణను ప్రసాదించింది. దానితోపాటు 
ఆమె నారదునకు తాళలయ స్వర జ్ఞానములను అను[గ్రహంచి అంతర్జానమయింది. 
కృష్ణపురమాత్ముడు రాధతో “ఓ రాధా! సరస్వతీదేవిని గూర్చిన ఈ నారదదివ్యస్తోత్రాన్ని 
పఠించినవాడు ఈలోకంలో విద్యాంసుడౌతాడు” అని పలికాడు. 


నారద తుంబురులు : 


కృష్ణపరమాత్స్ముడు చెప్తున్నాడు - ఓ రాధా! సంగీత విద్యావిశారదుడై నారదుడు 


మధురా ఖందము 157) 
గంధర్వ నగరానికి వెళ్ళి అక్కడ తుంబురుణ్ణి తన శిష్యుని చేసికొని, హరి 
కీరనతో తన జీవనం పావనం చేసికొనసాగాడు. ఆ సమయంలో నారదుని 
కొక సందేహం కలిగింది. ఈ మధుర గానాన్ని ఎవరి ఎదుట పాడాలి? ఎవరికి 
వినిపించాలి? అని. ఆలోచించి నారదుడు మహేంద్రుని దగ్గరకు వెళ్ళాడు. కాని 
ఇంద్రుడు ఈ విషయంపై (శ్రద్ద చూపకపోవటం గమనించి మిత్రుడైన తుంబురునితో 
కలిసి సూర్యలోకానికి వెళ్ళాడు. సూర్యుడమిత వేగంతో రథంపై ప్రయాణిస్తుండటం 
చూచి నారదుడు శివుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ జ్ఞాన తత్వజ్ఞుడైన, భూతనాథుడైన 
శివుడు ధ్యానముద్రలో ఉండటం చూచి నారదుడు (బ్రహ్మలోకానికి వెళ్ళాడు. 
సృష్టికర్త సృష్టిరచనలో వ్యగ్రుడై యుండటం చూచి వారు వెంటనే మహావిష్ణువు 
' ఉండే వైకుంఠలోకానికి వచ్చారు. భక్తవత్సలుడైన విష్ణువు ఒక భక్తునిపై అనుగ్రహం 
చూపే నిమిత్తం వెళ్ళిఉన్నకారణంగా వరిరువురు అక్కడ నుంచి బహుదూరం 
ప్రయాణంచేసి గోలోకధామం చేరుకున్నారు. ఉన్నత తరంగాలతో శోభించే విరజా 
నదిని దాటి, భ్రమర రుంకార నినాదాలతో నిండియున్న రమణీయ బృందావనం 
చేరుకున్నారు. నిత్యవసంతంతో విలసిల్లే బృందావనం దాటి వారు గోవర్దన పర్వ 
దర్శనం చేసుకున్నారు. 


దో 


ర 


శీ 


అక్కడ నికుంజద్యారందగ్గర నిలబడిన సఖురాండ్రు “మిరిద్దరెవరు? ఎక్కడను. చి 
వచ్చారు? ఇక్కడ ఏమిపని?” అని అడిగారు. అప్పుడు నారద తుంబురులు 
“ఓ సుదతులారా! మేమిద్దరం గానవిద్యలో ఆరితేరినవాళ్ళం. మేము వీణాగాన 
నైపుణ్యిని సాక్షాత్తు భగవంతుడైన మాధవునకు వినిపించాలని వచ్చాము. మారాకను 
వారికి తెలియజేయ” మని అన్నారు. వారు వచ్చి నాకు ఆవిషయం తెలియజేస్తే 
వారిద్దరినీ లోపలకు తీసికొనిరమ్మని అన్నాను. 


కోటిసూర్యకాంతితో (ప్రకాశిస్తున్న ఆనికుంజ[ప్రాంగణం లోపలకు వారు 
ప్రవేశించారు. కౌస్తుభమణి కాంతులు అన్ని వైపుల ప్రసరిస్తున్నాయి. ముత్యాలగొడుగులతో, 
మనోహరమైన వింజామరలతో అనేకమంది సఖురాండ్రతో నిండియున్న అచ్చోట 
మహాపద్మాసనం పైనున్న మనబిరువురను వారు దర్శనం చేసుకున్నారు. అనేక 
సమస్కృతులొనర్చి, నారదుడు దేవదత్తమైన విణపై అమృత స్వరాలను పలికించాడు. 
ఆతని అద్వితీయమైన కళను చూచి నేను ఆతని నభినందించాను. ఆతని గానవిద్య 
నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను శిరస్సు పంకిస్తూ ఆ ఎణాగానాన్ని 


158 గర్గ భాగవతము - క్‌ష్ష కథామృ తము 


వేవిధాలుగా వినుతించాను. అప్పుడు నేను (పేమ వల్ల వశీభూతుడనై నాకు నేను 
సమర్పించుకొని |ద్రవీభావం పొందాను. నా శరీరం నుండి ఉద్భవించిన ఆ స్వేద 
జలమునే “బ్రహ్మద్రవం” గా పిలుస్తారు. ఆద్రవంలో అనేక (బ్రహ్మాండరాసులు 
దొర్హుతుంటాయి. నేను (త్రివిక్రమరూపం ధరించినప్పుడు నా పాదాఘాతానికి పగిలిన 
(బ్రహ్మాండం పృళ్నిగర్భమనే పేరుతో ప్రఖ్యాతమయింది. దాన్ని భేదించుకొని ఇక్కడకు 
వచ్చిన (బ్రహ్మాద్రవమే పాపహారిణియెన స్వర్ణున్గీయెన గంగానదిగా పిలువబడు 
తున్నది. ఈ గంగానది ద్యులోకంలో మందాకినిగా, భూలోకంలో భాగీరథిగా, 
పాతళలోకంలో భోగవతిగా (త్రిపథగామిని అయింది. ఈ గంగానదిలో భక్తిభావంతో 
స్నానం చేస్తే రాజసూయ అశ్వమేధ యజ్ఞాల ఫలితం దక్కుతుంది. వందల 
యోజనాల దూరం నుంచి అయినాసరే “గంగా” “గంగా” అని ఉచ్చరించినంత 
మాత్రంచేత పాపాలు (ప్రక్షాళన అవుతాయి. 


ఓ రాధా! విరజానది నీభయంచేత (ద్రవరూపం పొందినట్లు, విరజా కుమారులు 
ఏడుగురు సప్రసముద్రాల రూపం పొందినట్టు, విష్ణువు కృష్ణానది అయినట్టు, శివుడు 
వేణీనది అయినట్టు, బ్రహ్మ కకుద్మినీ గంగానది అయినట్టు, అప్పర గండకీనది 
అయినట్టు, బుభు మహర్షి కూడా (ద్రవీభావం పొందాడు. అది ఆతని (పేమ 
లక్షణ భక్తివల్ల సాధ్యమయింది” అని పలికాడు. 


నారద మహర్షి చెప్తున్నాడు - ఓ బహుళాశ్వమహారాజా! ఆఎధంగా 
కృష్ణపరమాత్ముడు కొన్నాళ్ళు గోకులంలో గడిపి ఒక శుభముహూర్తంలో రథంపై 
మధురానగరానికి బయలుదేరాడు. గోపకాంతలందరూ ఆ రథం వెనుక చాలా 
దూరం వెళ్ళారు. వారు మాధవుని వియోగాన్ని సహించే స్థితిలో లేరు. 


యుగపత్‌ దర్శనం విష్ణో: దుస్సహం భూమిమండలే 
ఏషాం నిత్యం హి భవతి తేషాం తు కిము వర్లనమ్‌? 


భూమండలంపై ఒక్కసారి శ్రీకృష్ణుణ్మి చూస్తే చాలు, ఆతనికి ఇక విరహం 

దుస్సహమైపోతుంది. అటువంటిది ప్రతిదినం కృష్ణుణ్ణి దర్శనం _ చేసికొనేవారు 
అ aC 

ఆయనకు దూరంగా ఉండవలసి వస్తే ఆ విరహం ఎంతటి దుఃఖాన్ని కలిగిస్తుందో 

ఎవరైనా వర్లింపగలరా? 


మధురా ఖండము 159 

ఆ గోపికలు విహ్యలచిత్తలై “శ్రీకృష్ణా! నివుత్వరగా వచ్చి మమ్మల్ని రక్షిస్తూ 
ఉండాలి. పూర్వం నీవు దేవతలకు అమృతం (ప్రసాదించినట్టుగా, ఇప్పుడు నీవు 
మాకందరికీ దర్శనామృతాన్ని అనుగ్రహించు. మేమీజన్మలో కానీ ఇదివరకటి 
జన్మలలో కానీ ఏమైనా కాస్త పుణ్యం చేసికొనిఉంటే దాని ఫలితమే ఈనాడు 
మామనస్సులను నీ చరణారవిందాలపై లగ్నమైఉండటం. ఎవరి మనస్సులు నీ 
చరణకమలాలపై నిలిచియుంటాయో అటువంటి భక్తులే నీ కత్యంత ప్రియమైనవారు 
కదా. నీవు ప్రకృతి కంటె భిన్నంగా నిర్గుణుడుగా ఉంటావు. అయినపుటికీ భక్తుల 
కోసం సగుణుడవుగా కూడా ఉంటాయి. నీకు ని భక్తులు కంటే (బ్రహ్మాదులు 
కూడా ఎక్కువవారు కారు. (బ్రహ్మపదాదులమీద అభిలాషను కూడా విడిచి ఎవరు 
భగవంతుణ్తి నిష్కామభావనతో భజిస్తారో, అటువంటి వ్యక్తి శాంత నిరపేక్షసుఖాన్ని 
అనుభవిన్తాడు” అన్నారు. 


అప్పుడు కృష్ణ పరమాత్ముడు “ఓ వ్రజవాసులారా! మీరంటే నాకు ప్రాణం 
నా హృదయం మీ దగ్గరే ఉంటుంది. కేవలం శరీరమే అక్కడకు వెళుతున్నది. 
నేను మీకు ప్రతి నెలా దర్శనమిస్తాను. మనస్సుతో నేనెప్పుడూ దూరంగా ఉండను. 
ఓ గోపగణములారా! యాదవులతో యుద్దం చేయటానికి జరాసంధుడు వచ్చాడు. 
అందువల్ల యాదవులకు సహాయం కోసం నేను వెళుతున్నాను. మీరు భయపడకండి” 
' అని వారిని మాటమాటకు ఊరడించి, యశోదానందుల్ని వేరే రథంపై ఎక్కించి, 
శ్రీదామాది స్నేహితులతో, ఉద్దవునితో రథం అధిరోహించి మధురవైపు పయనమయ్యాడు. 


కోలాసుర సంహారము : 


కంసుని మిత్రుడైన కోలాసురుడనే వాడు దుష్టుడు. ఆతడు కౌశాంబీ 
నగరాన్ని రాజధానిగా చేసికొని పరిపాలించే కౌశారవి అనే రాజును పారద్రోలి 
ప్రజలను నానావిధాలుగా హింసింపసాగాడు. ఆ (ప్రజలు మధురాధిపతికి తమ 
బాధను చెప్పుకొనటానికి మధురకు బయలుదేరారు. మధురానగరం పొలిమేరలలో 
వారికి వేటకు వెళుతున్న బలరాముడు కనిపించాడు. వారు బలదేవునికి అభివందనం 
చేసి కోలాసురుని వృత్తాంతమంతా చెప్పి వారి బారి నుండి తమ్ము రక్షించుమని, 
కౌశారవికి మరల రాజ్యమిప్పించుమని వేడుకున్నారు. 


160) గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


బలదేవుడు వెంటనే సేనాసమేతుడై కౌశాంబీనగరానికి బయలుదేరాడు. ఈవార్తవిని 
కోలాసురుడు పది అక్షౌహిణుల సేనతో వచ్చి బలరాముని ఎదిరించాడు. బలదేవుడు 
తన హలాయుధంతో ఆసేనను హతం చేయసాగాడు. ఆయన భీకరమైన (ప్రతాపానికి 
మిగిలిన సేనలు పలాయనం చిత్తగించాయి. కోలాసురుడు మదగజంపై బలరాముని 
ఎదుర్కొన్నాడు. బలరాముడు ముసలాయుధంతో ఆ ఏనుగు శిరస్సుపై వేశాడు. 
కర్రదెబ్బకు మట్టికుండ పగిలినట్టుగా దాని శిరస్సు పగిలిపోయింది. (క్రుద్దుడైన 
కోలాసురుడు రాక్షస మాయలు పన్నాడు. ఇనుపగద తీసికొని మీదకు రాసాగాడు. 
బలరాముడు ముసలాయుధంతో వాని శిరస్సు పగులగొట్టి వాని మాయలన్నీ 
మటుమాయం చేశాడు. దేవతలు పూలవాన కురిపించారు. అనంతరం బలరాముడు 
గంగానదిలో స్నానం చేశాడు. ఆ ఘట్టానికి రామతీర్హమని పేరువచ్చింది. 

పూర్వం ఆప్రాంతంలో దృఢాశ్వుడనే వంగరాజు ఉండేవాడు. ఆతడు ఒకనాడు 
లోమశ మహర్షిని 'చూచి పరిహసించిన కారణంగా శస్తడై వరాహముఖంతో ఈ 
ల జన్మించి ఈవిధంగా బలరాముని చేతిలో ముక్తి పొందాడు. 


మూండూక మహర్షి - 


బలరాముడు అక్కడ నుంచి ఉద్దవాదులతో కలిసి జహ్నతీర్థం వెళ్ళాడు. 
జహ్నుమహర్షి చెవినుంచి వచ్చి గంగానది అక్కడ జాహ్నవి అని పలువబడుతున్నది. 
అక్కడ నుంచి పాండవులకుప్రియమైన ఆహారస్థానమనే చోటకు వెళ్లి ఆరాత్రి 
అక్కడ ఉన్నారు. అక్కడకు యోజనం దూరంలో మాండూక మహర్షి అనంతదేవుని 
గూర్చి తపస్సు చేస్తున్నాడు. బలదేవుడు తన బృందంతో అక్కడకు వెళ్ళి ఆమహర్షికి 
సాక్షాత్‌ దర్శనం ప్రసాదించటం కోసం ఆయన మనస్సు నుంచి తిరోహితుడయ్యాడు. 
ఆమహర్షి ఆశ్చర్యపడి కళ్ళుతెరచిచూశాడు. తాళధ్వజంతో, మకరకుండలాలతో, 
రథంపై ఆసీనుడైన తన ఆరాధ్యదైవమైన బలరాముణ్ఞి చూచి మహర్షి 
పరమానందంపొందాడు. బలదేవుడు మాండూక మహర్షిని వరం కోరుకొనుమన్నాడు. 
అందుకు మహర్షి “దేవా! నాకు భాగవతవిద్యను ఉపదేశించు” మని అడిగాడు. 
అందుకు బలరాముడు “మహర్షీ! ఉద్దవుడు నీ కోరికను తీరుస్తాడు” అన్నాడు. 


మహర్షి బలరామునితో “స్వామి! ఉద్దవునకు ఆ అధికారమివ్యటానికి 
కారణమేమిటి? నేనాయనను ఎప్పుడు కలుసుకుంటాను? అని అడిగాడు. 


మధురా ఖండము 161 

బలరాముడామహర్షితో “అది ఒక విశిష్టమైన విషయం. ఉద్దవుడిప్తుడు నాతోనే 
ఉన్నాడు. నివాయన దర్శనం చేసుకో. ఆయన సంపూర్ణ జ్ఞానస్వరూపుడు. అందుకే 
శ్రీకృష్ణుడు ఆయనను తన (ప్రతినిధిగా వ్రజమండలానికి పంపించాడు. కృష్ణుడు 
తన అలంకరణలు, ఆయుధములు, 

పైగా ఆయన రూపం కూడా శ్రీకృష్ణరూపమే. ఉద్దవుడు సాక్షాత్తు రాధాదేవిని 
ఊరడించి వచ్చాడు. నందాదులంగరూ ఉద్దవుజణ్ణే చూచి “ఏయోగార్తిహారి” అని 
(ప్రశంసించారు. శ్రీకృష్ణుడీయనకు ము!ద్రాధికారం ప్రసాడించాడు. _ శ్రీకృష్ణుని 
అనంతరం కూడా ఈ మహానుభావుడు ఉంటాడు. ఈ ఉద్దవుడ.. బదరికాశ్రమంలో 
నరనారాయణులకు భగవత్‌రహస్యాన్ని బోధిస్తాడు. జనమేజయుడు గంగాతీరంలో 
అశ్వమేధయాగం చేసినప్పుడు ఉద్ధవుడు భవరోగవినాశినియెన భాగవత (ప్రవచనం 
చేస్తాడు. అప్పుడు భాగవత. శ్రవణం చేసే అదృష్టం నీకు కలుగుతుంది, నీవు 
నాకై చేసిన తపస్సువల్ల ఈ రహస్యం నీకు తెలియజేశాను” అన్నాడు. 


అనంతరం బలరాముడు తన బృందంతో పుష్పవతీ నదీ తీరం నుంచి 
దక్షిణం వైపుకు వెళ్ళాడు. బలరాముని ఆగమన వార్తవిని బుషులందరూ అక్కడకు 
వచ్చి ఆయనను పూజించారు. బలరాముడు వారితో “కలియుగంలో మీకు ఎప్పుడు 
ఎ కష్టము వచ్చినా నన్ను స్మరించండి. నేను మిమ్మల్ని రక్షిస్తాను” అని అభయ(ప్రదానం 
చేసీ ముందుకు వెళ్ళాడు. ఆ పుణ్య(ప్రదేశానికి సంకర్షణస్థానం అని పేరువచ్చింది. 


మధురానగర(ప్రశస్తి : 


బహుళాశ్య మహారాజు నారదునితో “ఓ మహర్షీ! బలరామకృష్ణులు నిరంతరం 
నివసించే మధురాపురి ఎంతటి ధన్యమైనది! ఆ మధురకు దైవం ఎవరు? అచటి 
క్షేత్రపాలకు డవరు? రక్షకు డెవరు? మం|(తి ఎవరు? గూఢచారులవరు? వివరింపవలసిని 
'దని అడుగగా నారదుడిలా చెప్పసాగాడు. 


ఓ మహారాజా! సాక్షాత్తు శ్రీమహావిష్ణువే మధురకు (ప్రగాన దైవం. కేశవదేవుడే. 
అక్కడ క్రేశనాశకుడు. ఆస్వామి ఒకనాడు కపిలుడనే బ్రాహ్మణునకు ఆన వరాహమూర్తి 
ర్థూపంగల విగ్రహాన్ని ఇచ్చాడు. వేరొకసందర్భంలో కపిలమహర్షి ఆ మూర్తిని 
ఇం|ద్రునకిచ్చాడు. ఇంద్రలోకం మీదకు దండెత్తి విజయం సాధించిన రావణుడు 


162 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


ఆ విగ్రహాన్ని తెచ్చి లంకలో తన యింట ఉంచుకొని పూజింపసాగాడు. తరువాత 
శ్రీరామచంద్రుడు రావణుని వధించి వచ్చేటప్పుడు ఆ వరాహమూర్తిని అయోధ్యకు 
తీసికొనివచ్చాడు. ఒకనాడు శతృఘ్నుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం ఆ వరా 
హమూర్తిని మధురకు తీసికొనివచ్చి ప్రతిష్టచేశాడు. మధురావాసులంతా వరదాయ 
కుడైన ఆ వరాహస్వామిని అర్చిస్తూ ఉంటారు. భూతేశ్వరుడైన శివుడే మధురకు 
క్షేత్రపాలకుడు. సింహవాహనయెన దుర్గాదేవి మధురాపురిని రక్షిస్తూ ఉంటుంది. 
ఇక నేనే మధురలో గూఢచారిని. నగరులోని విషయాలను నేను ఎప్పటికప్పుడు 
కృష్ణునకు నివేదిస్తుంటాను. నగరం మధ్య ఉన్న శుభదాయిని మధురాదేవి అందరికీ 
అన్నం పెడుతూ అన్నపూర్ణగా విరాజిల్హుతున్నది. 

పూర్వకాలం బ్రహ్మ మధురకు వచ్చి పరబ్రహ్మ శ్రీహరిని గూర్చి తపస్సు 
చేసి స్యాయంభువు వంటి కుమారుణ్ణి పొందాడు. ఇంద్రుడు మధురలో తపముచేసి 
ఇం(ద్రపదవిని పొందాడు. సూర్యుడు తపస్సుచేసి వైవస్వత మనువును కుమారునిగా 
పొందాడు. శంతను డిచ్చటనే తపముచేసి భీష్ముణ్ణి కుమారుడుగా పొందాడు. 
మానవుడు 'మధుర' అని పలికిన మా(త్రంచేతనే భగవన్నామోచ్చారణ చేసిన ఫలితాన్ని 
పొందవచ్చు. 


ఓ మిథిలేశ్వరా! ఒక్కసారి శ్రీకృష్ణ రమాత్ముల్లి మనసులో స్మరించి, మధురాపురి 
గురించిన ఈ మాహాత్యాాన్ని వింటే మధురానగరానికి (ప్రదక్షిణచేసిన ఫలితం 
కలుగుతుంది. అపారమైన వైభవాన్ని కోరుకునేవారు ఈ మధురాఖండాన్ని 
నియమపూర్వకంగా, (శ్రద్దగా ఇరవైయొక్క సార్లు వింటే వారి యింటి ముందు 
మత్తేభాలు భ్రమర సముదాయాలను చెవులతో తోలుతూ విశ్రాంతి తీసుకుంటూ 
ఉంటోయి. ఈ మధురాఖండం పఠించిన వారికి విఘ్నాలు తొలగిపోయి విజయం 
సంప్రాప్తిస్తుంది అని నారద మహర్షి బహుళాశ్వునకు తెలియజేశాడు. 





బహుళాశ్వ మహారాజు నారద మహర్షితో “ఓ మహామునీ! మధురాఖండ 
గాథను మధురమధురంగా వినిపించావు. ఇప్పుడు శ్రికృష్ణచరితామృతంతో నిండిన 
ద్యారకాఖండాన్ని చెప్పి మాకు వీనులవిందొనరించు. కృష్ణపరమాత్మునికి ఎన్ని 
వివాహాలు అయినాయి? ఆయనకు పుత్రులెందరు? పౌత్రులెందరు? ఆ పరమాత్ముడు 
మధుర నుంచి వెళ్ళి ద్వారకలో ఎందుకని నివసించాడు?” అని అడిగాడు. 


జరాసంధుడు : 


నారదమహర్షి చెప్పసాగాడు - “ఓ మిథిలేశ్వరా! కంసునిమరణానంతరం 
ఆతని పత్నులు అస్తిప్రాస్తులు దుఃఖితలై తండ్రియైన జరాసంధుని గృహం 
చేరుకున్నారు. వారి వల్ల కంసుని మృతివార్తవిని జరాసంధుడు ప్పధ్విని యాదవ 
రహితం చేయాలని నిశ్చయించాడు. వెంటనే ఇరవైమూడు అక్షౌహిణుల సైన్యంతో 
ఆతడు మధురపై దండెత్తాడు. ఆతని రాకను గూర్చివిని మధురాపుర వాసులు 
భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో సభాసదనంలో ఉన్న శ్రీకృష్ణుడు బలరామునితో 
“అన్నా! ఈజరాసంధుని సేననంతటినీ హతంచేయాలి. ఈతడు మరల వెళ్ళి 
పాపాత్ములందరినీ ఇంకా తీసికొనివస్తాడు, అందువల్ల ఈతనిని మాత్రం చంప 
కూడదు” అని చెప్పాడు. ఇంతలో వైకుంఠధామం నుంచి రెండు రథాలు (క్రిందకు 
దిగి వచ్చి ఆ సభాసదనం ముందు నిలిచాయి. బలరామకృష్ణులు చెరియొక 
రథంపై అధివసించి కొద్ది యాదవసేనను తీసికొని మధురాపురం దాటి రణభూమికి 
చేరారు. అక్కడ మాగధులకు యాదవఎరులకు పోరు ఆరంభమయింది. జరా 
సంధుడు పది అక్షైహిణులసేనతో కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆతనికి సహాయంగా 
దుర్యోధనుడు ఐదక్షాహిణుల సేనతో వచ్చాడు. వింధ్యరాజు ఐదక్షొహినుల సేనతో, 
వంగరాజు మూడక్షాహిణుల సేనతో జరాసంధునకు తోడ్పడ్డారు. శత్రువుల బాణ 
వర్షంతో అంధకారం వ్యాపించినట్టయింది. అప్పుడు కృష్ణపరమాత్ముడు శారగ్గ ధనుష్టం 
కారం చేశాడు. ఆ భీషణటంకారానికి శత్రుసేన తల్లడిళ్లపోయింది. అశ్వాలు 
రణభూమినుంచి పరుగులు తీశాయి. గజసేన చెల్లాచెదురయింది. శ్రీకృష్ణుడు 
మెరుపువలె మెరుస్తున్న శారధనువు నుంచి బాణవర్షం కురిపింపనాగాడు. మగధాధిపతి 
మైన జరాసంధుని సమస్త సైన్యము నాశనమయింది. రథాలు విరిగిపోయాయి. 


(164) గర్గ భాగవతము - క్రుష్ణ కథామృతము 





గబాశ్యయూధథాలు నేలకూలిపోయాయి. ఆశ్వికులు, గజపతులు నిహతులయ్యారు. 


రక్తం వైతరణివలె వ. గింది. శేషించిన శత్రు సేనను బలరాముడు హలా 
యుధంతో చీల్ళి చె డ్రాడసాగాడు. బలరామకృష్ణుల విజ్బంభణను చూచి భీతితో 
మర్యోధనుడు, విం హా వంగదేశాధిపతి రణభూమిని విడిచి పారిపోయారు. 


ఏనుగుల బలం కలిగిన జరాసంధుడు రథంమీద వెళ్ళి బలరాముణ్లి 
ఎదుర్కొన్నాడు. బలదేవుడు నాగలితో రథాన్ని లాగి ముసలంతో దాన్ని చూర్ణం 
చేశాడు. రథ విహీనుడైన జరాసంధుడు బలదేవుణ్ణి రెండు చేతులతో పట్టుకున్నాడు 
వురూ మల్లయుద్దం చేయసాగారు. ఛాతీఛాతీ, మస్తకం మస్తకం ఢీకొడుతున్నారు. 
వ. కచాకచి, ముష్టాముష్టిగా తలపడుతున్నారు. బలరాముడు జరాసంధుణ్ణి 
ఎత్తి విసిరినేలపై కొట్టి అతని వక్షస్టంలపై కూర్చొని ముసలాయుధంతో హత 
రత సిద్దమయ్యాడు. వెంటనే కృష్ణుడాతనిని వారించి జరాసంధుణ్ణి విడిచి 
పెట్టాడు. లజ్ఞచేత జరాసంధుడు రణభూమిని వెడిచి వెళ్ళి తపస్సు చేయటానికి 
పూనుకున్నాడు. కాని ఆతని మంత్రిచెప్పిన హితవును పాటించి తపస్సు విరమించి 
మగధకు తిరిగివెళ్ళాడు. 


yr 


ఈవిధంగా కృష్ణ పరమాత్ముడు జరాసంధుళ్ణి పరాభూతునిచేసి మధురకు 
తిరిగివచ్చాడు. మధురాపుర వాసులు పరమాత్మునకు విశేషంగా స్వాగతసత్కారాలు 
చేశారు. శంఖాలనునినదించారు. నగారాలను మోగించారు. బ్రాహ్మణులు వేదఘోష 
వెలయిస్తూ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ వేడుకల మధ్య గోవిందుడు 
వస్తుంటే పురకాంత లాతనిపై లాజలను, పువ్వులను చల్లారు. గరుడధ్వజం రథంపై 
రెపరెపలాడుతుండగా శ్యామసుందరుడు జగన్మోహనమైన రూపంతో చిరునవ్వులు 
చిందిస్తూ నేత్రపర్వం గావించాడు! 


కాలయవనుడు : 


నారదమహర్షి ఇలా చెప్పసాగాడు - ఓ రాజేం(ద్రా! మరల కొద్దిరోజులకే 
జరాసంధుడు ఇరవై మూడు అక్షేహిణుల సేన తీసికొని యాదవులపై యుద్దానికి 
వచ్చాడు. అయినా మరల ఆతడు శ్రీకృష్ణపరమాత్ముని చేతిలో ఘోరంగా పరాజయం 
పొందాడు. ఈవిధంగా జరాసంధుడు మొత్తం పదిహేడు పర్యాయాలు వచ్చి యాదవుల 
చేత పరాభవింపబడి వెళ్ళాడు. పద్దెనిమిదవ పర్యాయం ఆతడు మరల మధురపై 


ద్వారకా ఖండము 


దండెత్తటానికి సిద్దమయ్యాడు. అప్పుడు నేను ప్రోత్సహించటంవల్ల కాలయవనుడు 
మ్లేచ్చవిరుల్ని తీసికొని మధురను చుట్టముట్టాడు. 


అప్పుడు మధురానగరం ఎటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నదో (గ్రహించి, 
శ్రీకృష్ణుడు బలరామునితో సంప్రదించాడు. ఆ ఆస్తుల్ని, బంధువుల్ని రక్షించటం 
కోసం ఆ రాత్రికిరాతి సముద్రం మధ్యలో ద్యారకాదుర్గాన్ని సృష్టించాడు. అది 
సాక్షాత్తు వైకుంఠం వలెనే ప్రకాశించసాగింది. అప్పుడు కృష్ణపరమాత్ముడు తన 
యోగంబలంతో సమస్త మధురాపురవాసులను ద్యారకకు చేర్చి మధురకు వచ్చాడు. 
ఎటువంటి శ్నస్తాస్తములు ధరించకుండా నడిచి వస్తున్న శ్రీకృష్ణుణ్ఞి చూచి కాలయ 
వనుడు సంతోషించి పోరాటానికి స్టిద్దమయ్యాడు. యోగీంద్రులకు కూడా అందని 
ఆ పరమాత్ముడు వెనుదిరిగి పారిపోవటం చూచి కాలయవనుడు శీఘ్రగతితో 
వెంబడింపసాగాడు. శ్రీకృష్ణుడు వెళ్ళి వెళ్ళి శ్యామల పర్వత పంక్తులలోని ఒక 
గుహలో దాక్కున్నాడు. 


ముచికుందుడు : 


ఆగుహలో మాంధాత మహారాజు కుమారుడు ముచికుందుడున్నాడు. పూర్వం 
ఆతడు దేవాసుర సం(గ్రామంలో అసురుల్ని ఓడించి దేవతల్ని రక్షించాడు. ఆ 
సమయంలో అతడు కొన్ని రోజులపాటు నిద్రలేకుండా గడుపవలసి వచ్చింది. 
ఆతని రక్షాతత్సరతకు మెచ్చి దేవతలు “ఓ రాజా! నీకిష్టమైన వరం కోరుకొను' 
' మని అన్నారు. ముచికుందుడు దేవతలకు నమస్కరించి “నాకిప్పుడు మంచి 
నిద్రకావాలి. “శయనాంతే హరే: సాక్షాత్‌ దర్శనంమే భవత్వలమ్‌” ని(ద్రపూర్తిఅయి 
లేవగానే నేను సాక్షాత్తు శ్రీహరిని దర్శించాలి. నిదురించే సమయంలో ఎవరైనా 
అజ్ఞానమానవుడు నాకు నిద్రాభంగం కలిగిస్తే నా చూపుతో ఆతడు భస్మంకావాలి' 
' అన్నాడు. ఆమాటలకు దేవతలు 'తథాస్తు' అనిపలికారు. అప్పుడు ఆ సత్యయుగంలో 
ముచికుందుడీ గుహలోపలకు వచ్చి పడుకున్నాడు. శ్రీకృష్ణుడు వెళ్ళటం గమనించిన 
కాలయవనుడు వెంటనే తాను కూడా ఆ గుహలోపలకు ప్రవేశించాడు. లోపల 
చీకట్లో నిద్రపోతున్న పురుషుణ్ణి శ్రీకృష్ణుడుగా భావించి కాలయవనుడు ఒక్క 
తన్ను తన్నాడు. ఆదెబ్బకు ముచికుందుడు లేచి కూర్చొని, కళ్ళు తెరచి, (క్రుద్దుడై 
చూచేసరికి కాలయవనుడు భస్మమైపోయాడు. 


166 గర్గ భాగవతము - కృన్ష కథాము తము 


అప్పుడు కృష్ణపరమాత్ముడు ముచికుందునకు తన దర్శనం ప్రసాదించాడు. 
కిరీట, కంకణ, నూపుర, కుండల, కేయూరాది ఆభరణాలతో కోటి సూర్యకాంతు 
లతో మెరిసిపోతున్న శ్రీకృష్ణుణ్ణి ముచికుందుడు చూశాడు. శ్రీవత్సచిహ్నంతో, వన 
మాలతో, నేత్రకమలాలతో శోభిస్తున్న పరమాత్మునకు ముచికుందుడు భక్తితో 
అభివందనాల నర్సించి స్తుతించాడు. 


“ఓస్యామీ! లోకంలో నావంటి పాపాత్ముడు లేడు. నీవంటి పాపాపహారిలేడు. " 
కాన నాపై దయ చూపించు అన్నాడు. శ్రీకృష్ణుడు ముచికుందుని నిర్గణభక్తికి 
మెచ్చి ఆతనితో “ఓరాజా! నీవు ఈరోజునే నా బదరికాశ్రమానికి వెళ్ళు. అక్కడ 
నీవు తపస్సు చేసి మ్యుక్తిపొందు, ఇక నీవు ఈ సంసారబంధా లలో తగు 
ల్కొనవు” అన్నాడు. ముచికుందుడు గుహనుండి బయటకు వచ్చిచూశాడు. 
ద్యాపరయు గాంతంలోని ఆ మరుగుజ్జు మనుష్యులు తాళవృక్షంవలె దీర్భదేహుడై 
యున్న ముచి కుందుణ్లి చూచి భయంతో అటుఇటు పరుగెత్త సాగారు. “మీరు 
భయపడకండి” అని వారికభయమిచ్చి ముచికుందుడు ఉత్తరదిశవైపు ప్రయాణమై 
వెళ్ళాడు. 

శ్రీకృష్ణుడు మధురాపురానికి తిరిగి వచ్చి అక్కడ కాలయవనుని అనుచరులైన 
మ్లేచ్చులను సంహరించాడు. అనంతరం జరాసంధుడు మధురపైకి దండెత్తటానికి 
బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించుకొని వారితో “ఓ విప్రులారా! నేనీ 
పర్యాయం కృష్ణుణ్ణి జయించి తిరిగి వచ్చినట్లయితే మిమ్మల్ని పూజించి ఆదరిస్తాను. 
అప్పటివరకు మీరిక్కడే కారాగారంలో ఉండండి. ఒకవేళ నేను ఓడిపోయి తిరిగివస్తే 
మిమ్మల్నందర్నీ సంహరించివేస్తాను. ఇందులో సందేహం లేదు” అని చెప్పి ఇరవైమూడు 
అక్షేహిణుల సేనను తీసికొని వెళ్ళాడు. 


బలరామకృష్ణులు సాధారణమానవుల వలె భయపడ నగరం నుండి పారి 
పోయారు. కాలినడకన అలా వెళుతున్న సోదరుల్ని చూచి జరాసంధుడు నవ్వుకున్నాడు. 
(బహ్మవాక్యం గుర్తుకు తెచ్చుకొని జరాసంధుడు సేనాసమేతుడై వారివెంట బడ్డాడు. 
బలరామకృష్ణులు జరాసంధుని రాకను చూచి (ప్రవకర్షణా పర్వతం మీదకు వెళ్ళారు. ' 
పర్వతపు అరణ్యంలో వారిద్దరూ కనిపించకపోయేసరికి జరాసంధుడు ఆ అరణ్యాన్ని 
అగ్నికి ఆహుతి చేశాడు. అప్పుడు బలరామకృష్ణులు పర్వత శిఖరాలనుంచి దూకి 


ద్వారకా ఖండము (167 


శత్రువుల కళ్ళుగప్పి ద్వారకకు చేరుకున్నారు. వీరిద్దరూ ఆఅన్నిలో ఆహుతి అయినారని 


భావించి జరాసంధుడు విజయగర్వంతో మగధకు వెళ్ళాడు. చెరసాలలో ఉన్న 
బ్రాహ్మణులను విడిపించి వారిని ఆదరించాడు. శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించటానికి 
కారణమైన వృత్తాంతం ఇది. 


బలరాను నివాహము ; 


నారదమహర్షి ఇలా వివరిస్తున్నాడు - ఓ మిధిలేశ్యరా! ముందు బలరాముని 
వివాహవృత్తాంతం చెప్తావిను. ఇది సకల శుభప్రదమైనది. సూర్యవంశంలో ఆనర్హుడనే 
పేరుగల ఒకరాజు ఉండేవాడు. ఆతని రాజ్యం సము(ద్రం మధ్యలో ఉంది. ఆనర్హుని 
కుమారుడే రేవత మహారాజు. ఆతడు కుశస్థలిని రాజధానిగా చేసికొని పరిపాలి 
స్తున్నాడు. ఆతనికి నూరుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆమెపెరు రేవతి. 
ఒక పర్యాయం రేవతమహారాజు రత్న ఖచితరథంపై కుమార్తెను కూర్చొనబెట్టుకొని 
భూమండల సంచారం చేస్తూ తన యోగబలంతో బ్రహ్మలోకం చేరుకున్నాడు. 
అప్పుడక్కడ పూర్వచిత్తి అనే అప్పర గానం చేస్తున్నది. రేవతుడు భక్తిపూర్వకంగా 
విధాతకు నమస్కరించి “హే బ్రహ న్‌! నీవు పురాణపురుషుడవు. వేదములు నీవదనము. 
ధర్మము నీహృదయము. అటువంటి నీకు నమస్కారము. నీవు సర్వ(ద్రష్టవు. అందువల్ల 
నాకుమార్తె రేవతికి సద్గుణసంపున్నుడు, చిరంజీవి, సుందరుడు అయిన వరుడెవరో 
తెలుపవలసింది” అన్నాడు. 

అప్పుడు సర్వదర్శనుడైన (బ్రహ్మ చిరునవ్వు నవ్వి “ఓ రాజా! ఇప్పుడిక్కడ 
ఒక్క క్షణం గడిచింది. అంటే భూలోకంలో ఇరవైయేడు చతుర్యుగములు గడిచాయి. 
అక్కడ నీకుమారులు, మనుమలు, బంధువులు ఎవరూ జీవించిలేరు. అందువల్ల 
నీవు వెంటనే భూలోకం వెళ్ళి నీ కుమార్తెను ఉత్తముడైన బలరామునికిచ్చి వివాహం 
చెయ్యి. సాక్షాత్తు గోలోక అధిపతియైన భగవంతుడు భూభారం తొలగించటం 
కోసం బలరామకృష్ణుల రూపాలతో భువిపై అవతరించారు. వసుదేవ తనయులుగా 
_ ఉద్భవించి వారిరువురు .(ప్రస్తుతం ద్వారకలో ఉంటున్నారు” అనితెలిపాడు. 


రేవతుడా మాటలు విని (బ్రహ్మకు నమస్కరించి కుశస్టలికి వచ్చి బలరామునకు 
తన కుమార్తె నిచ్చి వివాహం చేశాడు. విశ్వకర్మ చేత తయారుచేయబడిన దివ్యరథాన్ని, 
విధాత తన కిచ్చిన దివ్యరత్నాన్ని తన కన్యారత్నంతో పాటు రేవతుడు బలరామునకు 


/ 


166) గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


కానుకగా సమర్సించాడు. రేవతీ బలదేవులు ద్వారకకు బయలుదేరి వెళ్లగా అక్కడ 
వీరిరువురి వివాహ సందర్భంగా మహోత్సవం జరిగింది. అనంతరం రేవతుడు 
తపస్సు చేసికొనటానికి బదరికాశ్రమానికి వెళ్ళాడు. 


రుక్మిణీ కృష్ణులు 3 


నారదమహర్షి ఇలా పలుకుతున్నాడు - ఓ మిథిలేశ్వరా! సర్వపాపహరమైనదీ, 
ధర్మార్ధకామ మోక్షప్రదాయకమైనదీ అయిన శ్రీకృష్ణుని వివాహగాథను వివరిస్తాను. 
విదర్భదేశంలో కుండిన నగరాన్ని ప్రతాపవంతుడైన భీష్మకుడనే రాజు పరిపాలిస్తున్నాడు. 
సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో రుక్మిణి ఆతనికుమార్తెగా జన్మించింది. వేయిచందమామల 
కాంతితో ఆమె తేజరిల్లుతూ ఉండేది. సర్వసద్గుణవతిమైన ఆమె ఒకనాడు నేను 
శ్రీకృష్ణుని సుగుణములను గురించి చెప్పగా విని ఇక తనకు శ్రీకృష్ణుడే పతియని 
నిర్ణయించుకున్నది. అదేవిధంగా నేను రుక్మిణి సుగుణ, సంపత్తిని గూర్చి చెప్పగా 
సిని శ్రీకృష్ణదేవుడు కూడా రుక్కిణినే పరిణయమాడటానికి నిశ్చయించుకున్నాడు. 
సర్వధర్మజ్ఞుడైన భీష్మక మహారాజు కూడా శ్రీకృష్ణుని మనోభావాన్ని (గ్రహించి తన 
కుమార్తెను కృష్ణున కివ్వటానికే నిర్ణయించుకున్నాడు. 


కానీ భీష్మకుని కుమారుడు రుక్మి మాత్రము తన సోదరి రుక్మిణిని 
తన మిత్రుడైన శిశుపాలునకివ్వటానికే నిశ్చయించుకున్నాడు. ఈ విషయం విని 
రుక్మిణి మనస్సులో బాధపడి శ్రీకృష్ణుని దగ్గరకు ఒక (బ్రాహ్మణుని దూతగా 
పంపింది. ఆ విప్రుడు దివ్య ద్వారకానగరం చేరగానే కృష్ణపరమాత్ముడు ఆతనిని 
(ప్రేమతో ఆదరించాడు. ఆవిపుడు కృష్ణమందిరంలోనే భోజనం చేసి విశ్రాంతి 
తీసుకున్నాడు. కృష్ణపరమాత్ముడు విదర్భవాసులను గూర్చి కుశలప్రశ్నల నడిగినప్పుడు 
ఆ (బ్రాహ్మణు డక్కడ వృత్తాంతాన్ని వివరంగా చెప్పాడు. రుక్మిణి యిచ్చిన 
లేఖను శ్రీకృష్ణున కిస్తూ ఆ బ్రాహ్మణుడామె సందేశాన్ని ఇలా విన్నవించాడు 
“శ్రీ సంపన్నుడు, నిత్యానంద స్వరూపుడు, విభూతి సుందరుడు అయిన 
శ్రికృష్ణపరమాత్యునకు శతకోటి ప్రణామములు! నారదమహాముని చెప్పిన మాటల 
వల్ల మీరు ప్రకృతి కంటె భిన్నమైన పరమపురుషులని (గ్రహించాను. మీరు సర్వజ్ఞులు. 
మీకు తెలియనిదేమున్నది? అయినప్పటికీ మీకు నేను ఒక రహస్యమైన విషయం 
తెలియజేస్తున్నాను. నన్ను వీరభోగ్యగా భావించి మీరు నన్ను పరిగ్రహించండి. 


ద్వారకా ఖండము (169) 
అంతఃపురంలో ఉండే నన్ను ఎలా పరిణయమాడటమా అని సందేహించవద్దు. 
అందుకు నేను ఉపాయం చెప్తున్నాను. వివాహానికి ముందు రోజు నేను కుల 
దేవతను పూజించటానికి గౌరీమందిరానికి వస్తాను. అక్కడే మీరు నన్ను వివాహం 
చేసికొనవచ్చు.........” 


విప్రుని వల్ల రుక్మిణి మనోభావాలను (గ్రహించిన శ్రీకృష్ణుడు వెంటనే రథం 
సిద్దం చెయ్యమని దారుకుణ్ణి ఆజ్ఞాపించాడు. రత్నఖచితమైన, రమణీయమైన రథానికి 
శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక అశ్యాలను పూని దారుకుడు రథం సిద్దంచేశాడు. 
శ్రీకృష్ణపరమాత్ముడు రథం అధిరోహించి చెయ్యి అందించి (బ్రాహ్మణుజణ్ణ్ఞి సరసన 
కూర్చొనబెట్టుకున్నాడు. రథం విదర్భ వైపు కదిలి వెళ్ళింది. 


రాజసమూహాల మధ్యనుంచి రుక్మిణిని తీసికొని రావటానికి శ్రీకృష్ణుడు 
ఒంటరిగా వెళ్ళాడనే విషయం తెలిసి బలరాముడు యాదవ సేనను తీసికొని 
వెనుకనే బయలుదేరాడు. శ్రీకృష్ణుడు కుండినపుర సమీపంలోని ఉపవనంలో దిగాడు. 
అక్కడనుంచి దూరంగా కుండినపురం కనిపిస్తున్నది. గుండ్రని కోట గోపురం, 
దుర్భేద్యమైన కోట గోడలు, శిఖరాలపై పతాకాలు కనులవిందు చేస్తున్నాయి. 


అంత:పురం లోపల భీష్మకుడు తన కుమార్తెను శిశుపాలునకివ్వటానికి 
రత్నమంటపంలో వైవాహిక సామాగ్రిని సిద్దం చేశాడు. మహిళామణులు మంగళ 
గీతాల నాలపిస్తున్నారు. అధర్వవేదజ్ఞులు శాంతి పాఠం చెప్పిరుక్మిణిచేత ఆభరణముల 
నలంకరింపజేసి మంత్రాలతో రక్షాసూత్రం కట్టారు. భీష్మకమహారాజు బంగారము, 
ముత్యాలు, వ(స్తాలు, గోవులు, ఏనుగులు, రథాలు, అశ్వాలు, ఆభరణాలు దానం 
చేశాడు. అదే సమయంలో అక్కడ దమఘొషుని కుమారుడైన శిశుపాలునకు 
కూడా రక్షాబంధం కట్టి శాంతి చేశారు. మంగళస్నానాలంకృతుడైన శిశుపాలుణ్ణి 
ఏనుగు మీద కూర్చొనబెట్టి మంగళవాద్యాలతోకుండిన నగరానికి తీసికొని వచ్చారు. 
జరాసంధుడు, సాలువిడు, దంతవకక్రుడు, విదూరథుడు, పౌండ్రుడు సేనలతో 
వెంటవచ్చారు. శ్రీకృష్ణుని ప్రయత్నంగురించి కూడా విని యుండటంవల్ల వీరంతా 
శిశుపాలునకు సహకరించటానికి విచ్చేశారు. కుండిన నగరంలో ప్రవేశించగానే 
బిష్మకు డెదురువచ్చి శివుపాలుణ్ణి సగౌరవంగా ఆహ్వానించాడు. 


_ నారదమహర్షి బహుళాశ్వునితో చెప్తున్నాడు - ఓ మహారాజా! ఆ సమయంలో 
6౫ 


170 గర్గ భాగవతము - వ్రుష్ల కథామ తము 


'కమలనయనయైన రుక్మిణి శ్రీకృష్ణుని చరణకమలాలను ధ్యానిస్తూ “ఇంక నా 
వివాహానికి ఒక్క రా(త్రి మాత్రమే గడువు ఉన్నది. శ్రీకృష్ణుడింకా రానేలేదు. వార్తను 
తీసికొనివెళ్ళిన బ్రాహ్మణుడూ రాలేదు. ఒకవేళ గోవిందుడు నా చర్యలో తప్పుపట్టి 
ఇక్కడకురాకపోతే నాపరిస్టితి ఏమిటి? విధాత నాకుఅనుకూలించటం లేదా?” అని 
విచారింపసాగింది. శ్రీకృష్ణపరమాత్ముని రాకకోసం ఆమె తన సౌధం పైనుంచి 
ద్వారకా మార్గంవైపు చూడసాగింది. అదే సమయంలో శుభసూచకంగా ఆమె ఎడమ 
భుజం అదిరింది. శ్రీకృష్ణుని దగ్గర నుంచి బ్రాహ్మణుడు తిరిగి రావటం కనిపించింది. 
ఆతడు వచ్చి శ్రీకృష్ణుని రాకను గూర్చిన శుభవర్తమానం తెలియజేశాడు. అందుకు 
ప్రసన్నురాలైన రుక్మిణి ఆ విప్రనితో “మీ మేలు నేనెన్నటికీ మరువలేన"”ని చెప్పింది. 


బలరామకృష్ణులు తన కుమార్తె వివాహం చూడటానికి వస్తున్నారని విని 
భిష్మకుడు గంధ, పుష్ప, అక్షతలు, మణులు, మాణిక్యములు తీసికొని కొందరు 
బ్రాహ్మణులతో, మంగళ వాద్యములతో ఎదురువెళ్ళాడు. దివ్యసుందర రథాలపై 
విచ్చేసిన బలరామకృష్ణుల్ని భిష్మకుడు విధివిధానంగా అర్చించి కృష్ణభగవానునకు 
తన కుమార్తె నివ్వలేకపోయినందుకు ఎంతగానో విచారించాడు. బలరామకృష్ణులకు 
భీష్మకుడు ఆనందవనం విడిదిగా ఇచ్చాడు. వసుదేవనందనుడు, సాక్షాత్తు భగవంతుడు 
నైన శ్రీకృష్ణుడు వచ్చిన విషయం తెలిసికొని కుండిన పురవాసులు ఆనందవనానికి 
తరలివచ్చి కృష్ణుని ముఖ కమలసౌందర్యాన్ని నేత్రపుటాలతో తనివితీర (గ్రోల 
సాగారు. అప్పుడు వారు తమలో తాము “మన రుక్మిణి శ్రీకృష్ణునకు పత్ని 
కవాటమే యోగ్యము. ఈమె మరొకరి సతి కావటము సమంజము కాదు. మన 
పూర్వజన్మ పుణ్యం ఏమైనా మిగిలిఉంటే దానికి బదులుగా మనం (బహ్మదేవుణ్ణి 
రుక్మిణీ కృష్ణులకు వివాహం అయ్యేలా చూడమని వరం కోరదాము. అలా జరిగితే 
కృష్ణుడు అత్తగారి ఇంటికి వచ్చినప్పుడల్లా మనం కృష్ణుణ్ణి దర్శనం చేసికొనవచ్చు, 
మన జన్మ చరితార్థం చేసికొనవచ్చు” అని అనుకొనసాగారు. 


కుండిన నగరకాంతలు ఈవిధంగా పరస్పరం సంభాషించుకొంటున్న 
సమయంలో గౌరీపూజకై రుక్మిణి చెలికత్తెలతో సహితంగా అంత:పురం నుంచి 
బయటకు వచ్చింది. ఆ సమయంలో కూడా రుక్మిణి మనస్సు శ్రీకృష్ణుని మీదనే 
' లస్టమయి ఉంది. ఒక వంక భేరీ, మృదంగాది ధ్వనులు మారుమోగుతున్నాయి. 
మరొకవంక మంగళగీతాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో రుక్మిణి దివ్య సౌందర్యంతో 


ద్వారకా ఖండము 171 


మెరిసిపోతున్నది. కర్లకుండలాలు ఆమె వదన కాంతిని మరింత ఇనుమడింప 
చేస్తున్నాయి. ప్రక్కన చెలికత్తెలు శ్వేత ఛత్రం పట్టుకొని, వింజామరలు వీస్తున్నారు. 
వారి వెనుక కరవాలను ధరించిన సైనికులు, వారివెనుక ఆశ్వికదళం, వారి వెనుక 
గజదళం వస్తున్నాయి. రాణీవాసం నుంచి గౌరీమందిరం వరకు రుక్మిణికి ఈవిధంగా 
రక్షణ ఏర్పాటుచేయబడింది. 


పార్వతీదేవి మందిరంలోపలకు వెళ్ళి రుక్మిణీ దేవి ఆ భవభయహారిణిని 

_ప్రార్టింపసాగింది “ఓ దుర్గా! శివా! భవానీ! తల్లీ! శ్రీకృష్ణుడు నాకు పతి అయ్యేలా 
అనుగ్రహించు” అన్నది. వెంటనే ప్రక్కనున్న చెలికత్తెలు “ఓ శుభాననా! అలాఅనకు. 
శిశుపాలుణ్ణి నాకు పతి చెయ్యి అని అడుగు” అన్నారు. రుక్మిణీ దేవి గంధపుష్పాక్షత 
లతో, ధూపదీప నైవేద్యాలతో భవానీదేవిని అర్భించింది. పుణ్య(స్తీల శుభాశీస్సులను 
స్వీకరించి ఆమె ఆలయం బయటకు అడుగుపెట్టింది. 


రుక్మిణీ హరణం : 


వేయి చందమామల వెలుగుతో మెరిసిపోతున్న రుక్మిణిని చూచి ఆలయం 
బయట నిలబడిన విరులు, యోధులు నిశ్ళేష్టులయ్యారు. వారికి తెలియకుండగానే 
వారిచేతిలోని ఆయుధాలు నేలపై పడిపోయాయి. ఇంతలోనే దివ్యాశ్యాలను పూన్చిన 
శ్రీకృష్ణుని రథం వచ్చి అక్కడ ఆగింది. పైన గరుడధ్వజం రెపరెపలాడుతున్నది. 
వాయువేగానికి కమలవనం కల్గ్లోలితమై నట్టుగా ఆరథం రావటంతోనే సేనా వాహినులు 
చెల్లాచెదురయినాయి. అందరు చూస్తుండగానే ఆ రథం మానినీ బృందం దగ్గరకు 
వచ్చింది. దానిపై కూర్చున్న శ్రీకృష్ణుడు రుక్మిణిని చెయ్యిపట్టిలాగి రథంపై 
కూర్చొనబెట్టుకున్నాడు. అది గరుడుడు అమృతకలశం అపహరించినట్టుగా అని 
పించింది. దేవతలు కూడా కుతూహలంగా ఆ దృశ్యం చూడసాగారు. కృష్ణుడు 
శార్ణ ధనుష్టంకారం చేసి శత్రువులను పరాభూతుల గావించి రుక్మిణిని తీసికొనివెళ్ళ 
సాగాడు. ఇరువైపుల సేనలకు ఘర్షణ చెలరేగింది. జరాసంధునకు, ఆతని అధీనంలో 
ఉన్న రాజులకు కృష్ణుని ఈ చర్య ఎంతో అవమానమనిపించి యుద్దానికి సన్నద్దు 
_ లయ్యారు. పాచికలాడుతున్న మరికొందరు రాజులు ఆటను కట్టిపెట్టి సమరానికి 
* సిద్దమయ్యారు. పౌండ్రకుడు, విదూరథుడు, దంతవక్రుడు, సాల్వుడు మున్నగువారు 
జరాసంధునితో పాటు సేనలతో వచ్చి యాధవుల నెదుర్కొన్నారు. ప్రళయకాల 


గర్గ భాగవతము - కస్త కథామృతము 
సముద్రం వలె ఉన్న ఈ సేనను దాటటానికి యాదవుల నావకు శ్రీకృష్ణుడు 
కర్లధారిగా ఉన్నాడు. క్రమంగా యుద్దం ఘోరమయింది. గగనమంతా శస్తవర్షంతో 
- నిండి అంధకారమయింది. ఈ పరిణామానికి భయపడుతున్న రుక్మిణిని భయపడ 
వద్దని శ్రీకృష్ణుడు ఆమె కభయమిచ్చాడు. 





అప్పుడు బలరాముని చిన్నతమ్ముడు గదుడు ఒక్కసారిగా ధనుష్టంకారం 
చేసి శత్రుసేనపై విరుచుకుపడ్డాడు. వాయువేగానికి వృక్షాలు చిన్నాభిన్నమయినట్టుగా 
గదుని విజృంభణకు శత్రువులు తల్లడిల్లిపోయారు. వెంటనే సాల్వుడు తన గదతో 
గదుణ్లి కొట్టాడు. ఆదెబ్బకు మూర్భపోబోయికూడా గదుడు నిలద్రొక్కుకొని బలదేవు 
డిచ్చిన గదను అందుకొని ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాన్ని కొట్టినట్టు సాల్వుజ్లో 
కొట్టాడు. సాల్వుడు నేలకూలిపోగానే పౌండ్రకుడు, జరాసంధుడు, దంతవకక్రుడు, 
విదూరధుడు ఒక్కసారిగా గదునిపై విరుచుకుపడ్డారు. పౌం[డకుడు పదిబాణాలు 
వేసి గదుని రథధ్వజాన్ని నేలకూల్పాడు. దంతవ॥క్రుడు గదతో గదుని రథాన్ని 
చూర్ణంచేశాడు. జరాసంధుడు గదుని రథాశ్యాలను సంహరించివేశాడు. విదూరథుడు 
సారథని హతంచెశాడు. అప్పుడు బలరాముడు (క్రుద్దుడై వచ్చి తన ముసలంతో 
దంతవషక్రుణ్ణి సంహరించాడు. వెంటనే తన పైకి విజృంభించిన పౌండ్రక, జరాసంధ, 
విదూరథులను కూడా బలరాముడు ముసలంతో చావమోదాడు. మృత్యువు నుంచి 
తృటిలో తప్పించుకున్న జరాసంధుడు శిశుపాలుని దగ్గరకు వెళ్ళి “ఓ వీరుడా! 
ఈ వివాహం కానంతమాత్రంలో ఏమయింది. నీకు నూరు వివాహాలవుతాయి. 
నేనీరోజునే ద్వారకకు వెళ్ళి బలరామకృష్ణుల్ని బంధించి, ఈభూతలాన్ని యాదవ 
రహితం చేస్తాను" అన్నాడు. మిత్రులు వచ్చి ఈవిధంగా చెప్పిన తరువాత 
శిశుపాలుడు తన చంద్రికాపురం తిరిగి వెళ్ళాడు. మృత్యువునుంచి బయటపడ్డ 
మిగిలిన రాజన్యులు వారి వారి నగరాలకు చేరుకున్నారు. 


రుక్మి పరాభవం 


ఇంతజరిగిన తరువాత కూడా భీష్మకతనయుడైన రుక్మి రాజన్యుల సమక్షంలో 
“నేను శ్రీకృష్ణుణ్ణి సంహరించి రుక్మిణిని వెనుకకు తీసికొని రాలేకపోయినట్టయితే 
కుండినపురంలో ప్రవేశింపను. ఇది సత్యం” అని (ప్రతిజ్ఞచేసి కవచం శిరస్త్రాణం 
ధరించి వివిధాయుధాలతో బయలుదేరాడు. అక్షౌహిణి సేన ఆతని ననుసరించింది. 


ద్వారకా ఖండము 
వెనుక మరల సేనావాహిని రావటం బలరాముడు చూచి యాదవసేనను సమాయత్తం 
చేశాడు. రుక్మి బలదేవుని సమక్షానికి వచ్చి “జీవించాలని ఉంటే నా సోదరిని 
నాకప్పగించండి. లేదా మిమ్మల్ని యమపురికి పంపిస్తాను. మీరు యయాతి శాపంతో 
ధర్మ ్రష్టులైనవారు. జరాసంధుడంటే భయపడి సముద్ర నివాసం ఏర్పరచు 
కున్నవారు. కాలయవనుడంటే భీతితో పరుగులు తీసినవారు” అంటూ ఒక నిశితమైన 
బాణాన్ని శ్రీకృష్ణునిపై ప్రయోగించాడు. వెంటనే కృష్ణుడు తన బాణంతో రుక్మి 
వింటినారిని త్రెంపివేశాడు. మరొక ధనుస్సుతో బాణప్రయోగానికి సిద్దమవుతున్న 
రుక్మిని చూచి శ్రీకృష్ణుడు ఒకేసారి నూరుబాణాలను (ప్రయోగించి ఆతని ధనువును 
ముక్కలు చేశాడు. రుక్మి మహాశక్తిని ప్రయోగించాడు. (ప్రతిగా శ్రీకృష్ణుడు తన 
గదనుప్రయోగించగా అది వెళ్ళి ఆశక్తిని తునకలు గావించి, అశ్యసమేతమైన రుక్మి 
రథాన్ని శిథిలం గావించింది. రుక్మి కూడా కృష్ణునిపై గదను నిసిరివెశాడు. కృష్ణుడు 
ప్రయోగించిన చక్రం ఆతని గదను చూర్ణం చేసింది. అప్పుడు రుక్మి ఘోరంగా 
గర్జిస్తూ పరిఘను కృష్ణుని మెడమీదకు విసిరి వేశాడు. అది మత్తేభం మీదకు 
పూలమాల వేసినట్టయింది. ఆ పరిఘను చేతబట్టి కృష్ణుడు దానినే రుక్మిమీదకు 
విసిరాడు. ఆదెబ్బకు రుక్మి వ్యాకులుడయ్యాడు. కత్తితో కృష్ణుడు రుక్మి కవచాన్ని, 
శిరస్త్రాణాన్ని ఖండించి వేశాడు. ఆతనిని రెండు చేతులతో పట్టుకొని నేలపై 
పడవేసి ఆతని ఛాతిపై కెక్కి తన నందక ఖడ్డాన్ని బయటకు తీశాడు. తన 
సోదరుణ్ని సంహరింపబోవటం చూచిన రుక్మిణి _భితచిత్తురాలై _ శ్రీకృష్ణుని 
పాదపద్మాలను పట్టుకొని 


అనంత! దేవేశ! జగన్నివాస! యోగేశ్వరాచింత్య జగత్సతేత్వం! 
హంతుం న యోగ్య: కరుణాసముద్ర! మద్‌భ్రాతరం శాలభుజం మహాభుజ! 


ఓ స్వామీ! నా సోదరుణ్లి హతమార్చటం నీకు తగినది కాదు, ఇతడు 
నీకు బావమరిది అని దీనంగా వేడుకున్నది. కృష్ణుడు కరుణాంతరంగుడై ఆతనిని 
సంహరించే ఉద్దేశాన్ని విరమించుకొని కత్తితో ఆతని ఒకప్రక్క మిసం, శిరస్సుపై 
సంగం జుట్టు తీసి వదిలిపెట్టాడు. ఈలోగా రుక్మికి సంబంధించిన రెండక్షౌహిణుల 
సేనను పరాభూతమొనర్శి బలరాముడక్కడకు వచ్చి విరూపుడుగా ఉన్న రుక్షిని 
చూచి జాలిపడి “కృష్ణా! బావమరది నిట్లు చేయతగునా? రుక్మిణి ఎంత బాధపడు 


174 గర్గ భాగవతము - క్రన్ష కథావ్వు తము 


కార్యములు కాలాధీనములు, మేఘాలు వాయువశమై యున్నట్టు, ఈ ప్రపంచ 
మంతా కాలస్వరూపుడైన ఈశ్వరుని వశమై ఉంటుంది. స్థావర జంగమముల 
న్నిటికీ ఆయనే ప్రభువు. అహంకార మమకారములే బంధన కారణములు. ఈ 
రెంటి పరిత్యాగమే మోక్షకారణము. ఇందులో సంశయం లేదు. అప్పుడు సుఖము 
ఉండదు, దు:ఖము ఉండదు. నేను సుఖం కలిగించేవాడిని, దు:ఖం కలిగించేవాడిని 
అని అవివేకులు భావిస్తారు. ఇతడు నా ము(తుడు ఇతడు నా శత్రువు అనే 
భావాలు కేవలం అజ్ఞానం వల్ల కలిగేవే” అని బలరాముడు పలికిన మాటలు 
విని రుక్మి, రుక్మిణి ఊరటపొందారు. రుక్మి ఆవిరూపంతో నగరానికి తిరిగి 
వెళ్ళలేక తపస్సుకై అరణ్యానికి బయలుదేరాడు. కాని మంత్రులు వెళ్ళవద్దని నివారింపగా 
రుక్మి భోజకటకమనే (గ్రామం నిర్మించుకొని అక్కడ నివసింపసాగాడు. 


అనంతరం బలరామకృష్ణులు రుక్మిణితో ద్యారకాపురికి చేరుకున్నారు. అక్కడ 
విజయసూచకంగా దుందుభి ధ్వనులు మారుమోగాయి. వేడుకలు జరిగాయి. 
కృష్ణపరమాత్నుడు మార్గశీర్షమాసంలో రుక్మిణిని శాస్రోక్రంగా మహావైభవోపేతంగా 


వివాహం చేసుకున్నాడు. 


భైష్మీ వివాహస్య కథాం విచిత్రాం శృణోతి య: (శ్రాయతేచ భక్త్యా 
ఇహైవ భకో విభవేన యుక్త: స ఏవ ముక్తిం ప్రతియాతి ముక్తః 


ఎవరు విచిత్రమైన, విశిష్టమైన ఈ రుక్మిణీ వివాహవృత్తాంతాన్ని భక్తి పూర్వకంగా 
వింటారో, వినిపిస్తారో వారు ఇహపర సుఖాలు పొంది చివరకు ముక్తిని పొందుతారు. 


సొత్రాజితి : 


నారదమహర్షి ఇలా ఎవరిస్తున్నాడు - ఓ బహుళాశ్యమహారాజా! కృష్ణపర 
మాత్ముడు ఇంకా ఎవరెవరిని వివాహం చేసుకున్నాడో ఆ పుణ్య వృత్తాంతాలను 
నీకు వినిపిస్తాను. సత్రాబిత్తుకు సాక్షాత్తు సూర్యభగవానుడు స్యమంతకమణిని 
ప్రసాదించాడు. ఉ(గ్రసినుని కోసం శ్రీకృష్ణుడు ఆ మణిని అడిగాడు. కాని లోభ 
గుణం వల్ల సత్రాజిత్తు ఆ మణిని ఇవ్వటానికి నిరాకరించాడు. ఎందువల్లనంటే 
ఆ మణి (ప్రతిదినము ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. కొన్నిరోజుల తరువాత 
ఆతని సోదరుడు ప్రసేనుడామణిని మెడలో ధరించి, అశ్వంపై అడవిలోకి వేటకు 


2. ద్వారకా ఖండము 175 


వెళ్ళాడు. అక్కడొక సింహం ఆతనిని సంహరించి ఆ మణిని తీసికొనిపోతుంటే 
జాంబవంతుడు చూచి ఆ సింహాన్ని చంపి ఆమణిని తీసికొని తన గుహలోకి 
వెళ్ళాడు. 

ఇక్కడ సత్రాజిత్తు యాదవులు నిండియున్న సభలో తన సోదరుడు 
స్యమంతకమణిని ధరించి అడవికి వెళ్ళి మరల తిరిగిరాలేదని, శ్రీకృష్ణుడే ఆమణి 
కోసం తన సోదరుణ్ణి చంపియుంటాడని ప్రకటించాడు. ఈవిషయం విన్న కృష్ణుడు 
కొందరు ద్యారకావాసులను వెంటతీసికొని అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒకచోట 
ప్రసేనుడు, ఆతని అశ్వము, కొంతదూరంలో సింహం చనిపోయి పడియుండటం 
చూచి చివరకు కృష్ణుడు జాంబవంతుని గుహలో ప్రవేశించాడు. గుహలోపల 
పద్దెనిమిది రోజులు పరమాత్మునకు జాంబవంతునకు పోరు జరిగింది. చివరకు 
జాంబవంతుడు పరాజితుడై పరమాత్మను గుర్తించి స్యమంతకమణితో పాటు, 
తన కుమార్తె జాంబవతిని కూడా సమర్పించాడు. శ్రీకృష్ణుడు స్యమంతకమణిని 
తీసికొనివచ్చి సత్రాజిత్తునకీయగా ఆయన లజ్జితుడై ఆమణితో పాటు తన కుమార్తె 
సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేశాడు. 
కృష్ణుని అష్ట మహిషీమణులు : 

కొన్నాళ్ళ తరువాత కృష్ణపరమాత్ముడు పాండవుల కోసం ఇంద్రప్రస్థం 
వెళ్ళాడు. ఒకనాడు కృష్ణుడు అర్జునునితో పాటు రథంపై యమునానదీ తీరానికి 
విహారానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుణ్ణి పతిగా పొందాలని తపస్సు చేస్తున్న కాళింది 
(యమున)ని అర్జునుడు శ్రీకృష్ణునకు చూపించాడు. భగవాను డామెను ద్యారకకు 
తీసికొనివచ్చి వైభవోపేతంగా వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళ తరువాత కృష్ణుడు 
అవంతీపురి (ఉజ్జయిని) రాజకుమార్తెయెన మి(త్రవిందను స్వయంవరంలో గెలుచు 
కొని పరిణయమాడాడు. మరొక పర్యాయం నాగ్నజిత్తు అనే రాజు యొక్క ఏడు 
వృషభాలను ప్రజల సమక్షంలో లొంగదీసి బహుమానంగా అతని కుమార్తె సత్య 
(నాగ్నజితి) ను చేపట్టాడు. కేకయరాజకన్య భద్రను వివాహంచేసుకున్నాడు. బృహత్సేనుని 
కుమార్తె లక్షణను మత్స్యయంత్రాన్ని ఛేదించి పరిగ్రహించాడు. విరు కృష్ణ పరమాత్ముని. 
అష్ట మహిషీమణులు. 


తరువాత పరమాత్ముడు భౌమాసురుని వధించి ఆతని నిర్బంధంలో ఉన్న 


176 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము. 


పధహారువేలనూరుమంది రాజకుమార్తెలను విడిపించి తీసికొని వచ్చాడు. భగవానుడు ' 
తన మాయా విశేషం వల్ల అనేక రూపాలను ధరించి అనేక మందిరాలలో ఉంటున్న 
ఆ వేలాది కన్యలను ఒకే సుముహూర్తంలో పరిణయమాడాడు. వారి కొక్కొక్కరికి 
పదిమంది కుమారులు జన్మించారు. 


భీష్మకరాజనందనయైన రుక్మిణికి మొదట కుమారుడు కలిగాడు. ఆతడే 
ప్రద్యుమ్నుడు. ఆతడు సాక్షాత్తు మన్మథుడె. ఆతడు కృష్ణపరమాత్ముని సకల 
గుణములు పుణికిపుచ్చుకున్నాడు. ఆ ప్రద్యుమ్నుడు భోజరాజైన రుక్మి కుమార్తెను 
వివాహంచేసుకున్నాడు. వారికి _నీలికమలకాంతితో (ప్రకాశించే అనిరుద్దుడు 
జన్మించాడు. ఆతడు సాక్షాత్తు (బ్రహ్మయొక్క అవతారమే నంటారు. ఈవిధంగా 
వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దులు పరిపూర్ణతముడైన భగవానుని చతుర్య్యూహా 
వతారములుగా పరిగణింపబడుతున్నారు. శ్రీకృష్ణుని వివాహ సంబంధమైన ఈ 
చరిత్ర అతివిచిత్రము, మంగళమయము. ఇది సర్వపాపనాశకము, పవిత్రాతిపవిత్రము. 


ద్యారకానగరము | 


ఈవృత్తాంతమంతా విని బహుళాశ్వుడు “ఓ మహర్షీ! ముల్లోకాలలోను 
విఖ్యాతమైన ఈ ద్వారకాపురి ఎంత ధన్యమైనది! సాక్షాత్తు కృష్ణపరమాత్యుడు 
నివసించటంవల్ల కదా ఈ నగరానికి ఇంత ఘనత కలిగింది! ద్వారకాపురి 
శ్రీకృష్ణుని శరీరం నుంచి ఏర్పడినదని అంటారు. ఎప్పుడు ఏవిధంగా ఈ ద్యారక 
ఏర్పడింది?” అని అడిగాడు. అప్పుడు నారదమహర్షి - ఓ రాజా! ద్యారక ఆగమన 
కారణం వింటే పాపాత్ముడు కూడా పునీతుడౌతాడు. పూర్వం వైవస్వత మనువు 
కుమారుడు శర్యాతి అనేపేరుగల చక్రవర్తి పదివేల సంవత్సరాలు ధర్మబద్దంగా 
రాజ్యం చేశాడు. ఆతనికి ఉత్తానబర్షి ఆనర్తుడు, భూరిసేనులనే ముగ్గురు ఉత్తము 
లైన కుమారులు కలిగారు. కుమారులు పెద్దవారయిన తరువాత శర్యాతి 
' పూర్వదిక్కుభూమిని ఉత్తానబర్షికి, దక్షిణదిక్కు భూమిని భూరిసేనునకు, పశ్చిమదిశ 
భూమిని ఆనర్హునకు ఇస్తూ “ఈ భూమి నంతటినీ నేను నా పరాక్రమంతో 
_ సంపాదించాను. చీని నంతటిని నేను ధర్మబద్దంగా పరిపాలించాను. ఇప్పుడు 
మీరు వీటిని పరిపాలించండి” అన్నాడు. జ్ఞానియెన ఆనర్తుడు ఈమాటలు విని 
“తండ్రీ! ఈ భూమి అంతా నీది అంటున్నావే. ఇది నీది కాదు. ఇది భగవంతునిది. 


ద్వారకా ఖండము 
దీనిని నేనే పరిపాలించానంటున్నావు. కాదు. దినిని పాలించినది భగవంతుడే. 
భగవంతుణ్ణి మించిన బలవంతుడెక్కడా లేడు. స్పష్టించేది, స్థితిలో ఉంచేది, లయం 
చేసేది ఆయనే. ఆయన కాలస్వరూపుడు. ఆయన సర్వభూతములకు ఆత్మ, 
ఆయన భయం వల్లనే వాయువు వీస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అందువల్ల 
తండ్రీ! ఆహంకారాన్ని త్యాగం చేసి ఆ పరమాత్మనే భజించు” అన్నాడు. 


శర్యాతి మహారాజు సహజంగా అయినప్పటికీ కుమారుడు తనను 
ఇలా అన్నాడే అని కోపించి “ఓరీ బు ద్దీహీనుడా! ఇది నా రాజ్యం కాదన్నప్పుడు, 
నా రాజ్యంలో ఉండే హక్కు నీకులేదు. నా రాజ్యం విడిచి నీవు దూరంగా 
వెళ్ళు. నీవు ఆరాధించే కృష్ణుని దగ్గరకే వెళ్ళు, నీకు రాజ్యం ఇస్తాడు” అన్నాడు. 
ఆనర్హుడా మాటలు విని అలాగే నని తండ్రి రాజ్యం వదిలిపెట్టి వెళ్ళి సముద్రతీరం 
చేరుకొని ఆ జలాలలో కూర్చొని పదివేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు 
చేశాడు. ఆతని ప్రేమ లక్షణమైన భక్తికి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై వరుము 
కోరుకొనుమని అన్నాడు. ఆ మాటలు విని ఆనర్హుడు భగవంతుణ్ణి దర్శించి 
పులకితాంగుడై (పేమ విహ్వలుడై ఆయన చరణకమలాలకు ప్రణామం చేసి “హె 
వాసుదేవా! ప్రద్యుమ్నా! సంకర్షణా! నీకు నమస్కారము. తండ్రీ! నన్ను నా తండ్రి 
తన రాజ్యంనుంచి వెడలగొట్టాడు. నాకు నీవే శరణు. నేను నివసించటానికి 
నాకు కొంత ప్రదేశం చూపించు. నీ దయవల్లనే (ధ్రువుడు సర్వోత్తమమైన స్థానం 
పొందగలిగాడు. స్వామి అనుగ్రహించు” అని పలుకగా విష్ణువు సంతోషించి “నాయనా! 
ఈ విశ్వంలో వేరే భూప్రదేశం ఏమీలేదు. కానీ నీవు భక్తితో అడిగావు కాబట్టి 
నికోరిక నెరవేరుస్తాను” అన్నాడు. వెంటనే వైకుంఠ ధామం నుంచి నూరుయోజనముల 
భాగం తెచ్చి సముద్రంలో సుదర్శన చక్రంపై దానిని నిలిపి ఆ ప్రదేశాన్ని ఆనర్హునకు 
ప్రసాదించాడు. అదే ద్వారక. ఆ (ప్రదేశానికి ఆనర్తదేశమనె పరు వచ్చింది. శర్యాతి 
మహారాజు ఈ విషయం విని ఆశర్యం పొందాడు; 


ఆనర్హునకు రేవతుడనే కుమారుడు కలిగాడు. ఈ రేవతుడు శ్రీశైల పర్వతరాజు 
కుమారుణ్ణి తీసికొని వచ్చి ఆనర్తదేశంలో ఉంచాడు. రేవతుని చేత తీసికొనరాబడింది 
కాబట్టి ఆ పర్వతానికి రైవతగిరి అని పేరువచ్చింది. రేవతుడు కుశస్టలి అనే 
పట్టణాన్ని నిర్మించి రాజ్యంచేశాడు. ఆయనకు రేవతి అనే కుమార్తె కలిగింది. 
ఆమె మిక్కిలి సౌందర్యవతి. ఆమెకు వివాహం చేయటం కోసం రేవతుడు ఆమెను 


178 గర్‌ భాగవతము - కృన్ష కథామృతము 
తీసికొని (బ్రహ్మలోకానికి వెళ్ళాడు. (బ్రహ్మదేవుని సూచనపై రేవతుడు తన కుమార్తె 
రేవతిని. బలరామునకిచ్చి వివాహం చేశాడు. ఆ విషయం బలరాముని వివాహ 
ఘట్టం వివరించేటప్పుడు చెప్పినదే. సరే ఈ కారణం వల్ల ద్వారకను మోక్షద్యారంగా 
భావిస్తారు. ఇదీ ద్వారక ఏర్పడిన విధం అని అన్నాడు నారదమహర్షి 


బహుళాశ్వుడు నారదునితో ఓ మునిసత్తమా! ద్వారక సర్వతీర్థ్ణమయి గదా 
అక్కడ ఏయే తీర్ణాలున్నాయి? వివరించి చెప్పవలసింది - అని అడిగినప్పుడునారద 
మహర్షి - ఓ రాజా! ద్వారక దగ్గర నుంచి ప్రభాస తీర్థం వరకు ఉన్న నూరు 
యోజనాల భూమి మోక్షధా(త్రిగా, యజ్ఞభూమబిగా ప్రఖ్యాతమయింది. ఆ ద్వారకను 
దర్శించిన నరుడు నారాయణుడౌతాడు. అక్కడ మరణించిన గాడిద కూడా 
విష్ణృసాయుజ్యం పొందుతుంది. ద్వారకను దర్శించినా, ద్యారకగురించి విన్నా, అక్కడ 
తృణమంత దానం చేసినా అటువంటివారికి పరమగతి సం(ప్రాప్రమౌతుంది. ఒకసారి 
అక్కడ రేవతునకు పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఆతని భక్తితత్సరతకు భగవంతుని 
హృదయం ఆషర్టమై, నేత్రముల నుంచి ఆనందబాష్పములు జాలువారాయి. అదే 
గోమతీనదిగా ఏర్పడింది. గోమతిలో చక్రతీర్ణంలో కనిపించే (ప్రతిరాయి మీద 
చ(క్రచిహ్నం కనిపిస్తుంది. అందువల్ల ఆ సాలగ్రామాలు పూజనియములయ్యాయి. 


బహుళాశ్వుడు నారదమహర్షితో - మహాత్మా! గోమతీ నదిలో చక్రతీర్థం 
ఇంత (ప్రాశస్త్యం ఎలా పొందింది. తెలుపుమని అడిగాడు. అప్పుడు నారదమహర్షి 
చెప్పసాగాడు - “ఓ మహారాజా! ఈ విషయంలో ఒక పురాతనమైన పవి(త్రమైన 
ఇతిహాసం ఒకటి ఉన్నది. 


మకర మత్తేభముల పూర్వగాథ : 


అలకాపట్టణానికి కుబేరుడు (ప్రభువుగా ఉన్నాడు. నిధీశ్యరుడైన ఆతడు 
కైలాసానికి ఉత్తరంవైపున వైప్లవయజ్ఞచేస్తున్నాడు. ఆయజ్ఞానికి విష్ణుమూర్తి వచ్చాడు. 
ఆయనతో పాటు సూర్యుడు, చంద్రుడు, దిక్సాలకులు, గంధర్వులు విచ్చేశారు. 
ఆ'యజ్ఞంలో కుబేరుని కొడుకు నలకూబరుడు ధనాగారానికి పాలకుడుగా ఉన్నాడు. 
వీరభద్రుడు రక్షకుడుగానూ, గణపతి సేవాకార్యమునకు గాను వియోగింపబడ్డారు. 
ధర్మతత్సరుడైన కార్తికేయుడు సదస్యులకు మర్యాద చేయసాగాడు. కుబేరుని 
మంత్రులు ఘంటానాధుడు, పార్మ్వమౌళి శాస్తకారులకు పెద్దలుగా, దానాధ్యక్షులుగా 
వ్యవహరింపసాగారు. మహావైభవంగా యజ్ఞం ముగిసింది. 


ద్వారకా ఖండము 179 


యజ్ఞానంతరం కుబేరుడు అవబ్బథ స్నానం చేసిన తరువాత దేవతలకు, 
వేదపండితులకు దానధర్మాలు చేశాడు. ఈవిధంగా శుభావహంగా యజ్ఞం పరిసమాప్తి 
అవుతున్న దశలో మహర్షి దుర్వాసుడు అక్కడకు వచ్చాడు. ఆయన శరీరం 
కృశించిఉంది. ముఖం కోపంతో తీక్షణంగా ఉంది ఆయనను చూచి కుబేరుడు 
భయభక్తులతో పూజించి నమస్కరించి ఓ మహాత్మా! మీ రాక చేత నా జీవనము, 
ఈ యజ్ఞము పావనములైనాయి అని పలుకగా దుర్వాసుడు సంతోషించి “ఓ 
రాజరాజా! నీవు ధర్మాత్ముడవు. నీ దాతృత్వము బ్రాహ్మణ భక్తి నిరుపమానము. 
శ్రీమహావిష్ణువు సంతోషించే విధంగా యజ్ఞం నిర్వహించావు. నేను నిన్ను ఇంతకు 
పూర్వం ఏమీ అడుగలేదు. నీవు మంచిదాతవని విని ఇప్పుడు వచ్చాను. నేను 
అడిగినది ఇస్తే నీకు ఒక మంచి వరం (ప్రసాదిస్తాను. లేకపోతే శాపం ఇస్తాను. 
మీ ఇంటనున్న నవనిధులు నాకు ఇస్తే నీకు శుభం కలుగుతుంది. నేనువాటికోసమే 
వచ్చాను” అన్నాడు. ఆ మాటలు వినగానే దానశీలుడైన కుబేరుడు వెంటనే 
అంగీకరించాడు. 


కానీ ఆ సమయంలో దానాధ్యక్షుడుగా ఉన్న ఘంటానాధుడు, పార్యమౌళి 
ఇద్దరూ లోభగుణంతో మోహితులై కుబేరునితో ఈ (బ్రాహ్మణుడు ఒంటరివాడు. 
నవనిధులనూ తీసికొని వెళ్ళి ఏంచేసుకుంటాడు. పోనీ ఒక లక్షకాసులు ఇచ్చి 
మిగిలిన ధనం మీరు దాచుకొనవలసినది అన్నారు. విరి మాటలు విని దుర్వాసుడు 
కృద్దుడయ్యాడు. కళ్ళెర్రజేసి చూశాడు. అప్పుడు కుబేరుడు భయపడి ఆయన 
చెంత+వినయభావంతో నిలబడ్డాడు. దుర్వాసుడు ఆమం(త్రుల వైపు చూచి ఓఘంటా 
నాధా! నీవు దుష్టబుద్దివి. లోభుడవు. (గ్రాహము వలె ధన(గ్రాహివి. అందువల్ల 
నీవు గ్రాహము (మొసలి) వలె మారిపో. ఓరీ పార్వమౌళీ! నీవు పాపబుద్దివి, 
నీవు మత్తేభమువలె మదించి యజమానికి దుష్ట బోధచేశావు. నీవు ఏనుగుగా 
జీవించు అని శపించాడు. ఆ మహర్షి కుబేరుని వైపు చూచి “ఓరాజరాజా! 
నీ దాతృత్యానికి ప్రసన్నుడనయ్యాను. నీవు చేసిన ఈ దానం వల్ల ని నవనిధులు 
రెండంతలగుగాక!” అని పలికి నిష్క్రమించాడు. 

మహర్షి శాపం వల్ల దీనులై దుఃఖిస్తున్న మంత్రులను చూచి కుబేరుడు 
వారిని రక్షించుమని అక్కడే ఉన్న శ్రీమహావిష్ణువును శరణు వేడాడు. అప్పుడు 
మహావిష్ణువు ఆయన శాపాన్ని పరిహరించే శక్తి నాకులేదు. మీరిద్దరూ మకర, మదగజాలుగా 


90 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


మారిన తరువాత మీఇద్దరికీ భీకరమైన పోరు జరుగుతుంది. అప్పుడు నా అను 
గ్రహం వల్ల మరలా మీకు మీమీ రూపాలు కలుగుతాయి అన్నాడు. మహావిష్ణువు 
ఇలా పలికిన తరువాత ఆమం(త్రులు ఇద్దరూ మొసలిగా, ఏనుగుగా మారిపోయారు. 
అయినా వారికి పూర్వజన్మ స్మృతి ఉండేది. ఘంటానాధుడు గోమతీ నదిలో 
మొసలిగా నూరుసంవత్తరాలు జీవించాడు. పార్ట్వమౌళి రైవతగిరి ప్రాంతంలో 
సు 


ఒకపర్యాయం వైశాఖ మాస ఏంతో ఆ గజరాజు తన కొండగుహలోనుంచి 
బయటకు వచ్చి గోమతీనదిలో స్నానం చేయటం కోసం తన బృందంతో పాటు 
భీషణ గర్జన చేస్తూ వచ్చాడు. మొదట చాలాసేపటి వరకూ ఆగజరాజు స్నానం 
చేశాడు. తరువాత మిగిలిన ఆడు ఏనుగుల బృందమంతా నదిలోకి దిగి (క్రీడిస్తూ 
ఒకదానిపై ఒకటి తొండములతో నీళ్ళు చల్టుకొనసాగాయి. ఆసమయంలో దేవప్రేరితమై 
ఒక మొసలి కోపంతో వచ్చి ఆ గజరాజు కాలు పట్టుకొని నీటిలోపలకు లాగసాగింది. 
గజేంద్రుడు ఆ మొసలిని బయటకు లాగటానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ 
ఆ మొసలి తన పట్టువిడవలేదు. ఆ గజేంద్రుణ్లి విడిపించటానికి మిగిలిన ఏనుగుల 
వశంకాలేదు. ఈవిధంగా కొన్ని సంవత్సరాలు వాటి పోరుకొనసాగింది. [క్రమంగా 
ఆ ఏనుగు నిరసించింది. 


అప్పుడు దానికి పూర్వజన్మ స్ఫురణ కలుగసాగింది. అది భక్తపూర్వకంగా 
శ్రీమహావిష్ణువును “ఓ పరమపావనా! పరమేశ్వరా! నన్ను ఈ పాపపాశం నుంచి 
రక్షించు! రక్షించు!” అని (ప్రార్థింపసాగింది. దీనవత్సలుడైన భగవానుడు గజేంద్రుని 
మొరవిని నం అధిరోహించి వెగంగా వస్తూ తరువాత ఆ గరుత్మంతుని 
కూడా వదిలిపెట్టి మరింత వేగంగా ముందుకు వచ్చి తన చక్రాన్ని విసిరి వేశాడు. 
ఆ చక్రం వచ్చి తగలక ముందే ఆశ్చర్యకరంగా ఆ మొసలి తన శరీరంనుంచి 
వేరయిపోయింది. అప్పుడా చక్రం వృథాపోకుండగా ఆ గోమతీనదిలోని రాళ్ళను 
చక్రచిప్నాతముల నొనర్శింది. మహావిష్ణువు చక్రం ప్రవర్తిల్లీన స్థలం. కాబట్టి అది 
చక్రతీర్థం అయింది. ఆ పరమాత్ముని అనుగ్రహం వల్ల మకర మదగజములు 
ఆ రూపాలను వదలి తమ పూర్వరూపాలను పొందాయి. ఆ కుబేరుని మం(త్రులిద్దరూ 


ద్యారకా ఖండము 
భగవానునకు నమస్కరించి ఆ స్వామిని స్తుతించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. 
దేవతలు భగవానునిపై పూలవర్షం కురిపించి జయజయ నినాదాలు చేశారు. ఈ = 
చ(క్రతిర్థగాథను విన్నవారికి చ(క్రతీర్థంలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. 


శంఖోద్దార తీర్హము : 


నారదమహర్షి ఇలా చెప్పసాగాడు - ఓ మిథిలేశ్వరా! తీర్థములలో శంఖోద్దార 
తీర్థం చాలా ముఖ్యమయినది. పూర్వం (త్రితుడనే మహర్షి ఉండేవాడు. ఆయన 
కృష్ణ భక్తుడు. త్రితుడు తీర్ణయా(త్రలు చేస్తూ ఆనర్త దేశం చేరుకున్నాడు. అక్కడ 
ఒక దివ్య సరోవరంలో స్నానం చేసి భగవానుని పూజకు ఉహాక్రమించాడు. ఆయన 
పూజా సామగగిలో సుందర లక్షణ సమన్వితమయిన ఒక శంఖం ఉన్నది. ఆయన 
శిష్యుడైన కక్షిమంతుడు లోభవశం వల్ల ఆ శంఖాన్ని దొంగిలించాడు. తన పూజా 
శంఖం పోయినందుకు కోపించి త్రితమహర్షి నా శంఖాన్ని తీసుకొన్నవాడు శంఖంగా 
మారిపోవు గాక అన్నాడు. ఆ మాట విని కక్షీమంతుడు మహర్షి చరణములపై 
పడి “ప్రభూ! శాంతించి నన్ను రక్షించండి” అని వేడాడు. అప్పుడు త్రితుడు 
శాంతుడై ఓరి దుర్చుద్దీ! నీవు ఎలా దొంగతం చేశావు. నీవు వెళ్ళి ఆ పాపఫలాన్ని 
అనుభవించు. నా మాట ఎన్నటికీ వృధాపోదు. శ్రీకృష్ణుని చరణ కమలాలను 
భజిస్తే ఆయనే నిన్ను ఉద్దరిస్తాడు అని మహర్షి వెళ్ళిపోయాడు. కక్షీమంతుడు 
శంఖరూపుడై ఒక సరోవరంలో పడిపోయాడు. అక్కడ “కృష్ణా! కృష్ణా!” అంటూ 
నూరు సంవత్సరాలు గడిపాడు. అప్పుడు భక్త వత్సలుడైన భగవానుడు ఆ సరోవరతీరంలో 
కనిపించి కక్షీమంతుణ్లి అనుగ్రహపూర్వకంగా చూశాడు. కక్షీమంతుడు పరమాత్ముణ్ణి 
అనేక విధాలుగా ప్రార్టించాడు. అప్పుడు ఆతనికి శంఖరూపం పోయి దివ్యరూపం 
కలిగింది. అప్పుడు కక్షీమంతుడు దివ్య విమానం అధిరోహించి యాదవుల సమక్షంలో 
వైకుంఠధామానికి వెళ్ళాడు. ఓ మిధిలేశ్యరా! భగవానుడు ఈ తీర్థంలో శంఖుని 
ఉద్దరించాడు కాబట్టి ఈ పవిత్ర తీర్థానికి శంఖోద్దార తీర్ధమనే పేరు వచ్చింది. 


| ఇక ఈ ప్రభాస క్షేత్రంలో పశ్చిమ వాహినియెన సర్వతీనది ప్రవహిస్తున్నది. 
ఆ నదీ తీరంలో బోధిపిప్పిలమనే రావి చెట్టు ఉన్నది. అక్కడే కృష్ణపరమాత్ముడు 
ఉద్దవునకు భాగవత విద్యను ప్రబోధించాడు. ఆ నదిలో స్నానం చేసి ఆ చెట్టుక్రింద 
వేదతుల్యమైన భాగవత పురాణాన్ని శ్రవణం చేస్తే వారికి పరమ పదం లభిస్తుంది. 


గర భాగవతము - కష్ష కథావ్వు తము 


ద్యారకామండలం మొత్తం రచించింది శ్రీకృష్ణపరమాతు డే. అది నాలుగువందల 
క్రోసుల విసృతితో ఉంది. దాని చుట్టూ మూడు దుర్గములున్నాయి. మొదటి . 
దుర్గంలో లీలాసరోవరం, కృష్ణకుండం, దానతీర్థం, మాయాతీర్థములున్నాయి. ఆ 
కృష్ణ కుండ్‌లో స్నానంచేసి జాంబవతీ నందనుడైన సాంబుడు కుష్పురోగం నుంచి 
విముక్తుడయ్యాడు. శ్రీకృష్ణుడు నిత్యము దానధర్మములు చేసేచోటును దాన తీర్థమంటారు. 
కో x రా 
దుర్గమ్మ కొలువుదీరియుండే చోటు మాయాతీర్ణం. కృష్ణుడు జాంబవంతునితో 
గుహలో యుద్దం చేస్తున్నప్పుడు రుక్మిణి పూజించింది ఈ దుర్గాదేవినే. రెండవ 
దుర్గంలో ఇం|ద్రతీర్ణ, సూర్యకుండము, (బహ్మతీర్ణము లున్నాయి. మూడవ దుర్గంలో 
పిండారక తీర్ణమున్నది. ఉగ్రసేనుడు రాజసూయయాగం చేసింది ఇచ్చటనే. ఆ 
సమయంలో సకలనదీజలాలలను ఇచట పిండీకృతం చేసిన కారణంగా దీనిని 
పిండారక తీర్ణమన్నారు. 


ఈ మూడు దుర్గములు దాటిన తరువాత మధ్యలో పరమాద్భుతమైన - 
మాధవుని మందిరం ఉంది. దానిని దర్శించినవారు జీవన్ముక్తులౌతారు. మందిరం 
చుట్టూ ఉన్న దుర్గానికి తూర్పు ద్వారం దగ్గర ఆంజనేయస్వామి రక్షకుడుగా 
ఉంటాడు. దక్షిణ ద్వారం దగ్గర సుదర్శన చక్రం పరిభ్రమిస్తూ ఉంటుంది. పశ్చిమ 
ద్యారం దగ్గర జాంబవంతుడు రక్షకుడుగా ఉంటాడు. ఉత్తర ద్వారం దగ్గర విష్వక్సేనుడు 
పహరా కాస్తుంటాడు. విరంతా ప్రతిక్షణం కృష్ణస్మరణతో తమ విధులు నిర్వర్తిస్తుంటారు. 


రాధ భక్తితత్సరత - 


ఒకనాటి రాత్రి కృష్ణపరమాత్ముడు చాలాసేపటి వరకు నిద్రపోలేదు. ఆ 
సమయంలో అక్కడకు వచ్చిన రుక్మిణి పరమాత్ముణ్ణి చూచి “స్వామీ! మీరిప్పటివరకు 
ఎందుకని నిద్రపోలేదు?” అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడామెతో “వ్రజేశ్వరియైన 
రాధను నివెంతో అభిమానంతో ఆదరించావు. కానీ ఆమెకు ప్రతిరోజు నిద్రించేముందు 
పాలుత్రాగటం అలవాటు. ఆమెకీరోజున ఎవ్వరూ పాలివ్వలేదు, అందువల్ల ఆమెకు 
నిద్రపట్టలేదు. అందువల్ల నాకు ని(ద్రపట్టలేదు” అన్నాడు. ఈమాటలువిని రుక్మిణి _ 
మిక్కలి బాధపడి వెంటనే ఒక బంగరుపాత్రలో వేడివేడి పాలను తీసికొని వెళ్ళి 
రాధకు ఇచ్చింది. శ్రీకృష్ణ స్మరణలో ఉన్న రాధ ఆ పాలవేడిని గమనింపకుండగనే 
త్రాగివేసింది. తరువాత రుక్మిణి అక్కడనుండి తన మందిరానికి వచ్చి “రాధకు 


ద్వారకా ఖందము 
పాలిచ్చివచ్చిన విషయం పరమాత్మతో చెప్పి ఆయన సుకుమార సుందరములైన . 
_ పాదపద్మాలను ఒత్తటం ఆరంభించింది. 


శ్రీకృష్ణుని పాదములు బొబ్బలెక్కి ఉండటం రుక్మిణి చూచి ఆశ్చర్యపడి. 

“ప్రభూ! తమ పాదములపై ఈ బొబ్బలేమిటి ఇలా ఉన్నాయి? ఈరోజే ఇవి 
వచ్చినట్టున్నాయి. ఎందువల్ల ఇలా కలిగాయి?” అని అడిగింది. అప్పుడు పరమాత్ముడు 
రాధ భక్తితత్సరతను తెలిపే నిమిత్తమై ఇలా అన్నాడు - “రుక్మిణీ! రాధ తన 
హృదయ పద్మంలో నా పాదపద్మాలను భక్తితో భజిస్తూ ఉంటుంది. నీవు ఈనాడు 
బాగా కాగిన వేడివేడి పాలను ఆమెకు త్రాగటానికి ఇచ్చావు. ఆమె నా స్మరణలో 
ఉండి ఆ వేడిపాలను (త్రాగివేసింది. ఆమె హృదయంలో ఉన్న నా పాదములు 
ఆ వేడి భరింపలేక బొబ్బలెక్కాయి. అని పలుకగానే రుక్మిణి జరిగిన సన్నివేశానికి 
ఎంతో బాధపడి రాధ భక్తితత్సరతకు ఆశ్చర్యచకితురాలయింది. 


సిద్దాశ్రమంలో రాసోత్సవం ఫ్‌ 


శ్రీకృష్ణుని అష్టమహిషీమణులు సిద్దాశ్రమానికి విచ్చేసినప్పుడు వారు 
పరమాత్మునితో “ప్రభూ! మియందపరిమితిమైన భక్తిగల గోపికలు ధన్యలు. అందువల్లనే 
వారు మీతో బృందావనంలో రాసక్రీడలో పాల్గొనగలిగారు. వారు చేసుకున్న పుణ్యం 
ఎటువంటిదో ఎవరు వర్లింపగలరు? స్వామీ! బృందావనంలో నివు గావించిన రాస(క్రికను 
మేమినాడిచ్చట చూడాలనుకుంటున్నాము. మాకోరిక సమంజసమైనదైతే మేము కూడా. 
రాసోత్సవంలో పాల్గొనాలని ఉంది. పైగా ఈసమయంలో రాధిక ఇక్కడే ఉన్నది, 
గోపికలు ఇక్కడే ఉన్నారు. కాబట్టి జగన్నాథా! ఇప్పుడు రాసోత్సవం జరపటం 
సముచితంగా ఉంటుంది. నీవు మా మనోరథం నెరవేర్చు” అన్నారు. 


వారికోరిక ప్రకారం ఆ పవిత్ర సిద్దాశ్రమంలో వైశాఖ పూర్ణిమనాడు 
సంధ్యాసమయంలో రాసోత్సవం ఆరంభమయింది. రాధామాధవులు రాసక్రీడ 
సలుపసాగారు. లలిత లావణ్య లహరిగా రాధిక, కోటి మన్మథుల కాంతితో 
మాధవుడు ప్రకాశింపసాగారు. ఆ సమయంలో ఆ(శ్రమవనంలో ఎందరు గోపికలున్నారో 
ఎందరు పట్టమహిషులున్నారో అన్ని రూపాలను ధరించాడు కృష్ణపరమాత్ముడు. 
నారీనారీనడుమ మురారి ముగ్గమనోహరంగా కనిపింపసాగాడు. మృదంగ, మంజీర, ' 
వీణా నినాదములతో పాటు సుందరీమణుల కలకంఠాలనుండి వెలువడిన మధుర 


(184) గర్గ భాగవతము - కృన్ల కథామృతము 


మంగళ గీతాలు వీనులవిందు గావించాయి. జగదేకసుందరుడైన పరమాత శవనమాలను 
శళసీమలో అలంకరించుకొని, పీతాంబరం ధరించి, మకరకుండలాలతో, కిరీట, 
కంకణ, నూపురాది అలంకారాలతో మనోహరుడై భాసిస్తున్నాడు. 


రాసేశ్యరియెన రాధతోపాటు గానంచేస్తున్న కృష్ణపరమాత్ముడు తారకల 
మధ్య చంద్రుని విధంగా మెరిసిపోతూ ఆహ్లాదం కలిగింపసాగాడు. ఈవిధంగా 
రాసోత్సవం జరిగిన ఆనందప్రదమైన శుభప్రదమైన ఆరాత్రి అంతా ఒక క్షణంవలేె 
గడిచిపోయింది. ఆ రాసమండలాన్ని చూచి రుకి శ్రీ వంటి కాంతామణులు పరమానంద 
భరితలయ్యారు. వారి చిరకాలమనోరథం నెరవేరింది. రాసక్రీడ ముగిసిన తరువాత 
పట్టమహిషులు పరమాత్ముని చేరి “స్వామీ! ఈ రాసోత్సవంలో మీ అపురూపమైన 
సౌందర్యం చూచినప్పుడు మునీశ్యరులకు కలిగే బ్రహ్మానందం వంటిది మాకు 
కలిగింది. ఇటువంటి రాసోత్సవం ఇంతకుముందు జరుగలేదు, ఇకముందు 


జరుగబోదు” అన్నారు. 
కుచేలోపాఖ్యానము ; 


కృష్ణపరమాత్మకు సుదాముడనే పేరుగల ఒక బ్రాహ్మణుడు సహాధ్యాయుడుగా 
ఉండేవాడు. అతని భార్య సత్య. సుదాముడు వేదవేదాంగ పారంగతుడు. కాని 
నిరనుడు అయినా విరక్తహృదయుడు. అనుకూలవతియైన తన భార్యతో కలిసి, 
ఆయన అయాచితవృత్తితో జీవనం గడుపసాగాడు. ఒకసారి సుదాముడు తన 
భార్యతో “ద్యారకాధీశుడు శ్రీకృష్ణుడు నాకు మిత్రుడు. మేమిద్దరము సాందీపని 
మహర్షి దగ్గర విద్య నభ్యసించాము. శ్రీకృష్ణుడు భోజ వృష్టి అంధకులకు అధీశ్వరుడయిన 
తరువాత  కలిసికొనలేదు. ఆయన _ (త్రిలోకనాథుడు, ఆపద్బాంధవుడు, 
దీనవత్సలుడు!” అని పలికాడు. 


ఆతని భార్య సత్య ఉత్తమురాలు. ఆమె చిరిగిన వస్త్రాలను ధరించి 
దినంగా ఉన్నది. సరిమైన ఆహారం లేకపోవటం వల్ల ఆకలితో ఉన్న ఆమె 
తన పతి మాటలను విని “ఆర్యా! సాక్షాత్తు శ్రీహరి మీ స్నేహితుడయినప్పుడు 
మనం ఈ చిరిగిన వస్త్రాలతో ఆకలితో అలమటించిపోతూ ఉన్నాము ఎందువల్ల? 
చాలామంది ద్వారక వెళ్ళి పరమాత్ముణ్ఞో దర్శించి ధనవంతులై తిరిగి వస్తున్నారు. . 
మీరూ వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకొని రండి” అన్నది. 


ద్వారకా ఖండము 185 


అప్పుడు సుదాముడు “నేనందరికీ హితవులు చెప్తుంటే నీవు నాకే హితవు 
చెప్తున్నావే? నీవు ఒక విద్వాంసుడైన బ్రాహ్మణునితో ఒకరిని అర్థించి ధనం తెమ్మని 
చెప్తున్నావా?” అన్నాడు. అప్పుడు ఆతని భార్య “మీ సఖుడు సాక్షాత్తు లక్ష్మీపతి. 
మీరొక్క పర్యాయం ఆయనను దర్శిస్తే మనదు:ఖము దారి(ద్యము తొలగిపోతాయి. 
కష్టాలు సహించి సహించి మన వయస్సులు గడిచిపోతున్నాయి. స్వామీ! కృపానిధి 
మిత్రుడయినందుకు మనకు ఇదేనా ఫలం!” అన్నది. 

సుదాముడామెతో “విధాత ఏది వ్రాస్తే అదే లభిస్తుంది. అంతేకాని వెళ్ళటం 
రావటం వల్ల ఏమి ప్రయోజనం? ఇంట్లోనే ఉండి శ్రీహరిని ధ్యానించటం మంచిది. 
ఆ పరమాత్ముని ఆస్థానంలోనికి రాజులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు 
ఎవరైనా సరే అనుమతిలేకుండగా (ప్రవేశింపలేరు. అటువంటిది అక్కడ ఈ దీనుణ్ణి 
నిర్భాగ్యుణ్మై ఎవరు పలుకరిస్తారు?” అన్నాడు. అప్పుడు సత్య తన భర్తతో “ఆ 
పరమాత్ముని అనుమతిలేకుండా ఆ స్వామి సన్నిధికి ఎవరూ _ చేరలేరనేమాట 
సత్యం. కాని శ్రీహరి సర్వాంతర్యామి. ఆయన సర్వజ్ఞుడు. ఆయన మిమ్మల్ని 
ఆదరిస్తారు” అన్నది. 

అప్పుడు సుదాముడు “ఓ ప్రియతమా! నామాట విను. శ్రీకృష్ణుడు నిజంగానే 
అంతటి దయాళువు. కాని కష్టాలలో ఉన్నప్పుడు ధనవంతుడైన మిత్రుని ఇంటికి 
వెళ్ళటం ఉచితం కాదు. విశేషించి చాలా రోజుల తరువాత ఆత్మీయుడు, (ప్రేమా 
స్పదుడు అయిన సఖుని దర్శించి నన్ను యాచించమంటావా? యాచిస్తే (ప్రేమ 
అదృశ్యమ యిపోతుంది.” అన్నాడు. అప్పుడామె “మిరు దు:ఖహరుడైన పరమాత్ముణ్ణ 
దర్శిస్తే అది యాచించటం కాదు. మీరు వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించి రండి” అన్నది. 

భార్య అనేక విధాలుగా నచ్చజెప్పిన తరువాత సుదాముడు ద్వారకకు 
వెళ్ళటానికి నిశ్చయించుకొని “ఆ పరమాత్మునకు నేను ఏమి కానుకను తీసికొని. 
వెళ్ళను? దారిద్ర్య కారణం వల్ల ఏమి ఇవ్వటానికీ ఇంటలేదు. నాకు సిగ్గుగా 
ఉన్నది” అన్నప్పుడు సత్య పారుగింటికి వెళ్ళి నాలుగు పిడికిళ్ళు అటుకులు అడిగి 
తీసికొనివచ్చి ఒక పాత గుడ్డలో మూటకట్టి భర్తకు ఇచ్చింది. సుదాముడు వాటిని 
తీసికొని (బ్రహ్మణ్యుడైన పరమాత్ముని స్మరిస్తూ ద్వారక వైపుకు పయనమయ్యాడు. 
పడవలో సముద్రాన్ని దాటి ద్వారకకు చేరుకున్నాడు. 


186 గర్గ భాగవతము - కష్ష కథామ తము 


ఆ నగరం స్వర్తమయంగా 'ప్రకాశిస్తున్నది. పతాకలు రెపరెపలాడుతూ . 
కనిపించాయి. భవనాలన్నీ సుశోభితములై ఉన్నాయి. బలవంతులైన యాదవఏరులు 
ఆ భవనాలకు రక్షకులుగా వ్యవహరిస్తున్నారు. సుదాముడు వారిని చూచి “వీటిల్లో 
శ్రీకృష్ణుని భవనం ఏది చెప్పండి?” అని అడిగాడు. ఈ మాట విని ఆ రక్షకులు 
“అన్ని భవనాలలోను శ్రీకృష్ణుడు ఉంటాడు" అన్నారు. సుదాముడు నిదానంగా 
ఒక (ప్రాసాదంలోకి ప్రవేశించి చూశాడు. లోపల శ్రీకృష్ణపరమాత్నుడు విభ 
పేత్రంగా కనిపించేసరికి సుదామున కొక్కసారిగా (బ్రహ్మానందం కలిగింది. తన 
బాల్యసఖుడైన సుదాముడు రావటం చూచి మాధవుడు వెంటనే లేచివెళ్ళి ఆతనిని 
తన బాహువులతో బంధించి హృదయానికి హత్తుకున్నాడు. పరమాత్మునకు, సుదామునకు 
ఆనందబాష్పాలు పొంగిపారలాయి. 


కృష్ణపరమాత్ముడు బంగరు పాత్రలో నీరు తెప్పించి సుదాముని చరణాలను 
కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్టుకున్నాడు. తరువాత ఆతనిని తన శయ్యపై, 
ఆసీనుని జేసి హరిచందనం ఆతని శరీరానికి అలది అగరు కుంకుమాలంకరణ 
చేసి, పరిమళ పుష్పాలతో పూజించి మధుపర్కాల నిచ్చి విందారగింపచేశాడు. 
అనంతరం తెల్లనిజుట్టుతో, బక్కచిక్కిన దేహంతో ఉన్న సుదాముణ్ణి కృష్ణ 
పరమాత్ముడు తన శయ్యపై కూర్చొనబెట్టుకొని కుశలప్రశ్నల నడిగాడు. (ప్రక్కనే 
మి(త్రవిందచిరునవ్వులు నవ్వుతూ సుదామునకు వింజామర విచసాగింది. మిగిలిన 
పట్టపురాణులు ఈ దృశ్యం చూచి ఆశ్చర్యంతో నవ్వుకుంటూ వారిలో వారు 
“ఈ బికారి ఎటువంటి తపస్సు చేశాడు? సాక్షాత్తు త్రిలోకనాథుడు తన అన్నగారికి 
వలె ఈయనకు సేవ చేస్తున్నాడే?” అనుకున్నారు. 


శ్రీకృష్ణ సుదాము లిద్దరూ ఒకరిచేతుల నొకరు పట్టుకొని తమ చిన్ననాటి 
గురుకులంలోని విషయాలను గుర్తుతెచ్చుకొనసాగారు. కృష్ణుడు మి(్రనితో “సభఖుడా! 
మన మిద్దరం సకల విద్యలను వెంటవెంటనే నేర్చుకున్నాము. గురుదక్షిణ ఇచ్చిన 
తరువాత మనము మరల కలిసికొననేలేదు. నేను జరాసంధుడికి భయపడి ద్వారకలో 
ఉంటున్నాను. నివు ఎక్కడ ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? మిత్రమా! నీకు 
గుర్తుండే ఉంటుంది. ఒకరోజు మన గురుపత్ని కట్టెల కోసమై మనల్ని పంపితే 
మనం భయంకరమైన అరణ్యానికి వెళ్ళాము. అక్కడకు వెళ్ళిన తరువాత పెద్దగాలివాన 
వచ్చ మనం చిక్కుకుపోయాము. ఎటుచూచినా నీళ్ళు సూర్యాస్తమయం అయింది. 


ద్యారకా ఖండము 187 


చీకటి పడింది. ఆ ఘోరమైన అంధకారంలో మనం ఒకరి చేతులు" ఒకరు 
పట్టుకొని మెరుపులు మెరిసినప్పుడు ఆ వెలుగులో అటు ఇటు తిరిగాము. రాత్రి 
అంతా గడిచి సూర్యోదయం కాగానే సాందీపని గురువర్యులు అరణ్యానికి వచ్చి 
ఆ వాననిటిలో కూరుకుపోయి దారితెన్ను తెలియక అవస్థపడుతున్న మనల్ని 
చూశారు. అప్పుడు గురువుగారి నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి. మన ఇద్దరిని 
ఆ నీటిలో నుంచి బయటకు తెచ్చి “నాయనలారా! మీరు నా ఆజ్ఞను హృదయ 
పూర్వకంగా పాలించే శిష్యులు. మీరు మీ సుఖం పాటించకుండగా నాకోసం 
ఇలా (శ్రమించారు. మీ త్యాగం నాకెంతో సంతుష్టిని కలిగించింది. నేను మీకు 
దుర్లభమైన వరమిస్తున్నాను “మీ సకల మనోరథములు నెరవేరుగాక! వేద పురాణశా(స్తాలు 
మీకు కంఠగతమగుగాక!” అన్నారు. “మిత్రమా! గురువర్యుల శుభాశీస్సుల వల్ల 
మనం ఈనాడు పరిపూర్ణమైన సుఖసంతోషాలతో ఉన్నాము” అన్నాడు. 


అప్పుడు ఆనందపరవశుడైన సుదాముడు శ్రీకృష్ణునితో “నీవు దేవదేవుడవు! 
అఖిలాండకోటి (బ్రహ్మాండ నాయకుడవు. నీవు గురుకులంలో విద్యాభ్యాసం చేయటం 
కేవలం నటన కదా!” అన్నాడు. అప్పటివరకు సుదాముడు తాను తెచ్చిన ముతక 
అటుకులను పరమాత్మునకు సమర్పింపనేలేదు. అప్పుడు సర్వజ్ఞుడైన కృష్ణపరమాత్ముడు 
“ఈ బ్రాహ్మణుడు తనదగ్గరకు. ధనం కోసం రాలేదు, కేవలం ముక్తి కోసమే 
తనను ఆరాధిస్తున్నాడు కాని ఈతని పత్ని దు:ఖితురాలై ధనం కోసం పంపింది. 
కాని వీరికి నేను ధనం ఎట్లా ఇవ్వగలను?” అని ఆలోచించాడు. సుదాముడు 
తన కోసం అటుకులు తీసికొనివచ్చి సిగ్గుతో ఇవ్వలేకపోతున్నాడని కృష్ణుడు [గ్రహించి 
“మిత్రమా! నాకోసం ఇంటిదగ్గర నుంచి ఏమితీసికొనివాచ్చావు? (ప్రేమతో అణుమాత్రం 
ఇచ్చినా అది మహత్తరమౌతుంది. భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం ఎది 
ఇచ్చినా నేను ఎంతో ఆదరంతో స్వీకరిస్తాను” అన్నాడు. భగవానుడీ విధంగా 
పలికి అటుకుల మూటను చూచి “ఏమిటిది? అని అంటూనే “సఖుడా! నీవు 
నాకోసం , అత్యంత ప్రీతికరమైన పదార్థమును తీసికొనివచ్చావు. ఈ అటుకులతో 
నాకెంతో తృప్తి కలుగుతుంది. నేను గోకులంలో ఉన్నప్పుడు యశోద ఇటువంటి 
మంచి అటుకులనే పెట్టేది. మరల ఇప్పటివరకు నేను ఇటువంటి వాటిని చూడనేలేదు" 
' అని అంటూ ఒక గుప్పెడు అటుకులు నోటిలో వేసుకున్నాడు. దానితో భూలోక 
సంపత్తి సుదామునకు అమరింది. కృష్ణుడు రెండవసారి గుప్పెడు అటుకులు 


188 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


. స్వీకరించాడు. పాతాళలోక సంపత్తి సుదామునకు చేకూరింది. అప్పుడు రుక్మిణి 
కృష్ణుని చేయి పట్టుకొని “నాథా! ఇప్పటికే ఈయనకు అపారమైన సంపదను 
ప్రసాదించావు. దీనితో ఈయన ఇంద్రసమానుడయ్యాడు” అని పలికింది. కాని 
సుదామునకు ఆ ఐశ్వర్యం తనకు ప్రాప్తించిన చిహ్నాలేఏ కనిపించలేదు. 


ఆరోజు రాత్రి సుదాముడు కృష్ణమందిరంలో సుఖంగా గడిపి మరునాడు 
ఇంటికి తిరిగి వెళ్ళటానికి పరమాత్ముని అనుమతిని వేడాడు. భగవానుడు (పేమ 
పూర్వకంగా ఆలింగనం చేసికొని అనుమతినిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు లజ్జ వల్ల 
స్వామిని ఏమీ అడుగకుండగనే తన (గ్రామానికి బయలుదేరి తన పట్ట భగవానుడు 
చూపిన ఆదరానికి మనస్సులో ఆశ్చర్యచకితుడుకాసాగాడు. “నేను నిర్భాగ్యుడనయి 
నప్పటికీ నన్ను కృష్ణపరమాత్ముడు (ప్రేమతో పరిష్వంగంలోనికి తీసుకున్నాడు. 
చిరుగువ(స్తాలతో చిక్కిపోయియున్న నన్ను తన హంసతూలికా తల్పంపై సోదరునివలె 
కూర్చొనబెట్టుకున్నాడు. రుక్మిణీ సత్యభామలు నాకు సేవలు చేశారు. నిర్దనుడనైన 
నేను ధనవంతుడనయితే రమాపతియెన భగవానుణ్ణి విస్మరిస్తానని తలచి ఆ 
కరుణాంతరంగుడు నాకు ధనం ఇవ్వలేదు. నేను ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాను 
“ఇదిగో శ్రీకృష్ణుడు బ్రహ్మణ్యదేవుడు. కాని నీపట్ట కరుణ చూపలేదు. ధనలోభం 
వల్ల నేను మిత్రుణ్ణి ఏమనగలను? ఆయన నన్ను ఎంత (ప్రేమపూర్వకంగా ఆదరించాడు! 
తన ఇంట ధనం ఉన్నప్పటికీ హృదయంలో ధనం లేని నాకు ఆయన ఎలా 
ఇస్తాడు? (ప్రక్కవారింటిలో రత్నరాసులున్నప్పుటికీ మనం ఎంతమాత్రము కోరకూడదు. 
విధి మన లలాటంపై ఏది (వ్రాస్తే అదే జరుగుతుంది తప్త మరొకవిధంగా 
జరగదు” ఈ విధంగా సుదాముడు మనస్సులో భావిస్తూ తన నగరానికి చేరుకున్నాడు. 
ఆ నగరాన్ని చూచి ఆతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. పెద్ద పెద్ద ప్రాసాదాలతో 
వైభవోపేతంగా పతాకలతో తోరణాలతో నగరమంతా కళకళలాడుతూ ద్యారకాపురిని 
తలపింపచేయసాగింది. 


 సుదాముడది చూచి “ఏమిటిది? ఇది ఎవరి నగరం?” అనుకొంటుండగా 
కొందరు నారీమణులు ఆయనను దివ్యభవనం లోనికి తీసికొని వెళ్ళటానికి వచ్చారు. 
కాని ఆయన అంగీకరింపలేదు. అప్పుడు దాస దాసీజనులు సుదాముని పత్ని 
దగ్గరకు వెళ్ళి సుదాముని రాక గూర్చి తెలియజేశారు. అప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవివలె 
ఉన్న ఆమె ఆనందంతో పల్లకీ ఎక్కి సఖురాం[డ్రతో బయటకు వచ్చింది. సుదాముడు 


ద్వారకా ఖండము . 
' అటుయిటు తిరుగుతున్నాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆతనికి విశ్వాసం కలిగించింది. 
స్వర్ణ రత్నాభరణాలను అలంకరించుకొని, రూపవతిగా, తేజోమూర్తిగా, లక్ష్మీదేవిగా 
వెలిగిపోతున్న తన భార్యను చూచి సుదాముడు ది(గ్రాంతి చెందాడు. “ఓహో! 
ఇదంతా కృష్ణపరమాత్ముని అనుగ్రహం గదా!” అనుకున్నాడు. సర్లపాత్రలతో, అందమైన 
శయ్యతో, రత్నరాసులతో, సింహాసనాలతో, వింజామరలతో, తోరణాలతో వైభవోపేతంగా 
ఉన్న తన మందిరంలోకి సుదాముడు భార్యతో ప్రవేశించాడు. కృష్ణమందిరానికి 
తన గృహానికి ఎటువంటి తారతమ్యము ఆతనికి కనిపింపలేదు. కృష్ణపరమాత్ముని 
అనుగ్రహం వల్ల ఆతడు తరుణవయస్కుడయ్యాడు. అయినప్పటికీ విషయ సుఖముల 
పట్ట అనాసక్తిని ఏర్పరచుకొని, అనాయాసంగా ప్రాప్రించిన ఆ భోగములను 
అనుభవింపసాగాడు. 


సుదాముడు' తన భార్యతో కలిసి భక్తి జ్ఞాన వైరాగ్యములతో భగవంతుని 
అపారమైన అను[గహం గురించి ఆలోచన చేయసాగాడు “ఇంత సంపద నాకే 
విధంగా వచ్చింది? దేవతలు కూడా పొందలేని ఈ సంపద నాకు కేవలం కృష్ణపరమాత్ముడు 
ప్రసాదించినదేగదా. ఇంత సంపదనిచ్చి కూడా ఆ స్వామి నాతో ఒక్కమాట 
కూడా చెప్పలేదు. నేనిచ్చిన గుప్పెడు అటుకులను తీసికొని కృష్ణుడు ఎంత ఆనందించాడు! 
జన్మజన్మలకు నాకు కృష్ణుడే సఖుడగును గాక! ఆస్వామి దాస్యమే నాకు ప్రాప్తించును 
గాక! నేను ఆ స్వామి చరణకమలాలను స్మరిస్తూ ఈ సంసార సాగరాన్ని 
తరించాలి” అని నిశ్చయం చేసుకున్నాడు. సుదాముడు, ఆతని భార్య శ్రీకృష్ణ 
పరమాత్ముని చరణారవిందాలను తమ హృదయారవిందాలలో నిలుపుకున్నారు. 
భగవానుడు ప్రసాదించిన ఐశ్వర్యాన్ని త్యాగ గుణంతో వేదవిదులకు దానధర్మాలను 
చేసి వారు చివరకు విష్ణుధామం చేరుకున్నారు. ఈకృష్ణ కుచేల గాధను విన్నవారు 
దారి(ద్యబాధను తొలగించుకొని ముక్తులై ఉత్తమ భగవద్భక్తులౌతారు. అని పలికాడు 
నారదమహర్షి 





మరుతోపాఖ్యానము 3 


సత్యయుగంలో సూర్యవంశంలో మరుత్‌ అనే పేరుగల రాజు ఉండేవాడు. 
ఆతడు హీమాలయపర్యతములకు ఉత్తరదిశలో ఒకచోట విధిపూర్వకంగా విశ్వజిత్‌ 
యజ్ఞం నిర్వహించాడు. అందుకు మహర్షులలో మేటియెన సంవర్తక మహర్షిని 
ఆచార్యునిగా నియమించాడు. ఐదు యోజనములు విస్తీర్ణంగల యజ్ఞకుండం యోజనం 
విస్తీర్ణం గల ([బహ్మకుండం, రెండు యోజనములు విస్తీర్ణంగల పంచకుండములను 
నిర్మించారు. పదిలక్షల మంది హోతలు, ఐదులక్షలమంది అధ్వర్యులు, ఉద్దాతలు, 
సకల శాస్త్ర మర్మజ్ఞులు ఆయజ్ఞమును నిర్వహించారు. ఏనుగు తొండములంతటి 
ఆజ్యధారలు అన్నిహోత్రములో ఆహుతి చేశారు. ఫలితంగా అగ్నిహోతు నకు అజీర్లవ్యాధి 
కలిగింది. ఆ యజ్ఞం ఫలితంగా ముల్లోకాలలోను ఏజీవి ఆకలితో ఉండలేదు. 
సకల జీవరాశికి అపరిమితమైన సంతృప్తి కలిగించింది ఆ యజ్ఞం. ఆచార్యుడైన 
సంవర్రక మహర్షికి మరుత్‌ చక్రవర్తి జంబూద్వీపం కానుకగా సమర్పించాడు. పదునాల్లు 
లక్షల ఏనుగులను, సువర్ణాభరణములను, కోట్లాది నవరత్నములను దక్షిణగా 
అర్పించాడు. హోతలకు, అధ్వర్యులకు ఉద్దాతలకు మరుత్‌ చక్రవర్తి అనేక బంగరు 
పాత్రలను బహూకరించాడు. వారందరూ చివరకు వాటిని తీసికొని వెళ్ళలేక ఆ 
పాత్రలను అక్కడే విడిచివెళ్ళిపోయారు. అవన్నీపెద్దగుట్టలుగా ఏర్పడి బంగారపు 
కొండల వలె ప్రకాశింపసాగాయి. మరుత్‌ చక్రవర్తి చేసిన యజ్ఞంతో సాటి వచ్చే 
యజ్ఞం మరొకటి లోకంలో లేనేలేదు. 


యజ్ఞాంతంలో హవనకుండంలో నుంచి పరమాత్ముడు ప్రత్యక్షమై అద్భుత 
దర్శనం (ప్రసాదించాడు. పరమాత్ముణ్ణి చూచి ఆనంద వివశుడై మరుత్‌ చక్రవర్తి 
ఆస్వామి పాదపద్మములపై ప్రణమిల్లాడు. అప్పుడు భగవానుడు “ఓ రాజా! నీవు 
చేసిన విధిపూర్వకమైన నిష్కామయజ్ఞం వల్ల నాకు ఆనందం కలిగింది. నీకు 
ఇష్టమైన వరం కోరుకో. దేవతలకు కూడా దుర్రభమైన వరమునైనా నీకు 
_ ప్రసాదిస్తాను” అన్నాడు. అప్పుడు మరుత్‌ చక్రవర్తి చేతులు జోడించి, భక్తితో 
“పురుషోత్తమా! నీ వాదపద్మముల కంటె నాకు వేరే వరమెందుకు? అయినా 
నీ మాట కాదనలేక వరము నడుగుతున్నాను. 


balan 191 

నూచే తవ వాక్య గౌరవత్‌ పాదారవిందం హృదయార విందాత్‌ 

ఎ మా వ్రజతు వ్రజేశ్వర! మూలం చతుర్ణాం విదురర్ధ సంపదామ్‌! 
౯3 యఖ 


శ్వరా! నా హృదయం కమలం నుండి చతుర్విథ పురుషార్థములకు 
దములైన నీ చరణకమలాలు ఎన్నడూ దూరము కాకుండు గాక” అన్నాడు. 


రమాత్ముడా మాటలను విని “రాజా! నీవు ఉత్తముడవు కాబట్టి ఎటువంటి 
' అపేక్షించలేదు. మరల నేను అనుగ్రహంతో అడుగుతున్నాను నీకేమి 
వాలో కోరుకో “తథాపి మత్తో వరయేప్పితం వరమ్‌ వినా ఫలం భక్త 
మే సుఖం” భక్తులకు వరంఇవ్వకపోతే నాకు సంతృప్తిగాఉండదు” అన్నాడు. 


ఏప్పుడు మరుత్‌ చక్రవర్తి “ఓ ప్రభూ! మీరు నాకు వరం (ప్రసాదింపదలచుకొంటే 
మును ఈ భూమి మీదకు దింపండి. అందులో మీ భక్తులతో పాటు 
వసిస్తాను. ఇదే నేను కోరుకొనే వరం” అన్నాడు. అప్పుడు భగవానుడు 
డై “ఈ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగం చివర నీ కోరిక 
కుంది. అప్పటివరకు నీవు స్వర్గ సుఖము లనుభవించి అప్పటికి భూమి 
ర్మెస్తావు. అప్పుడు నీవు నా సన్నిధిలో నీ కోరికను సఫలం చేసికొంటావు' 
పలికి అంతర్జానమయ్యాడు. తరువాత కాలంలో ఆ మరుత్‌ మహారాజ 
మహారాజుగా జన్మించాడు. ఆ పరమాత్ముడు ఈ ఉగసేనుని 'చేత 


ను యాగం చేయించాడు. 
మన రాజసూయము : 


సుధర్మ అనే దివ్యమైన సభాసదనంలో సింహాసనాసీనుడైన శ్రీకృష్ణ పరమా 
ఉ(గ్రసేన మహారాజు పూజించి “ఓ భగవంతుడా! నారదమహర్షి వల్ల 
య యాగ విశిష్టతను తెలుసుకున్నాను. నీవు అనుమతిస్తే నాకు రాజసూయ 
చేయాలని ఉంది. నీ పాదపద్మాలను సేవించి ఎందరో భక్తులు తమ 
గలను అవలిలగా నెరవేర్చుకున్నారు గదా” అని పలికాడు. 


అప్పుడు కృష్ణ భగవానుడు “యాదవేశ్వరా! నీ ఆలోచన చాలా బాగుంది. 
గాగంవల్ల నీకీర్తి ముల్లోకాలకు వ్యాపిస్తుంది. సమస్త యాదవులను పిలిపించి 
, సమావేశ పరచి నీరుడయిన వానికి కర్ఫూరతాంబూలం బహూకరించు. 


యాదవులందరూ నా అంశతో జనించినవారే. వారు రెండు లోకాలను జయించాలనే 
కాంక్షతో ఉన్నారు” అని పలికాడు. 


ఉ(గసేనుడు వెంటనే అంధకాది యాదవుల నందరినీ పిలిపించి సమావేశం 
ఏర్పాటు చేశాడు. కర్ఫూరతాంబూల పళ్ళౌరం పట్టుకొని “వీరులారా! మీలో ఎవరు 
జంబూద్వీపంలోని రాజుల నందరినీ జయించగలరో వారు ముందుకు వచ్చి ఈ 
తాంబూలం స్వీకరించవలసింది” అని (ప్రకటించాడు. ఉ(గ్రసేనుని మాటలను విని 
రాజులందరూ మౌనం వహించారు. అప్పుడు రుక్మిణి కుమారుడైన ప్రద్యుమ్నుడు 
లేచి “నేను జంబూద్వీపంలోని రాజుల నందరినీ జయించి మీకు రాజ్యం నిష్కంటకం 
చేస్తాను. మీ యజ్ఞానికి ఎటువంటి ఆటంకము లేకుండా చేస్తాను” అని పలికాడు. 
ప్రద్యుమ్నుని మాటలను విని యాదవ వీరులందరూ “సాధు! సాధు!” అని పలికారు. 
అప్పుడు ప్రద్యుమ్నుడు వచ్చి అందరి సమక్షంలో కర్ఫూరతాంబూలం స్వీకరించాడు. 
అప్పుడు యాదవ పురోహితుడైన గర్గమహర్షి ముహూర్తం నిర్ణయించాడు. 


ప్రద్యుమ్నుని దిగ్విజయ యాత; 


దిగ్యిజయార్ధమై బయలుదేరుతున్న ప్రద్యుమ్నునకు ఉ(గ్రసేనుడు ఖడ్గం 
బహూకరించాడు. బలరాముడు కవచం అందించాడు. కృష్ణపరమాత్సుడు అక్షయ 
బాణ తూణీరముల నొసగాడు. శూరసేనుడు దివ్యకిరీట, కుండల, ఛత్ర, చామరము 
లను (ప్రసాదించాడు. వసుదేవుడు శతచంద్ర అనే డాలును, ఉద్దవుడు వాడని 
పువ్వులమాలను, అక్రూరుడు దక్షిణావర్త శంఖమును, గర్గమహర్షి శ్రీకృష్ణకవచమును 
సమర్పించారు. విజయభేరీ నినాదములు (మోగసాగాయి. వేదఘోష వినిపింపసాగింది. 
పుణ్య'స్రీలు పేలాలు అక్షతలు చల్లసాగారు. దేవతలు పూల వాన కురిపించారు. 


ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణునకు బలరామునకు, ఉ(గ్రసేనునకు సమస్కరించి 
దిగిజయార్థమై బయలుదేరాడు. ఆతని వెనుక ఉద్దవుడు మున్నగు యాదవులు, 
భోజ, వృష్టి అంధక, మధు, శూరసేన, దాశార్హ వంశీయులైన వీరులు అనుసరించారు. 
- శ్రీకృష్ణుని సూచనపై గదుడు, సాంబుడు మున్నగువారు తమ సేనలతో ప్రద్యుమ్నునకు 
సహకారంగా బయలుదేరాడు. యాదవ వీరులందరూ కిరీట కుండలములతో లోహ 
కంచుకములతో ప్రకాశిస్తున్నారు. హంసధ్వజులు, గరుడధ్వజులు, తాళధ్వజులు 
తమ తమ రథములపై పతాకములు రెపరెపలాడుతుండగా కనులవిందుగా 
కనిపింపసాగారు. 


విశ్యజిత్‌ ఖండము 193 





ఇక భ(ద్రగజములు వింధ్యపర్వత (ప్రాంతములోనివి కొన్ని, మలయపర్వత 
ప్రాంతములోనివి కొన్ని, హిమాలయ పరిసరములలోనివి కొన్ని, కైలాసవనములలో 
నివి కొన్ని, ఐరావతకులమునకు సంబంధించినవి కొన్ని, నాలుగు దంతములు 
న్నవి కొన్ని, నేలపైన కాక ఆకాశగమనము గలవి కొన్ని ఆ సేనా వాహినిలో, 
ఉన్నాయి. అవి దారిలోని వృక్షములను తొండములతో పట్టి పెకలించి పారవేస్తూ 
ముందుకు వెళుతున్నాయి. ఇక అశ్యరాజములు మత్య్య, కళింగ, ఉశీనర, కోసల, 
విదర్భ, కురుజాంగల, కాంభోజ, కేకయ, కుంతల, కేరళ, అంగ, వంగ దేశాల 
నుంచి వచ్చినవి వాయువేగ మనోవేగములతో సంచరిస్తున్నాయి. వీనిలోని కొన్ని 
దివ్యాశ్యములకు రెక్కలు కూడా ఉన్నాయి. 


ప్రద్యుమ్నునితో ఉ(గ్రసేన మహారాజు “నాయనా! ప్రద్యుమ్నా! శ్రీ కృష్ణపరమాత్ముని 
దయవల్ల నీవు రాజులనందరినీ జయించి త్వరలోనే ద్వారకకు తిరిగి రాగలవు. 
నీవు శిష్టులను రక్షించటము, దుష్టులను శిక్షించటము కర్తవ్యముగా భావించు. 
ఉన్మత్తులను, బాలకులను, స్త్రీలను, జడులను, శరణాగతులను సంహరింపకు. 
వేదము భగవంతుని వాక్కు. గోవు పరమాత్ముని శరీరం. బ్రాహ్మణుడు పరమాత్ముని 
ముఖం. సాధువు పరమాత్ముని ప్రాణం. అందువల్ల నీవు వీటిని రక్షించు” అని 
పలికాడు. 


పెద్దలకు అందరికీ అభివాదములు తెలిపి ప్రద్యుమ్నుడు అఖండ సేనా 
సమేతంగా బయలుదేరాడు. నాలుగు యోజనముల విస్తీర్ణంతో సేనావాహిని 
బయలుదేరింది. అ(గ్రభాగమున మహాబలుడైన కృతవర్మ, తరువాత ధనుర్జారియైన 
అక్రూరుడు, తరువాత మంత్రి ఉద్దవుడు, సేనాసమెతులై అనుసరించారు. ఆతరువాత 
ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధు, బృహద్భానుడు, 
చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహువు, శ్రుతదేవుడు, సునందనుడు, 
చిత్రభానుడు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అనే శ్రీకృష్ణపరమాత్ముని పద్దెనిమిది 
మంది కుమారులు మహారథులై బయలుదేరారు. వారి వెనుక గదుడు మొదలైన 
“వారు ఉన్నారు. మొతం భోజ, వృష్టి అంధక, మధు, శూరసేన, దాశార్హ మొదలైన 
వంశీయులైన యాదవ వీరులు ఏభైఆరుకోట్ల మంది తరలివెళ్ళారు. ఆ అనంత 
సేనావాహిని మత్తేభ వి[క్రీడితాలతో, విజయభేరీ నినాదాలతో విజృంభించటం చూచి 
దిగ్గజాలు నివ్వెరపోయినాయి. శత్రువులు అంత:పురాలు విడిచి పలాయనం చిత్తగించారు. 


194 గర భాగవతము - క్రన్ష కథామ్మ తము 


దుష్టులుదుర్మార్లులు ప్రద్యుమ్నుని చేతిలో హతమైపోసాగారు. దీనికి కారణమేమిటి? 
యజ్ఞేశ్యరుడైన శ్రీకృష్ణపరమాత్ముడు తానే వాసుదేవ సంకర్షణ (ప్రద్యుమ్న అనిరుద్దాది 
చతుర్యూహములను ధరించి భూభారముతొలగింప సిద్దం కావటమే. 


ఆ దిగ్విజయ యాత్ర సమయంలో ప్రద్యుమ్నుని శ్వేతచ్చ(త్రం నీడ నాలుగు 
యోజనముల దూరం వరకు పడింది. ముందుగా కచ్చదేశంపై దండయాత్ర సాగింది. 
ఆసమయంలో ఆ దేశాధీశుడు వేటకై అరణ్యానికి వెళ్ళాడు. ప్రద్యుమ్నుని ముట్టడి 
గురించి విని ఆయన వెంటనే తన రాజధాని మైన హేలాపురికి తిరిగివచ్చాడు. 
ఇంతలో సేనావాహినిలోని మదగజములు కనిపించిన చెట్టనన్నింటినీ కూల్ఫివేశాయి. 
ఆకాశమంతా ధూళితో నిండిపోయింది. ఈ దృశ్యం చూచి భయపడిన కచ్చదేశాధీశ్యరుడు 
ఐదువందల గజములను, పదివేల అశ్వములను, ఇరవై మణుగుల బంగారమును 
ప్రద్యుమ్నునకు కానుకగా సమర్పించాడు. ఈవధంగా ప్రద్యుమ్నునకు యుద్దం 
లేకుండానే విజయం సిద్దించింది. 


తరువాత ప్రద్యుమ్నుడు సేనావాహినితో కళింగ దేశంపైకి తరలివెళ్ళాడు. 
కళింగ రాజు సేనాసమేతంగా వచ్చి ప్రద్యుమ్నుణ్ణి ఎదిరించాడు. ఇరువైపుల భీకరపోరాటం 
ఆరంభమయింది. ఒక సందర్భంలో కళింగరాజు కోపంతో తన గదను అనిరుద్దుని 
మీదకు విసిరివేశాడు. ఆ దెబ్బవల్ల అనిరుద్దునకు బాధకలగటం చూచి యాదవులందరూ 
క్రుద్దులై శత్రువీరుల మీద బాణవర్షం కురిపించారు. బలరాముని చిన్న సోదరుడు 
గదుడు తన గదను విసిరివెసి కళింగరాజు ఏనుగును హతమార్చాడు. చివరకు 
కళింగరాజు భీతుడై (ప్రద్యుమ్నుని శరణువేడి కానుకలను సమర్పించుకున్నాడు. 


అక్కడ నుంచి (ప్రద్యుమ్నుడు మరుదేశం వెళ్ళాడు. అక్కడి రాజు గయుడు 
ఒక పర్వతదుర్గంలో నివసిస్తున్నాడు. ప్రద్యుమ్నుడాతని వద్దకు ఉద్దవుణ్ణి పంపించాడు. 
ఉద్దవుడాతని దగ్గరకు వెళ్ళి - ఉగ్రసేనుడు జంబూద్వీపంలోని రాజుల నందరినీ 
జయించి రాజసూయం చెయాలని భావిస్తున్నాడని, సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణు 
డాయనకు హితవులు చెప్తూఉన్నాడని, ధనుర్దరులలో మేటియైన (ప్రద్యుమ్నుడు 
దండెత్తి వచ్చాడని రాజ్యక్షేమంకోసం నీవు వారితో సంధి చేసుకుంటే బాగుంటుందని 
హితవు చెప్పాడు. కాని గయుడా మాటలకు అంగీకరింపక పోరుకే సిద్దపడ్డాడు. 
ఆ యుద్దంలో శ్రీకృష్ణుని కుమారుడైన దీప్తిమంతు డాతని నెదుర్కొని ఓడించాడు. 
గయుడు ప్రద్యుమ్నుని శరణువేడాడు. 


నిశ్వజిత్‌ ఖండము 195 


అనంతరం ప్రద్యుమ్నుడు అవంతీపురానికి వెళ్ళాడు. అక్కడి రాజు జయసేనుడు 
ప్రద్యుమ్నుని ఆగమనవార్తను విని ఆనందంతో ఎదురేగి ఆహ్వానించాడు. అక్కడనే 
ప్రద్యుమ్నుడు తన మేనత్తయెన రాజాధిదేవిని సందర్శించాడు. ఆమె కుమారులైన 
విందానువిందులతో కలిసీ ఆ మాళవ నగరమంతా దర్శించాడు. 


ఆ తరువాత (ప్రద్యుమ్నుడు సేనాసమేతంగా మాహిష్మతీ పురమునకు 
బయలుదేరి ఆ నగరం ముందున్న నర్మదా తీరంలో విడిది దిగాడు. అక్కడ 
నుంచి అచటిరాజైన ఇం(ద్రనీలునకు కబురుపంపాడు. ఇం(ద్రనీలుని దగ్గర నుండి 
దూత వచ్చి ప్రద్యుమ్నునితో “అయ్యా! హస్తనాపుర ప్రభువు ధృతరాష్ట్రమహారాజు 
మా ఇం(ద్రనీల మహారాజును ఈ సింహానసంపై కూర్చొనబెట్టాడు. కాబట్టి మేము 
ఎవరికీ కప్పము కట్ట నవసరము లేదని మా మహారాజు చెప్పమన్నా”రని తెలియజేశాడు. 
ప్రద్యుమ్నుడందుకు ఆ(గ్రహించి యుద్దసన్నద్దుడుకాగా ఇం(ద్రనీలుడు భయపడి 
అపారమైన గజ అశ్వ సేనలను కానుకగా సమర్పించి ప్రద్యుమ్నుని శరణువేడాడు. 
ఆ తరువాత ప్రద్యుమ్నుడు ఘూర్దుర దేశం వెళ్ళి తన సేన సహాయంతో అచటి 
రాజగు బుష్యుణ్ణి పట్టుకున్నాడు. ఆతడు ప్రద్యుమ్నుని శరణువేడి విలువైన కానుకలను 
సమర్పించుకున్నాడు. 


ఆ తరువాత ప్రద్యుమ్నుడు చేదిదేశం వుళ్ళాడు. చేదిరాజు దమఘోషుడు 
వసుదేవుని సోదరి భర్తయే. ఆతని కుమారుడు శిశుపాలుడు కృష్ణవిరోధి. బుద్దిమంతుడైన 
ఉద్దవుడు వెళ్ళి దమఘోషునితో “ఉగ్రసేనమహారాజు రాజుల నందరినీ జయించి 
రాజసూయయాగం చేయాలనుకుంటున్నాడు” అని విషయమును వివరించిచెప్పాడు. 
ఆమాటలకు ఆ(గ్రహించి శిశుపాలుడు ఉద్దవునితో “కాలం ఎంత ఆశ్చర్యకరంగా 
ఉంది. హంస ఎక్కడ? కాకి ఎక్కడ? పండితుడెక్కడ? మూర్చుడెక్కడ? చక్రవర్తుల 
మైన మమ్మల్ని సేవకులు జయించాలనుకుంటున్నారా? యయాతి శాపం వల్ల 
యాదవులకు రాజ్యార్హత ఏనాడో పోయింది. ఇప్పుడు కొంచం రాజ్యం సంపాదించి 
మిడిసిపడుతున్నారు. ఉ(గ్రసేనుడు రాజు ఎప్పుడయ్యాడు? కృష్ణుడే ఆతనిని బల 
_ వంతంగా రాజును చేశాడు. ఆతని దగ్గర కృష్ణుడు మంత్రిగా ఉంటున్నాడు. 
ఆ కృష్ణుడు జరాసంధునకు భయపడి మధురానగరం విడిచిపెట్టి సముద్రంలోకి 
వెళ్ళి దాక్కున్నాడు. వాస్తవంగా కృష్ణుడు నందునికుమారుడైయుండి, వాసుదేవుని 
కుమారుడుగా అనిపించుకొనటానికి ఎంతమాత్రము సిగ్గుపడటం లేదు. వసుదేవుడు 


196 గధ భాగవతము - కృష్ణ కథామృ తము 


గొరవర్లంతో ఉంటాడు. ఆతని తండ్రి కూడా గౌరవర్లమే. అటువంటిది ఈ. 
నల్లనివాడు ఆతనికి కుమారుడు కావటం ఎలా? ఎంత అపహాస్యంగా ఉంది. 
నేను ప్రద్యుమ్నుణ్ణి జయించి ద్వారకను వశపరచుకొని యాదవులకు భూభాగం 
లేకుండా చేస్తాను” ఆని ఆయుధములను తీసికొని బయలుదేరాడు. 


అప్పుడు దమఘోషుడు శిశుపాలునితో “నాయనా! యాదవులకు చేది 
వంశీయులకు పూర్వం నుంచి బంధుత్వం ఉంది. ఇప్పుడు నీవల్ల ఈ రెండు 
వంశాలకు. కలహం రావటం నాకు ఇష్టంలేదు” అన్నాడు. ఇంతలో దమఘోషుని 
భార్య, వసుదేవుని సోదరియైన |శ్రుతిశ్రవ వచ్చి “కుమారా! వసుదేవుడు నీకు 
మామ, కృష్ణుడు నీకు బావ. కృష్ణనందనుడైన ప్రద్యుమ్నాదులు నీచేత సత్కారము 
లందు కొనటం కోసం వచ్చారు. యుద్దానికి కాదు. నేను నీతోవచ్చి వారినందరిని 
ఆహ్వ్యానిస్తాను. ఇటువంటి అవకాశం మరల మనకు లభించదు” అని పలికింది. 
అప్పుడు శిశుపాలుడు తల్లితో “కృష్ణుడు, బలరాముడు యాదవులందరూ నాకు 
శత్రువులు. కుండిన నగరంలో నా వివాహం సమయంలో బలరామకృష్ణులు నన్నెంతో 
అవమానం చేశారు. నీవు వారి పక్షంలో ఉన్నట్టయితే మీ ఇద్దరినీ కారాగారంలో 
బంధించివేస్తాను. అప్పటికీ వినకపోతే మీ ఇద్దర్నీ హతమారుస్తాను” అని పలికి 
శిశుపాలుడు సేనతో చంద్రికాపురం నుంచి బయటకు వెళ్ళాడు. ప్రద్యుమ్నుని 
సేనకు శిశుపాలుని సేనకు భీకర పోరాటం జరిగింది. గాందినీ నందనుడైన 
అ(క్రూరుడు, సాత్యకి, కృష్ణనందనుడైన భానుడు విశేషపరా(క్రమం చూపారు. తన 
మంత్రులు రంగపింగ నామకులు హతమయ్యేసరికి శిశుపాలుడు అఖండ సేనావాహినితో 
ముందుకు వెళ్ళాడు. మహేంద్ర పర్వతంపై పరశురాముని దగ్గర నేర్చుకొన్న ఆగ్నే 
యా'స్తాన్ని ప్రద్యుమ్నునిసేనపై ప్రయోగించాడు. వెంటనే ప్రద్యుమ్నుడు పర్దన్యా(స్రాన్ని 
ప్రయోగించి ఆ మంటల నార్ప్సివేశాడు. అప్పుడు శిశుపాలుడు గజా(స్రమును 
ప్రయోగించాడు. దీనిని శిశుపాలుడు మలయపర్వతంపై అగస్త్యముని దగ్గర అభ్య 
సించాడు. అది ప్రయోగించటంవల్ల అసంఖ్యాకంగా గజములు ఆవిర్భవించి ప్రద్యుమ్నుని 
సేనపై పడసాగాయి. అప్పుడు ప్రద్యుమ్నుడు నారసింహాస్రమును ప్రయోగించాడు. 

. వెంటనే నృసింహరూపములు అసంఖ్యాకంగా ఆవిర్భవించి గజములను చీల్లి 
చెండాడసాగాయి. చివరకు (ప్రద్యుమ్నుడు తనకు వరుణుడిచ్చిన పాశంతో శిశు: 
పాలుని బంధించి కత్తితో నరకబోయాడు. అప్పుడు గదుడు వారించి “సోదరా! 


విశ్వజిత్‌ ఖండము 


వ మృత్యువు కృష్ణపరమాత్ముని చేతిలో ఉన్నది. దయతో ఈతనిని విడిచి 
పెట్టు” మని పలికాడు. అప్పుడే శిశుపాలుని తండ్రి దమఘోషుడు కానుకలను 
తెచ్చి ప్రద్యుమ్నునకు సమర్పించి తన కుమారుణ్ణి క్షమించుమని ప్రార్థించాడు. 
. ప్రద్యుమ్నుడు దమఘోషుని మాటలను ఆదరించి శిశుపాలుణ్లే విడిచిపెట్టాడు. 





అక్కడ నుంచి ప్రద్యుమ్నుడు సేనాసమేతంగా కొంకణదేశమునకు వెళ్ళాడు. 
అక్కడి రాజు మేధావి గదాయుద్ద నిపుణుడు. అతనిని గదుడు తన గదతో 
చావమోది విజయం పొందాడు. కుటక దేశాధిపతిని జాంబవతీసుతుడైన సాంబుడు 
పరాజితుణ్ణి చేశాడు. అక్కడ నుంచి దండకారణ్యం దాటి నిర్వింధ్య, పయోష్టి 
తపతి నదులలో స్నానం చేసి శూర్బారక మహాక్షేత్రం వెళ్ళాడు. అక్కడ నుంచి 
ద్వైపాయన దేవీధామమును చేరుకున్నాడు. ఆ తరువాత బుష్యమూక పర్వతం 
చూచి ప్రవర్షణ గిరిపైకి చేరుకున్నాడు. అక్కడనే పర్జన్యదేవతలు నిత్యం నివసించేది. 
అక్కడ నుంచి గోకర్లమనే శివక్షేత్రం చూచి కేరళదేశం చేరుకున్నాడు. అక్కడి 
రాజు అంబప్టుడు కానుకలనిచ్చి (ప్రద్యుమ్నుని ఆదరించాడు. ఆ తరువాత వేణీ 
కృష్ణా నదులను దాటి తెలుగు దేశంలోకి వచ్చాడు. అక్కడి రాజు విశాలాక్షుడు 
తన భార్యయైన మందారమాలిని హీతవు ననుసరించి ప్రద్యుమ్నునకు కానుకల 
నొసగి సత్కరించాడు. ఆ తరువాత ప్రద్యుమ్నుడు పంపానదిని దాటి మహారాష్ట్ర 
దేశం చేరుకున్నాడు. అక్కడి రాజు విమలుడు వైష్ణవుడు. ఆయన భక్తిభావంతో 
ప్రద్యుమ్నుణ్ణి ఆహానించి ఆదరించాడు. తరువాత కర్ణాటక దేశాధిపతి సహ(సైజిత్‌ 
స్వయంగా ప్రద్యుమ్మ్నుణ్ణి తన దేశానికి ఆహ్వానించి గౌరవించాడు. తరువాత ప్రద్యు 
మ్నుడు కరూషదేశం చేరుకున్నాడు. అక్కడ మహారంగపురంలో ఉన్న వృద్దశర్మ 
అనే మహారాజు వసుదేవుని మరొక సోదరియైన [శ్రుతదేవ భర్తయె. ఆతని కుమారుడు 
దంతవకక్రుడు కృష్ణనిరోధి. భయంకరమైన ఆకారంతో, అతివేలమైన బలంతో దంతవషక్రుడు 
ప్రద్యుమ్నుని సేనపై పడి విజృంభింపసా గాడు. అక్రూరుడు, కృతవర్మ, యుయుధానుడు, 
సారణుడు, సాంబుడు మొదలైన వీరులందరూ కలిసి కూడా దంతవ(క్రుణ్ణి పరాజితుల్ల 
చెయ్యలేకపోయారు. అప్పుడు (ప్రద్యుమ్నుడు స్వయంగా దంతవక్రునితో తలపడ్డాడు. 
దంతవక్రుడు ప్రద్యుమ్నుణ్ణి చూచి “నిన్న మొన్నటి వరకు గోపాలుర దగ్గర పాలు, 
పెరుగు, వెన్న దొంగతనం చేసి తిన్న కృష్ణుడు ఇప్పుడు యాదవుల రాజు అయ్యాడా? 
దొంగతనం ఒక వంక, మరొకవంక గోపికలతో రాసక్రీడలా? జరాసంధునకు 


108 గర్భ భాగనతము - కృష్ణ కథామృతము 


భయపడి వెళ్లి సముద్రములో దాగుకొనటమా? కాలయవనునకు భయపడి పరుగులు 
పెట్టటమా? అటువంటి వానికి కొంచం రాజ్యం ఇస్తే ఉగ్రసేనుణ్ణి రాజును చేసి. 
ఇప్పుడు రాజసూయయాగం చేయటానికి సిద్దపడ్డారా? నక్కల వంటి యాదవులెక్కడ? 
సింహములవంటి మేమెక్కడ?” అని పరుషంగా పలికాడు. 


అందుకు ప్రద్యుమ్నుడు దంతవక్రునితో “ఇన్నాళ్ళు నీవు మా బంధువ 
వని నీతో తలపడి యుద్దం చెయ్యలేదు. లజ్ఞావిీహనుడవై పరవిందతో యాదవుల 
జాన్నత్యం గుర్తింపలేకుండా ఉన్నావు. కుండినపురంలో యాదవుల పరాక్రమం నీవు 
చూచినట్టుగా లేదు. గోకులంలో జన్మించిన నందుడు సాక్షాత్తు ద్రోణుడనే వసువు. 
వ్రజంలో ఉన్న గోపాలకులందరూ కృష్ణపరమాత్ముని రోమకూపములనుండి జన్మించిన 
గోలోకవాసులు. రాధాదేవి గోలోకవాసిని. శ్రీకృష్ణుడు పరిపూర్ణతమ పరబ్రహ్మము. 
ఉ(గ్రసేనుడు పూర్వజన్మలో మరుత్‌ అను పేరుగల మహారాజు. ఈ పరమార్థములను 
(గహింపలేక నీవు అవివేకుడవై ప్రవర్తిస్తున్నావు” అని పలుకగా దంతవక్రుడు తన 
భీకరమైన గదతో సేనావాహినితో ప్రద్యుమ్నునిపై తలపడ్డాడు. ఆ మహా సంగ్రామంలో 
చివరకు ప్రద్యుమ్నుడు దంతవకక్రునిపై ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించినట్లు 
ఒక్క దెబ్బ కొట్టాడు. ఆతడు మూర్చపోయాడు. అప్పుడు కరూషదేశాధిపతి వృద్దశర్మ 
తన భార్య (శుతదేవతో పాటు వచ్చి కానుకల నొసగి యాదవ వీరులతో సంధి 
చేసికొని తన కుమారుడైన దంతవక్రుణ్ణి వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. 


అనంతరం ప్రద్యుమ్నుడు దక్షిణ సముద్రంలో స్నానం చేసి సేనాసమేతుడై 
ఉశీనర దేశంపైకి వెళ్ళాడు. అచటి రాజ్యం గోసముదాయాలతో కనులపండుగగా 
ఉంది. ఆ రాజు వెన్నను ప్రద్యుమ్నునకు కానుకగా సమర్పించి తన భక్తిని 
చాటుకున్నాడు. అదేవిధంగా చంపాధిపతి కానుకలను అర్పించి ప్రద్యుమ్నుని 
ఆధిపత్యమును అంగీకరించాడు. ఆ తరువాత కృష్ణనందనుడైన (ప్రద్యుమ్నుడు 
విదర్భదేశం వెళ్ళి తన తాతగారగు కుండినపురాధిపతి భీష్మకుని దర్శించి కుంతల, 
దరద దేశముల వైపుకు వెళ్ళాడు. 


అగస్త్యునితో ఆధ్యాత్మిక సంవాదము : 


మార్గమధ్యంలో చందన పరిమళ భరితమైన మలయపర్వతంపై ప్రద్యుమ్నుడు 
అగస్త్యమహర్షిని సందర్శించాడు. సముద్రమునవపోశన పట్టిన ఆ మహర్షిని చూచి 


విశ్యజిల్‌ ఖండము 





ప్రద్యుమ్నుడు భక్తి పూర్వకంగా నమస్కరించి ఆశీస్సులను పొందాడు. అప్పుడు 
ప్రద్యుమ్నుడు అగస్త్యునితో “స్వామీ! దృశ్యమానమైన ఈ జగత్తు సత్యపదార్ధమువలె 
కనిపించటానికి కారణమేమిటి? జీవుడు దేవుని అంశమై ముక్తుడుగా ఉంటున్నప్పుడు 
ఆతడు గుణములచేత ఏవిధంగా బంధింపబడి ఉంటున్నాడు? మీరు సర్వజ్ఞులు, 
దివ్యదృష్టిగల మహాత్ములు కాబట్టి నా సంశయములు తొలగించండి” అని అడిగాడు. 


అప్పుడు అగస్త్వుడు ప్రద్యుమ్నునితో “నాయనా! నీవు సాక్షాత్తు భగవంతుడైన 
శ్రీకృష్ణుని కుమారుడవై యుండి నన్నివిధంగా అడగటం కేవలం నీ లీల తప్ప 
మరొకటి కాదు. భగవంతుని కార్యములవలెనే నీ కార్యములు కూడా కేవలం 
లోక సం(గ్రహం నిమిత్తమే తప్ప మరొకవిధంకాదు. నిజమైన సూర్యుని ప్రతిభింబము 
నీటిలో పడి అది సత్యమైన సూర్యునివలెనే కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పరమాత్మ 
యొక్క ఈ ప్రపంచం సత్యమువలెనే కనిపిస్తుంది. అద్దంలో ముఖం, (త్రాడులో 
సర్పం, ఎండమావులలో నీరు సత్యం అనిపిస్తున్నవిధంగా ఈ మిథ్యా ప్రపంచం 
కూడా సత్యమనిపిస్తుంది. అదేవిధంగా ఈ జీవుడు వివిధములైన అహంకారాది 
గుణాలచేత ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాడు” అని పలికాడు. 


అప్పుడు ప్రద్యుమ్నుడు “మహర్షీ! దేహధారియెన ఈ బీవుడు ఏ ఉపాయంతో 
బంధముల నుండి విముక్తుడౌతాడు? దృఢవైరాగ్యం వల్ల జీవుడు బంధములలో 
చిక్కుకొనకుండగా ఉండగలడా?” అని అడిగాడు. అందుకు అగస్త్యమహర్షి “ఎవడు 
వివేకంతో ఈ జగత్తును కేవలం (భ్రాంతిగా భావించి సనాతన (బ్రహ్మమును 
భజిస్తాడో ఆతడు పరమపదం పొందుతాడు. జన్మ, మృత్యు, శోక,మోహ, బాల్య, 
వార్థక, యౌవన దశలు, అహంత, మమత, మద, రోగ, భయ, సుఖ, దుఃఖ, 
క్షుత్‌, పీసాస, రతి, ఆధివ్యాధులు ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మ 
నిరీహమైనది. దానికి కరృత్వం లేదు, దానికి శరీరంలేదు, అది సర్వవ్యాపి, అహంకార 
రహితమైనది. శుద్దమైనది, గుణాశ్రయమైనది, సాక్షాత్తు పరబ్రహ్మమైనది, మాయకు 
అతీతమైనది, నిష్కళంకమైనది. అది ఆత్మదృక్‌. పరమాత్ముడు జ్ఞాన స్వరూపుడు, 
సదా పరిపూర్ణుడు. ఆయన మునిశ్వరుల చేత తెలిసికొనబడుతుంటాడు. అటువంటి. 
పరబ్రహ్మమును (గ్రహించి ఆనందముగా విహరించు. ఎప్పుడు జగత్తు ని(ద్రిస్తుంటుందో 
అపుడు ఆ పరమపురుషుడు మేల్కొని చూస్తుంటాడు. ఎవరు ఆతని వైపు 
చూస్తారో అప్పుడు ఆతడు జగత్తువైపు చూడక అగమ్యగోచరుడుగా ఉంటాడు... 


200 గర్గ భాగవతము - క్రోష్ష కథామ్యు తము 


ఆకాశం కడవలో, అగ్ని కాష్ట్రంలో, వాయువు రేణువులలో, స్పటికము వర్షములలో 
ఏవిధంగా బంధింపబడి ఉండదో - అదేవిధంగా ఆత్మగుణములలో బందింపబడి 
ఉండదు. - 


ఆ పరబ్రహ్మమునే కొందరు కర్మయని, కొందరు కర్తయని, కొందరు 
యోగమని, కొందరు జ్ఞానమని, కొందరు పరమాత్మయని పిలుస్తూ ఉంటారు. 
కొందరు ప్రత్యక్ష ప్రమాణములతో, కొందరు అనుమాన ప్రమాణములతో, కొందరు 
వేదములతో కొందరు యోగములతో ఆ పరబ్రహ్మ అస్తిత్వమును గూర్చి ప్రతి 
పాదనలు చేస్తారు. ఈవిధంగా బ్రహ్మమును గూర్చి విచారణ చేసి నిస్సంగులై 
వర్తిస్తుంటారు. ప్రవహించే నీటిలో చెట్టనీడలుపడి చెట్టు కదులుతున్నట్టు కనిపించే 
విధంగా, కళ్ళు తిరిగినప్పుడు భూమి తిరిగిపోతున్నట్లు అనిపించే విధంగా గుణాలచేత 
భ్రమించే మనస్సువల్ల ఆత్మకు కూడా జననమరణాది వికారములున్నట్లు 
దృష్టిగోచరమౌతుంది. చేతితో (త్రిప్పినప్పుడు కర్ర ఎలా తిరుగుతుంటుందో ఆ 
విధంగా “నేను ఇది చేస్తాను”, “నేను దీనిని చేస్తున్నాను” “ఇది నాది” “ఇది 
నీది” “నీవు సుఖంగా ఉన్నావు”, “నేను సుఖంగా ఉన్నాను” అని ఈవిధంగా 
మాట్లాడుతూ మానవుడు అజ్ఞాన మోహంలో తిరుగుతుంటాడు. 


సత్వరజస్తమో గుణములు మూడు కూడా మాయతో కూడినవే. అవి 
ఆత్మకు సంబంధించినవి కావు. దారములతో వస్త్రము నిండి ఉన్నట్టుగా ఈ 
మూడు గుణములతో యావత్‌ ప్రపంచం నిండిపోయి ఉంది. సత్వగుణంగలవారు 
స్వర్గాది లోకములకు వెళతారు. రజోగుణంగలవారు మానవలోకంలో నివసిస్తారు. 
తమోగుణంగలవారు నరకాది లోకములకు వెళతారు. 


కృష్ణనందనా! అంధకారములో (త్రాటీయందు సర్ప భ్రమ కలిగినట్టుగా, 
ఎండమావులలో నీటి (భ్రమ కలిగినట్టుగా ఈ మిధ్యాజగత్తు సత్యమనే (భ్రమ 
కలుగుతుంది. చిన్నచిన్న రాజులకు రాజ్యాలు వస్తూ పోతూ ఉన్నట్లు మానవునకు 
సుఖదు:ఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మేఘములవలెనే మానవ దేహములు 
కూడా స్థీరములు కావు. గాలిఏస్తున్నప్పుడు విసనికర్రలతో ఏవిధంగా పనిలేదో, 
తీరమునకు చేరిన తరువాత తెప్పతో ఏవిధంగా అవసరము లేదో అదేవిధంగా 
జ్ఞానం (ప్రాప్తించిన తరువాత దర్పణదృశ్యం వంటి ఈ (ప్రపంచంతో పనిలేదు. 


విశ్చజిల్‌ ఖండము 

జలపాత్రలో చంద్రబింబము, కాష్టంలో అగ్ని ఉన్నట్టుగా భగవంతుడు 
విశ్వమంతటా నిండిఉన్నాడు. ఘటమునకు లోపల బయట ఆకాశము ఉన్నట్టుగా 
భగవంతుడు తాను తయారుచేసిన ఈ దేహములందు నిర్లిప్తుడై ఉంటున్నాడు. 
పద్మపత్రములపై నీరు నిలువనట్టుగా కృష్ణభక్తుడు, శాంతచిత్తుడు, జ్ఞానమూర్తి, 
వైరాగ్యజీవనుడు అయిన వారికి గుణములు అంటవు. జ్ఞాని అయినవాడు సదా 
ఆనందమయుడై బాలకునివలె విహరిస్తుంటాడు. మదిరాపాన మత్తుడైనవాడు తన 
వస్త్రములను గూర్చి ఎరుగనట్టుగా జ్ఞానియెనవాడు తన శరీరమును గూర్చి పట్టించు 
కొనడు. సూర్యోదయము కాగానే ఇంటిలోని వస్తువులన్నీ స్పష్టముగా కనిపించి 
నట్టుగా జ్ఞానవంతుడైనవానికి అన్నింటి తత్త్వము స్వత: తెలిసిఉంటుంది. ఒకే 
వస్తువును గూర్చి మాటిమాటికి ఇం[ద్రియములు అనేకప్రకారములుగా ఏవిధంగా 
చెప్తూ ఉంటాయో అదేవిధంగా ఒకే ఒక్క పరబ్రహ్మమును గురించి అనేక శాస్త్రములు 
విభిన్నములైన విధములుగా చెప్తున్నాయి. 


పాలను చూచి కళ్ళు తెల్లదనమును గుర్తిస్తాయి. వేళ్ళు వెచ్చదనమును 
చల్లదనమును తెలుసుకుంటాయి. నాలుక తీపి, చప్పదనములను గ్రహిస్తుంది. 
నాసిక సుగంధ దుర్గంధములను గమనిస్తుంది. బుద్ది ఇది స్వీకరింపదగునా లేదా 
అని నిర్ణయిస్తుంది. అదేవిధంగా పరబ్రహ్మమును గురించి కొందరు పరంధాముడని, 
కొందరు పరమాత్ముడన, కొందరు శాంతుడని, కొందరు (బ్రహ్మఅని, కొందరు 
అవ్యయుడని, కొందరు అక్షరుడని అభివర్షిస్తుంటారు. ఆపరమపదము కేవలము భక్తిజ్ఞాన 
వైరాగ్యముల చేతనే ప్రాప్తిస్తుంది తప్ప మరొకవిధంగా ప్రాప్తించదు. ఆ కృష్ణపరమాత్ముని, 
కైవల్య నాథుని, పురుషోత్తముని పొందిన వాడు మరల భవ సాగరము లోనికి 
ప్రవేశింపడు.” అని వివరించాడు. భగవత్‌ జ్ఞానవిషయకమైన ఈ భ్రాషణ విని 
ప్రద్యుమ్నుడు ప్రమోదంతో అగస్త్యమహర్షిని భక్తితో పూజించి బయలుదేరాడు. 


ఆ తరువాత ప్రద్యుమ్నుడు తామపర్షి నదిలో స్నానంచేసి సేనాసమేతంగా 
రాజపురం వెళ్ళాడు. అక్కడిరాజు శాల్వుడు ద్వివిదునితో కలిసి ప్రద్యుమ్నునితో 
తలపడ్డాడు. (ప్రద్యుమ్నుడు వారిని పరాభూతులచేసి మత్సర దేశమునకు వెళ్ళి 
ఆరాజును జయించి సేతుబంధం వెళ్ళాడు. అక్కడ సముద్రములో నూరు యోజనముల 
అవతలగల లంకను పరిపాలిస్తున్న విభీషణునికి తమ ఆగమన వార్తను తెలియజేశాడు. 


గర భాగవతము - కోన కథామ తము 
న్స కథామ్బు 


రామభక్తుడైన విభీషణుడు గగనమారగ్గంలో కృష్ణతనయుడైన ప్రద్యుమ్నుని సన్నిధికి 
వచ్చి కానుకలను బహూకరించి తన అభిమానమును చాటుకున్నాడు. 


అనంతరం ప్రద్యుమ్నుడు బుషభాద్రిని దర్శించ శ్రీరంగము, కాంచీ 
పురముల మీదుగా పయనించి కావేరీనదిని దాటి . సహ్యపర్వతముల మీదగల 
అవధూతను దర్శించాడు. దత్నాతేయుడు అవధూతగా కన్పించి ప్రద్యుమ్నునకు 
తత్వబోధ గావించాడు. తరువాత అక్కడ నుంచి ప్రద్యుమ్నుడు (ద్రవిడదెశం 
లోని వైకుంఠపర్వతంపైకి వెళ్ళాడు. అక్కడ ద్రవిడదేశాధిపతి సత్యవాక్‌ అనురాజు 
ప్రద్యుముని ఆదరించాడు. తరువాత ప్రద్యుమ్నుడు శ్రీశైల పర్వతమును దర్శించి 
పంపాసరోవరం చేరుకున్నాడు. అనంతరం మహేంద్రాచలం పై పరశురాముణ్ణే దర్శించాడు. 
పరశురాముడు కృష్ణనందనుణ్ణి చూచి పరమానందభరితుడై తన యోగబలం చేత 
యాదవుల సేనావాహిని కంతటికి షడ్రసోపేతమైన భోజనం ఏర్పాటుచేశాడు. 


ఆ తరువాత ప్రద్యుమ్నుడు అంగ, వంగ, ఓ[డ్ర, కేకయ దేశాలను జయించి 
మిధిలానగరం చేరుకున్నాడు. అక్కడ కృష్ణభక్తుడైన ధృతి కుమారుడు బహుళాశ్వుడు 
పరిపాలిస్తున్నాడు. ఆనగరమును, అచటి ప్రజల కృష్ణభక్తిని చూచి ప్రద్యుమ్నుడు 
ఆశ్ళర్యానందములను పొందాడు. ఆ తరువాత ప్రద్యుమ్నుడు గిరివ్రజపురము 
వెళ్ళి జరాసంధునితో తలపడ్డాడు. అనంతమైన సేనతో జరాసంధుడు ప్రద్యుమ్నునితో 
పోరు సలుపసాగాడు. అదే సమయంలో ద్యారక నుంచి బలరాముడు కూడా 
వచ్చి ప్రద్యుమ్నునకు సహాయంగా ఉండి జరాసంధుణ్జ్చే పరాజితుని గావించాడు. 
జరాసంధుని కుమారుడు సహదేవుడు వచ్చి అనేక రథ గజ అశ్యములను బహూకరించాడు. 


ఆ పిమ్మట (ప్రద్యుమ్నుడు హస్తినాపురమునకు వెళ్ళి కౌరవులతో తలపడ్డాడు. 
దుర్యోధన, భీష్మ, ద్రోణాదులు యుద్దరంగానికి వచ్చారు. పోరు భీకరంగా సాగుతున్న 
సమయంలో అక్కడకు బలరామకృష్ణులు వచ్చి ఇరుపక్షములవారిని శాంతింపచేశారు. 
మరొక సమయంలో గంధర్వులు సాంబుణ్జ్ణి తీసికొనివెళ్ళి హస్తినాపురంలో దాగినప్పుడు 
క్రుద్దుడైన బలరాముడు తన హలాయుధంతో హస్తినాపురమును పెకలించి గంగలో 
కలపటానికి సిద్దమయ్యాడు. అప్పుడు వారు సాంబుణ్ణ్చి విడిచిపెట్టి బలరాముణ్లి 
శరణువేడారు. అనంతరం ప్రద్యుమ్నుడు సోదరులతో, సేనతో త్రిగర్తదేశం వెళ్ళాడు. 
యుధిష్థిరుడు ప్రద్యుముని సహాయార్థం అర్జునుణ్ణి పంపించాడు. అర్జునుని సహకారంతో 
ప్రద్యుమ్నుడు వచ్చిన వార్తవిని త్రిగర్హాధిపతి సుశర్మ ఎదురేగి కానుకలను బహూకరించాడు. 


విశ్వజిత్‌ ఖండము 
అలాగే విరాటరాజు కూడా (ప్రద్యుమునకు సముచితమైన సత్కారము గావించాడు. 
అక్కడ నుంచి ప్రద్యుమ్నుడు సేనా సమేతంగా కురుక్షేత్రం వెళ్ళి సరస్వతీనదిలో 
స్నానం చేసి సారస్వత దేశంలోని కౌశాంబీ నగరం చేరుకున్నాడు. అక్కడిరాజు 
కుశాంబుడు (ప్రద్యుమ్నుని ఎదిరించి ఓడిపోయి కానుకలను అర్పించాడు. అదేవిధంగా 
సౌవీర దేవాధిపతి సుదేవుడు, ఆభీరదేశాధిపతి విచితుడు, సింధుభూపాలుడు 
చిత్రాంగదుడు, కాశ్మీర భూపాలుడు మహౌజుడు, జాంగల రాజు సుమేరుడు, 
లక్షద్వీపాధిపతి ధర్మపతి, గాంధారరాజు బిడౌజుడు ప్రద్యుమ్నుని ఆధిపత్యమును 
అంగీకరించారు. 


తరువాత ప్రద్యుమ్నుడు అర్చుద, మ్లేచ్చ దేశములను జయించటానికి ముందుకు 
వెళ్ళాడు. అక్కడ కాలయవనుని కుమారుడు చండుడు వీరిని ప్రతిఘటించాడు. 
తన తండ్రిని కృష్ణుడు చంపినందువల్ల కృష్ణుని కుమారుణ్ణి తాను చంపవలెనని 
భావించి చండుడు ప్రచండ బలంతో వీరిని ఎదుర్కొన్నాడు. ఆ భీకర సం[గ్రామంలో 
గాండీవియెన అర్జునుడు చండుడిని సంహరించివేశాడు. ప్రద్యుమ్నుడు అర్జునుణ్ణి 
తనకు సేనాధిపతిగా నియమించుకున్నాడు. ఈవిధంగా భరతఖండమును జయించిన 
తరువాత యాదవేశ్వరుడైన ప్రద్యుమ్నుడు హిమాలయములను దాటి ఈశాన్యది శవైపు 
బయలుదేరాడు. 


కైలాసపర్యతమునకు సమీపములో నున్న బాణాసురుని శోణితపురము వెళ్ళాడు. 
పరమశివుని హితవును పాటించి బాణాసురుడు వచ్చి (ప్రద్యుమ్నునకు రథగజ 
సంపత్తిని కానుకగా (ప్రసాదించి ఆదరించాడు. తరువాత ప్రద్యుమ్నుడు యక్ష, 
కింపురుష గంధర్వ, హరివర్షఖండ, ఉత్తర కురుఖండ, హిరణ్మాయఖండ దశావర్షవ, 
మన్మథ ఇలావృత దేశములను జయించి ముందకు వెళ్ళాడు. వృకాసుర, కాలనాభ, 
మహానాభులను సంహరించాడు. 


సుందరీ స్వయంవరము : 


ఈవిధంగా ప్రద్యుమ్నుడు విజయ పరంపరలను నాధించి, ఆనందంగా 
పయనిస్తున్న సమయంలో గగన మార్గంలో ఐరావతము పై వెళుతున్న మహేంద్రుడు 
చూచి భువికి దిగివచ్చాడు. ప్రద్యుమ్నుడు, తన పరివారంలోని రాజన్యులు మహేంద్రుని 
రాకకు మహదానందము నొందారు. అప్పుడు ఇంద్రుడు ప్రద్యుమ్నునితో “ఓ 


గధ భాగవతము - కృన్ణ కథామృతము 


మహాబాహూ! నరేశ్వరా! సువర్లగిరి శిఖరములపై లీలావతీపురము అని ఒక పురము 
ఉన్నది. అక్కడ విద్యాధరుల రాజైన సుకృతి రాజ్యం చేస్తున్నాడు. ఆతనికి సుందరి 
అనే పేరుగల కుమార్తె ఉన్నది. ఆమె వందచందమామల సౌందర్యంతో రూపలావణ్య 
సుశోభితయై ఉన్నది. ఆమె స్వయంవరం సందర్భంగా సమస్త లోకపాలురు, దేవతలు 
దివ్యరూపములను ధరించి వెళుతున్నారు. ఆరాజకుమార్తె ఒక నియమం పెట్టుకున్నది. 
ఆమె ఎవరి సౌందర్యం చూచి తాను మూర్చపోతుందో ఆతనినే తాను భర్తగా 
స్వీకరించ దలచుకున్నది” నీవు నీ సోదరుల నందరినీ తీసికొని అక్కడకు వెళ్ళు. 
దేవబ్బందంతో కూడిన ఆ సుందరీ స్వయంవరం చూడు” అని పలికాడు. 


ఆ మాటలను విని ప్రద్యుమ్నుడు తన సోదరులను తీసికొని, దేవేంద్ర 
సహితుడై లిలావతీపురమునకు వెళ్ళాడు. స్వయంవర (ప్రాంగణము సువిశాలమై, 
దివ్య సౌందర్యసమన్వితమై, కస్తూరి, అగరు, చందనాది పరిమళ విలసితమై 
అపరఇంద్రలోకమా అన్నట్టున్నది. ప్రద్యుమ్నుడు వెళ్ళి ఒక సింహాసనం పై ఆసీను 
డయ్యాడు. ఆ సభలో ప్రజాపతులు, దేవతలు, రుద్రగణములు, దిక్సాలకులు, 
సిద్ద, విద్యాధర, కిన్నరాదులు నిండిఉన్నారు. వారు ప్రద్యుమ్నుని చూడగానే తమకు 


స్వయంవరం పై ఆశను వదులుకున్నారు. 


ఆ సమయంలో సుకృతి కుమార్తె సుందరి రత్నమాలను చేత ధరించి 
నిదానంగా సభా సదనంలోకి అడుగుపెట్టింది. ఆమె వరుని కోసం అన్వేషిస్తున్న 
విధం చూస్తుంటే మెరుపుతీగ మేఘం - కోసం వెదుకుతున్నట్టుగా ఉంది. ఆమె 
వచ్చి దివ్యాంబరధారి, కమలదళాన్షుడు, నరలోక సుందరుడు అయిన ప్రద్యుమ్నుని 
చూచి మూర్చితురాలయింది. మెల్లగా ఆమె తేరుకొని తన కరకమలములలో 
ఉన్న రత్నమాలను ప్రద్యుమ్నుని మంగళ గళసీమలో అలంకరించింది. 


విద్యాధర (ప్రభువైన సుకృతి మహారాజు తన కుమార్తె సుందరిని ప్రద్యుమ్నుని 
చేతిలో ఉంచాడు. మంగళ వాద్యములు మారుమోగాయి. ఆ కళ్యాణఘట్టం 
సకల శుభాస్పదమై అలరారింది. ఇది సహింపలేని కొందరు ప్రద్యుమ్మునిపై ఆ(గ్రహించి 
పోరుకు సిద్దమాయ్యరు. ప్రద్యుమ్నుడు తనకు కృష్ణపరమాత్నుడు (ప్రసాదించిన 
ధనుర్భాణములతో (ప్రతిపక్షమువారి అ(స్రశస్రములను ఛిన్నాభిన్నం చేశాడు. వారంతా 
పరాబితులై నిష్క్రమించారు. 


విశ్వజిత్‌ ఖండము 205 


ఈవిధంగా ప్రద్యుమ్నుడు స్వయంవరంలో విజయుడై సోదరులు, యాదవులు, 
సైనికులు, మంత్రులతో సహితంగా విజయోత్సాహంలో భరతఖండములోనికి 
ప్రవేశించాడు. కృష్ణనందనుడు మార్గమధ్యంలో అనేక దేశములు చూస్తూ ఆనర్ర 
ప్రదేశంలోని ద్యారకకు చేరుకున్నాడు. 


. పునరాగమనము : 


అంతకు ముందుగానే ప్రద్యుమ్నుని చేత పంపబడిన ఉద్దవుడు ద్వారకకు 
వచ్చి జంబూద్వీపము నంతటిని ప్రద్యుమ్నుడు జయించిన విజయ _ గాథలను 
వివరించి చెప్పాడు. ఉగసేనుడు, బలరామకృష్ణులు ఎదురేగి ప్రద్యుమ్నుని సముచిత 
సుంద రంగా ఆహ్వానించారు. వేదఘోష గీతవాద్యధ్వని (శుతిహితములై అల 
రారినాయి. అప్పరసల నాట్యం మనసులను అలరించింది. మత్తేభంపై అధివసింప 
చేసి ప్రద్యు మ్నుళణ్ణి ద్వారకానగంలోనికి ప్రవేశపెట్టారు. మీన కేతనుడైన ప్రద్యు 
మ్నుడు ఉగసేన, బలరామకృష్ణులకు అభివందనం గావించాడు. గర్లొచార్యులకు . 
ప్రణామములు చేశాడు. ఉ(గ్రసేనుడు ప్రద్యుముని పరాక్రమమును అనేక విధములుగా 
ప్రశంసించాడు. ద్వారకా నగరమంతటా ఆనందోత్సాహములు వెల్లివిరిశాయి. 


అనంతరము ధర్మాత్ముడైన జఉగ్రసేనుడు కృష్ణపరమాత్ముని అను 
[గ్రహంతో రాజసూయ యాగమును ఆరంభింప సంకల్పించాడు. యదుకుల 
ఆచార్యుడు గర్గమహర్షి ముహూర్తమును నిర్ణయించాడు. ఆ యజ్ఞమునకు 
బుషులు, మునులు, బ్రాహ్మణులు పుత్రులతో శిష్యులతో విచ్చేశారు. వేదవ్యాసుడు, 
శుకదేవుడు, పరాశరుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, దుర్వాసుడు, 
వైశంపాయనుడు జైమిని, పరశురాముడు, దత్తాత్రేయుడు, అసిత,  అంగిరా, 
వామదేవ, అత్రి, వసిష్ట కణ్వ, విశ్వామిత్ర, శతానంద, భరద్వాజ, గౌతమ, కపిల, 
సనకాదులు, విభాండ, పతంజలి, (ద్రోణ, కృప,శాండిత్యాదులు, బ్రహ్మ, శివ, ఇం॥ద్రా ' 
దులు, హనుమంతుడు, జాంబవంతాదులు విచ్చేశారు. 


ఉ(గ్రసేన మహారాజు ద్యారకామండలంలోని పిండారక క్షేత్రంలో పంచ 
యోజన విస్తీర్ణమగు యజ్ఞకుండమును, ఒక యోజన  విస్తీర్లమగు (బ్రహ్మ 


గళ్‌ భాగవతము - కృష్ణ కథామృతము 


కుండమును నిర్మింప జేసి గర్లాచార్యులవారి  అధ్వర్యవములో రాజసూయ 
యాగమును ఆరంభించాడు. భోజ, వృష్టి అంధక, మధు, శూరసేన, దాశార్హ 
వంశీయులలోని యాదవులతో ఉ(గ్రసేనుడు దేవతల మధ్య మహేంద్రుని వలె 
ప్రకాశింపసాగాడు. పరమాత్మ తన విభూతులతో విలసిల్లుతున్నాడా అన్నట్టుగా 
యజ్జేశ్యరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ యజ్ఞంలో తన కుమారులతో, మనుమలతో 
వైభవోపితుడై తేజరిల్లుతున్నాడు, 


తన ధర్మపత్ని రుచిమతితో కలిసి ఉగ్రసేనుడు పిండారక తీర్ణంలో అవభృథ 
స్నానం చేశాడు. అంతరిక్షంలో దుందుభులు మోగాయి. దేవతలు వారిపై పూలవాన 
కురిపించారు. స్వర్ణాలంకార విభూషితములైన లక్షలాది మదగజములను, అశ్వ 
రాజములను, స్వర్ణాభరణములను ఉ(గ్రసేనుడు దానధర్మములు గావించాడు. 
గర్గాచార్యులవారికి విలువైన హారములు, వస్త్రములు, _గృహోపకరణములను 
ప్రసాదించాడు. దేవతలు తమ యజ్ఞభాగములను పొంది సంతుష్టులయ్యారు. 
ఆవాహన గావింపబడిన తీర్ణరాజములు, సము[ద్రములు తృ్పప్తిపాంది మరల తమ 
తమ స్థానముల కేగినాయి. 


కృష్ణపరమాత్ముడు నందాది ముఖ్య గోపకులను స్వయంగా పూజించాడు. 
రాజసూయ యజ్ఞం మంగళ (ప్రదంగా నెరవేరింది. “యత్ర శ్రీకృష్ణదంద్రోస్తి తత్రకిం 
సఫలం నహి?” శ్రీకృష్ణవం[ద్రుడు ఉన్నచోట కార్యము సఫలముకాకుండా ఎలా 
ఉంటుంది? 








బలరాముని అవతారము : 


బహుళాశ్వమహారాజు నారదునితో “ఓ మహర్షీ! అమృతతుల్యమైన విశ్వజిత్‌ 
ఖండమును వీనులారా విన్నాను. శ్రీకృష్ణపరమాత్మకు అష్టమహిషి మణులయందు, 
పదహారువేల గోపికల యందు తనయులు, మనుమలు జనించినారు గాని మహాత్ముడైన 
బలరామునకు రేవతీసతియందు కుమారులు ఎందువల్ల కలుగలేదో తెలుప 
' వలసినది” అని అడిగాడు. అప్పుడు నారదమహర్షి “మహారాజా! ఇదివరకు ఒక 
పర్యాయము దుర్యోధనుడు తన అంత:పురమునకు విచ్చేసిన ప్రాడ్విపాక మహర్షిని 
ఆదరించి “మహాత్మా! సంకర్షణుడైన బలరాముడు ఏ కారణం వల్ల ఈ భూమండలంపై 
అవతరింపవలసి వచ్చింది? ఆయన నాకు గదాయుద్దమును నేర్పిన గురువు. 
వారి ప్రభావమును నాకు వివరింపుమని” అడిగినప్పుడు ఆమహర్షి చెప్పిన సమా 
ధానమును ఇప్పుడు నీకు వివరిస్తాను విను” అని ఈవిధంగా చెప్పసాగాడు 
- యదువీరుడైన బలరాముని దివ్య చరిత్ర పాపహరమైనది. ద్యాపరాంతములో 
బ్రహ్మాది దేవతల ్రార్ధనపై గోలోకనాథుడు తాను యదువంశంలో కృష్ణుడుగా 
అవతరింప నిశ్చయించుకున్నాడు. 


అనంతరము పరమాత్మ సహస్ర ఫణి ఫణ విరాజితుడైన అనంతునిచూచి 
“ఓ అనంతా! నీవు ముందుగా వసుదేవుని పత్నియైన దేవకి గర్భములో (ప్రవేశించు. 
తరువాత రోహిణి గర్భములోనికి ఆకర్షింపబడి రోహిణీ తనయుడుగా ఆవిర్భవించు. 
తరువాత నేను దేవకి కుమారునిగా అవతరిస్తాను” అని పలికాడు. వైకుంఠనాధుని 
మాటను విని అనంతుడు భువికి వెళ్ళటానికి సిద్దమౌతున్నాడు. అప్పుడు తాళ 
ధ్వజముతో కూడిన దివ్యరథమును సుమతి అనే సారధి సిద్దపరచాడు. ముసలా 
యుధము, హలాయుధము, దివ్యకవచములు వచ్చినిలిచాయి. రమావైకుంఠ 
ధామం నుంచి శేషుడు వచ్చి సంకర్షణునిలో విలినమయ్యాడు. అజితవైకుంఠ 
పదం నుంచి శేషుడువచ్చి సంకర్షణునిలో విలీనమయ్యాడు. అదేవిధంగా శ్యేతద్వీపం 
నుంచి, ఇలావృత వర్షం నుంచి, పాతాళ లోకంనుంచి శేషనాగులు వచ్చి సంకర్షణునిలో 
ఐక్యమయ్యారు. 


208 గర్గ భాగవతము - క్షుష్ష కథామృ తము 

సహస్ర ఫణములుగల అనంతుడైన ఆ సంకర్షణుడు సిద్ద పార్షదులను 
చూచి “భూభారం తొలగించటానికి నేను భూమండలమునకు వెళుతున్నాను. అందువల్ల 
. మీరంతా వెళ్ళి యదువంశంలో జని ఇంచండి. ఓ సుమతీ! సారధీ! నీవు బలవంతుడవు. 
_ శూరుడవు. నీవు ఇచటనే ఉండు. ఎంతమాత్రము బాధపడవద్దు. యుద్ద సమయంలో 
నేను ఎప్పుడు నిన్ను స్మరిస్తానో అప్పుడు తాళధ్యజ సమన్వితమైన దివ్యరథంతో 
నివు భూమండలమునకు రా. ఓ హలాయుధమా! ఓ ముసలాయుధమా! నేను 
మిమ్మల్నీ తలచుకొన్నప్పుడు నా సన్నిధికి రండి” అనిపలికాడు. 

ఆ తరువాత అనంతుడు నాగకన్యాయూథమును చూచి “మీ అభిప్రాయం 
నాకు తెలుసు. మీరు తపస్సు చేసి గోపకుల గృహములలో జన్మించి నా దర్శనం 
పొందండి. కాళిందీ నదీ తీరంలో మనోహర రాసమండలంలో మీతో రాసనృత్యం 
చేసి మీ మనోరథం నెరవేరుస్తాను” అని పలికాడు. ఆ పిమ్మట నివాతకవచుల 
అధిపతియెన కలి మహారాజు వచ్చి అనంతునకు పాదాభివందనం చేసి “ప్రభూ! 
నేనేకార్యమును నెరవేర్చవలసియున్నదో ఆజ్ఞాపించండి. మీరు ఎక్కడకు వెళితే 
నేను కూడా అక్కడకే వస్తాను. మీరు లేకుండా నేనిక్కడ ఉండలేను” అని 
ప్రార్థించినప్పుడు అనంతుడు కలిరాజుతో “నీవు కూడా నాతో భారతవర్షమునకురా. 
నీవు అక్కడ కౌరవకులంలో ధృతరాష్టుని కుమారునిగా జన్మించి దుర్యోధనుడనే 
పేరుతో పిలువబడతావు. అప్పుడు నేను నీకు గదాయుద్దం నేర్పుతాను” అని 
చెప్పిపంపాడు. ఆ కలియే తరువాత దుర్యోధనుడుగా జన్మించాడు. కాని ఆ 
విష్ణుమాయ వల్ల దుర్యోధనునకు ఆవిషయం గుర్తులేదు. 


ఆసమయంలో ఆ సభలోనికి నాగలక్ష్మి వచ్చి “ప్రాణనాథా! నేను మిమ్ములను 
విడిచి ఉండలేను. నేను కూడా మీతో భూమండలమునకు వస్తాను” అని ప్రార్థించింది. 
అప్పుడు అనంతుడు ఆమెతో “ప్రాణసఖీ! బాధపడకు. నీవు భూలోకము వెళ్ళి 
రేవతి అనే కన్యలో విలీనమవ్వు. అప్పుడు నీవు నన్ను పొందగలవు” అని ఆమెను 
ఊరడించాడు. నాగలక్ష్మి ఆమాటలను విని “రేవతి ఎవరు? ఆమె వృత్తాంతం 
ఏమిటి?” అని అడిగింది. 


జ్యోతిష్మతి ఉపాఖ్యానము 


అప్పుడు అనంతుడు ఈవిధంగా వివరింపసాగాడు పూర్వము సృష్టి ఆరంభములో 


బలభద ఖండము జం ఈ 
కద్రువకు కశ్యప(ప్రజాపతి వల్ల నేను కుమారునిగా జన్మించాను. అప్పుడు వైకుంఠా 
ధిపతి ఆజ్ఞవల్ల నేను నా వేయిపడగలలో ఒక పడగపైన ఈ విశ్వము నంతటినీ 
భరించాను. ఆరోజులలో చన్షుషుని కుమారుడు అతిబలవంతుడు అయిన చాక్షు 
షుడనే మనువుసప్తద్వీపమయ అఖండ ప్పధ్వీస్టలికి సమ్రాట్టు అయినాడు. ఆయనకు 
సుద్యుమ్నాది అనేకులు కుమారులు జన్మించారు. ఆ మనువు చేసిన ఒక యజ్ఞంలో 
యజ్ఞకుండంనుంచి జ్యోతిష్మతీ అనే పేరుగల కుమార్తె ఆవిర్భవించింది. ఆమె 
యుక్తవయస్కురాలయిన తరువాత తండ్రి స్నేహవశంవల్ల కుమార్తెను “నీకు ఎటువంటి 
వరుడు కావాలి చెప్పు” అని అడిగాడు. అప్పుడు ఆమె “నిశ్వమంతటిలోను 
బలాఢ్యుడైనవాడు నాకు వరుడు కావాలి” అని చెప్పింది. 


మనువు వెంటనే దేవతల అధిపతియెన ఇంద్రుడు సర్వశక్తిమంతుడని భావించి 
ఇంద్రుని పిలిపించి ఆదరంతో “లోకంలో నీకన్నా వేరెవరైనా బలవంతుడు ఉన్నాడా? 
నిజంచెప్పు” అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు “నాకన్నా వాయుదేవుడు బలవంతుడు. 
నేను ఆతని సహాయంతోనే కార్యములు నెరవేరుస్తుంటాను” అని పలికి వెళ్ళిపోయాడు. 
మనువు వాయుదేవుని పిలిచి అడిగాడు. అప్పుడు వాయుదేవుడు “నాకన్నా పర్వతరాజు 
అధికుడు. నేనెంత బలవంతుడనయినా పర్వతమును ఎంతమాత్రము కదపలేనుగదా” 
' అన్నాడు. మనువు పర్వతుని పిలిచి అడిగితే ఆతడు “నాకన్నా భూమండలము 
బలవత్రరమైనది” అన్నాడు. మనుమహారాజు భూమిని పిలిచి అడుగగా “నన్ను 
భరించే ఆదిశేషుడు నాకన్నా బలవంతుడు. ఆతడు అనంత గుణములచేత విరాజిల్లుతూ 
అనంతుడని కూడా పిలువబడుతున్నాడు. ఆయనకు సహ(స్రముఖములు. ఆయన 
ఒక పడగపై అఖండ భూమండలం నిలిచిఉన్నది. ఆయనకు సాటి వేరొకరు 
లేరు” అని పలికాడు. 


తరువాత జ్యోతిష్మతి నా (అనంతుని) ప్రభావం (గ్రహించి, తండ్రి ఆజ్ఞతో 
నన్ను పొందటం కోసం వింధ్య పర్వతం పై తపస్సు చేయటం ఆరంభించింది. 
_ యువతి, సౌందర్యవతియైన జ్యోతిష్మతిని చూచి ఇంద్రాది దీక్నాబకులచటకు వచ్చారు. 
ఆమె సహస్రవదనుడనైన నన్ను వరునిగా కోరుకున్నదని తలిస్‌ వారు హేళన 
చేసి ఆమె పట్ట తమకుగల వలపును వ్యక్తపరచారు. ఆమాటలను విని జ్యోతిష తి 


అ(గ్రహావేశయై వారి క్కొక్కరికి ఒక్కొక్క శాపమిచ్చింది. శప్తుడైన ఇంద్రుడు క్రోధంతో 


210 గర్గ భాగవతము - కృష్ణ కథామృ తము 


“జ్యోతిష్మతీ! నీవు సంకర్షణుల్లై పతిగా పొందినప్పటికీ నీకు కుమారులు కలుగ 
కుండుగాక” అని (ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. జ్యోతిష్మతి మరల తపస్సులో 
మునిగిపోయింది. అప్పుడు విధాతవచ్చి “నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీకు 
ఏవరం కావాలో చెప్పు” అని అడిగాడు. అప్పుడామె “భగవాన్‌! నాపై దయతో 
నాకు సహస్రవదనుడైన ఆనంతుణ్ణి వరునిగా ప్రసాదించు” అని వెడుకున్నది. 
అందుకు విధాత “పుత్రీ! నీకోరిక దుర్లభమైనది, అయినా నేను తప్పక నెరవేరుస్తాను. 
ఈరోజునుంచే వైవస్వత మన్వంతరం ఆరంభమయింది. ఇక ఇరువదియేడు 
చతుర్యుగములు గడిచిపోయిన తరువాత సంకర్షణుడు నీకు పతికాగలడు” అని 
పలికాడు. జ్యోతిష్మతి ఆమాటలను విని విధాతతో “స్వామీ! మీరు సర్వసమర్గులు, 
అందువల్ల అంతటి సమయంకాకుండగా శీఘ్రంగా నా మనోరథం నెరవేర్చండి 
లేకపోతే దేవతలను శపించినట్ల్టు మిమ్మల్ని కూడా శపింపవలసివస్తుంది” అని 
పలికేటప్పటికి ఆమె శాపమునకు విధాత భయపడి “ఓ రాజకుమారీ! నీవు ఆనర్త 
దేశంలో కుశస్థలిలో ఉన్న రేవతుడనే రాజుకు కుమార్తెగా జన్మించు. ఈజన్మలోనే 
నీ కోరిక నెరవేరుతుంది. ఇరవై ఏడు చతుర్యుగములు నా ప్రభావంవల్ల ఒక్క 
ఘడియగా గడిచిపోతాయి” అని పలికి అదృశ్యమయ్యాడు. 


అనంతరం జ్యోతిష్మతి ఆనర్తదేశంలోని కుశస్టిలిలో రేవత మహారాజు కుమార్తెగా 
జన్మించి రేవతి అని పేరుపొందింది. ఆమె యుక్తవయస్కురాలయిన తరువాత 
తండ్రీ ఆమెతో “నీవు ఎటువంటి వరుని కోరుకొంటున్నావు?” అని అడిగాడు. 
రేవతితండ్రితో “ఈవిశ్యమంతటిలోను బలవంతుడు నాకువరుడు కావాలి” అని 
పలికింది. అప్పుడు రేవతుడు భార్యతో, కుమార్తెతో కలిసి దీర్చాయులైన, బలవంతువైన 
వరుని కోసం అన్వేషిస్తూ (బ్రహ్మలోకం చేరుకున్నాడు. అక్కడ ఒక ఘడియసేపు 
గడిపాడు. ఇంతలో భూలోకంలో ఇరవైఏడు చతుర్యుగములు పరిసమాప్రమయినాయి 
అని ఈవిధంగా అనంతుడు నాగలక్ష్మితో చెప్తూ” ఆ రేవతి ఇప్పుడు కూడా, 
(బహ్మలోకంలోనే ఉన్నది. నీవు ఆమెలో ప్రవేశించు. తరువాత ద్యారకలో నాలో 
సుఖంగా ఉండవచ్చు” అని ధైర్యం కలిగించాడు. అప్పుడు నాగలక్ష్మి సంకర్షణుని. 
మాటలను విని (బ్రహ్మలోకం వెళ్ళి రేవతీ విగ్రహంలో (ప్రవేశించింది. తరువాత 
సంకర్షణుడు గోలోకధామం నుంచి వచ్చి బలరాముడుగా భువిమీద అవతరించాడు. 


బలభ(ద ఖండము 211 





ఒక పర్యాయం గర్గమహర్షి యమునాతీరంలో ఒక నికుంజం (క్రింద ఏకాంతంగా 
కూర్చొని బలరామకృష్ణులను ధ్యానింపసాగాడు. అదేసమయంలో కొందరు గోపికలు 
వచ్చి మహర్షికి ప్రణామం చేశారు. అప్పుడు వారికి తాము పూర్వజన్మలో నాగకన్యలమనే 
అద్భుతస్సురణ కలిగింది. అప్పుడు వారు బలరాముని అనుగ్రహం పొందటం 
కోసం ఏయే సాధనలు చేయవలెనని గర్గమహర్షిని అడిగారు. వారి అనుపమానమైన 
భక్తిని చూచి వారి మనోరథసిద్ది కోసం గర్లమహర్షి వారికి బలభద్ర పూజాపద్దతి, 
పటలము, స్తోత్రము, కవచము, సహ(స్రనామములను పంచాంగములను (ప్రబోధించాడు. 
వారు మం(త్రసీద్దిని పొందారు. 


బలరాముని రాసక్రీడ 


ఒకపర్యాయం వ్రజంలోని సుహృద్‌ బాంధవుల నందరినీ చూడవలె ననిపించి 
బలరాముడు తాళధ్వజంతో విలసిల్లే రథంపై ద్యారకనుంచి బయలుదేరి వచ్చాడు. 
గోవులతో, గోపాలకులతో, గోపికలతో నిండియున్న గోకులంలో ప్రవేశించాడు. 
యశోదానందులు కూడా చాలా కాలంగా బలరాముణ్ణి చూడవలెననే కాంక్షతో 
ఉన్నారు. బలరాముణ్ణి చూసీ చూడటం తోనే యశోదానందులు వచ్చి ఆప్యా 
యంగా దగ్గరకు తీసుకున్నారు. తరువాత బలరాముడు గోవులను, గోపకాంతలను, 
గోపాలకులను కలిసి కొని వసంతకాలం రెండునెలలూ అక్కడే ఉండటానికి 
నిశ్ళయించుకున్నాడు. 


ఆరోజు చైత్రపూర్ణిమ. అరుణరాగరంజితుడై చంద్రుడు ఆ వనమునంతటిని 
రాగ రంజితం చేయసాగాడు. శీతలపవనములు వీస్తున్నాయి. పద్మపరాగములు 
సర్వత్ర వ్యాపించినాయి. యమునా తరంగములు సన్నని సవ్వడులు చేస్తున్నాయి. 
కోకిలల మధురస్వరములు, తుమ్మెద రుంకారములు, నెమళ్ళ (క్రేంకారములు 
వీనుల విందొనరిస్తున్నాయి. ఆసమయంలో నీలాంబరం ధరించి నూపుర, కంకణ, 
కేయూర, హార, కిరీటాలంకృతుడైన బలరాముడు మనొహగంగా నృత్యం చేయ 
సాగాడు. పూర్వం తాను a నాగకన్యలకు అభయమిచ్చిన జ'ళణంగా. వారు 
గోపికలుగా అవతరించారో ఆ గోపకాంతలు బలరాముని చెంతచేరి రాస నృత్యం 


212 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


చేయసాగారు. ఆ సమయంలో గోపికలతో ఉన్న బలరాముడు యక్షిణులతో 
నున్న యక్షరాజు వలె విలసిల్లినాడు. ఆనందమయమైన ఆనృత్యంలో అందరూ 
తన్మయులయ్యారు. 


యమునా తీర వనంలో ఈవిధంగా రాసనృత్యోత్సవంలో ఉన్న బలరాముని 
ముఖ పద్మంపై స్వేద బిందువులు ఉద్భవించాయి. అప్పుడాయన జలక్రీడ: చేయ 
దలచి యమునను పెద్దగా పిలిచాడు. కాని యమున వినిపించుకొనలేదు. అప్పుడు 
బలరాముడు (క్రోధంతో హలా(గ్రంతో యమునను ఒక్కసారిగా లాగి “నేను నిన్ను 
పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? నామాటను ధిక్కరించిన నిన్ను ఈ ముసలా 
యుధంతో ముక్కలు ముక్కలు చేస్తాను” అన్నాడు. ఆ మాటవిని భయకంపితురాలై 
యమున “ఓ లోకాభిరామా! రామా! సంకర్షణా! బలభద్ర! మహాబాహూ! నీ 
అనంతమైన బలపరా[క్రమములు నేనెరుగనిదానిని. నీవు ఈ భూమండలము 
నంతటినీ ఆవగింజనువలె శిరసున ధరించిన మహాత్ముడవు. నీపరమప్రభావం 
ఎరుగని నన్నుక్షమించు” మని ప్రార్థించింది. భక్తవత్సలుడైన బలరాముడు యమునను 
వెంటనే క్షమించాడు. 


గోపకాంతలతో బలరాముడు యమునలో కక్రీడించిన అనంతరం తీరము 
నకు రాగానే యమున బలరామునకు నీలివస్తములను, స్వర్ణాభరణములను రత్న 
మాలను బహూకరించింది. బలరాముడు గోపకాంతలకు స్వర్ణాభరణాలను పంచిపెట్టి 
తాను నూత్నవస్ర్తములను, రత్నమాలను ధరించాడు. హస్తినాపురం వీక్షించినా, 
వ్రజం దగ్గర మలుపు తిరిగిన యమునానదిని దర్శించినా బలరాముని పరాక్రమం 
ప్రకటితమౌతూనే ఉంటుంది అని నారదమహర్షి బహుళాశ్వునకు తెలియజేశాడు. . 





సుధర్మ మందిరము 


శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకలో సుధర్మ అనే పేరుగల సభాభవ 
నమును ప్రతిష్టించాడు. విశ్వకర్మ వైథూర్యమణుల స్తంభాలతో అక్కడ _ పెద్ద 
మంటపం నిర్మించాడు. అక్కడి నేల పద్మరాగములతో పరిఢవిల్లుతున్నది: అందాలను 
విరజిమ్ముతున్న ఆ మందిరంలో గంధర్వ కాంతలు గీతాలాపన చేస్తున్నారు. 
విద్యాధరకాంతలు వాద్యములను [శ్రుతిహితంగా పలికిస్తూ నృత్యం చేస్తున్నారు. 
ఆ మందిరం నాలుగువైపులా దేవతావృక్షాలతో నందన, సర్వతోభద్ర, (ధ్రౌవ్య, 
చైత్రరథ వనములున్నాయి. ఆసభాసదనంలో ప్రవేశించిన వ్యక్తి తనను తాను 
సర్వడ్రేష్టునిగా భావించుకుంటాడు. అక్కడి సింహాసనంపై కూర్చున్నవాడు తనను 
ఇం(ద్రసమునిగా తలచుకుంటాడు. అక్కడ ఎంత సమయంఉంటే అంతసమయం 
ఆకలి, దాహం, శోకం, మోహం, జరా, మృత్యువులనే షడ్విధ వికారాలు ఉండవు. 
అందులో ప్రవేశించిన వ్యక్తుల సంఖ్యను బట్టి ఆ సభాసదనం పరిమాణం 
' రూపొందుతూ ఉంటుంది. యాదవులు మొత్తం అరవైకోట్టమంది. వారు తమ 
పరివారంతో సహితంగా ఆ సభలోకి వెళ్ళి కూర్చుంటే ఆసభాసదనంలో నాల్గవ 
వంతు మాత్రమే నిండినట్టవుతుంది. సాక్షాత్తు కృష్ణపరమాత్ముడు కొలువుదీరే ఆ 
సభా సదనమును వర్లించటం ఎవరికి సాధ్యమౌతుంది? 


వ్యాస ఉగసేనుల సంభాషణ 


ఒకనాడు ఉ(గ్రసేన మహారాజు ఆసభలో కొలువుదీరి ఉన్నాడు. అదే 
సమయంలో మేఘ వర్లపు శరీర కాంతితో, మెరుపు రంగు శిరోజాలతో ఉన్న 
వేదవ్యాసుడు ఆకాశమార్గంలో పయనిస్తూ వచ్చి ద్యారకలోని రాజమందిరంలో 
ప్రవేశించాడు. ఉగ్రసేనుడు అమితానందంతో మహర్షిని ఆహ్వానించి ఆదరించాడు 
. “మహాత్మా! ఈనాడు మీరాక వల్ల నాజన్మ, నా గృహము, నా ధర్మాచరణములు 
సఫలములయి నాయి. మీవంటి మహాత్ముల క్షేమసమాచారాలే కదా కృష్ణ 
పరమాత్ము నకు ఆనందం కలిగించేవి. మీరు అడుగుపెట్టిన చోట లౌకిక పారమార్థిక 
సిద్దులు వాటంతటవే సిద్దమై ఉంటాయి. ఎక్కడ మీరు క్షణం సేపు ఉంటారో, 
అక్కడ సాక్షాత్తు శ్రీహరి వచ్చి ఉంటాడు. మహాత్మా! నేనీనాడు ద్వారకానగరా 


గర్గ భాగవతము - కృష్ణ కథాన్ఫు తము 
దీశునిగా ఉండటానికి పూర్వజన్మలో నేను చేసిన పుణ్యమేమిటి?” అని అడిగాడు 
ఉగ సిన: మహారాజు 


అప్పుడు వ్యాసమహర్షి “ఓ మహారాజా! నీవు ధన్యుడవు. పూర్వజన్మలో ' 
నివు మరుత్‌ మహారాజువి. అప్పుడు నీవు నిష్కామ భావంతో విశ్వజిత్‌ యజ్ఞం 
చేశావు. అందువల్లనే నీకీనాడు ఇంతటి సౌభాగ్యం చేకూరింది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు 
శ్రీమహావిష్ణువే. అనేక (బ్రహ్మాండములకు ఆయన అధిపతి. ఆయన సర్వస్వతంత్రు 
డైనప్పటికీ భక్తికి వశీభూతుడై నీ మందిరంలో నివసిస్తున్నాడు. విచిత్రమైన విషయమేమంటే 
తనను భజించే వారికి ఆయన ముక్తినిస్తాడు, కాని భక్తిసాధనమును మాత్రము 
ఇవ్వడు. అందువల్ల భక్తి యోగం చాలా కష్టసాధ్యమైనదని తెలిసికో” అన్నాడు. 
అప్పుడు ఉగ్రసేనుడు వ్యాసమహర్షిని చూచి “మహాత్మా! నా సందేహములు 
కొన్ని మిరు తొలగించండి. సకామ కర్మలవల్ల ఎటువంటి గతి కలుగుతుంది. 
వాటి లక్షణములేమిటి? అవి ఎన్ని విధాలు? దయతో వివరింపు” మని అడిగాడు. 
అప్పుడు వ్యాసమహర్షి “మహారాజా! గుణములతో సంబంధం ఉన్న కర్మలన్నీ 
సకామకర్మలు. ఫలత్యాగం చేస్తే అవే నిష్కామ కర్మలు అవుతాయి. సకామ 
కర్మలన్నీ బంధాలే. నిష్కామకర్మలన్నీ మోక్ష కారకములే. అందువల్లనే అవి 
మంగళమయములుగా పరిగణింపబడుతున్నాయి. 


ప్రకృతి నుంచి సత్వ రజ స్తమో గుణములు జనిస్తున్నాయి. విష్ణువుతో 
సమస్తము వ్యాప్తమయి ఉన్నట్టుగా, గుణములతో విశ్వమంతా వ్యాపించిఉన్నది. 
సత్వగుణస్థితిలో ప్రాణ పరిత్యాగం చేసిన వారు స్వర్గోకమునకు వెళతారు. రజోగుణ 
స్థితిలో ప్రాణం వదిలినవారు భూలోకమునకు వస్తారు. తమోగుణస్టితిలో శరీరం 
వదిలినవారు నరకలోకమునకు వెళతారు. చివర సమయంలో గుణ రహిత స్థితిలో 
ఉంటే వారు శ్రీకృష్ణపరమాత్మునిలో లీనమౌతారు. 


సకామకర్ములు ఈవిధంగా వివిధ లోకములలో తిరుగుతూ ఉంటారు. 
జీవుడు పుణ్యం ఉన్నంతవరకు స్వర్గలోకంలో విహరిస్తాడు. పుణ్యం పూర్తి కాగానే 
ఆతడు కోరకపోయినప్పటికీ మరల భూలోకమునకు వచ్చి పడతాడు. అందువల్ల. 
ఓ యాదవేం(ద్రా! కర్మఫలత్యాగం చేయాలి. జ్ఞాన వైరాగ్యాల వల్ల మనుష్యుడు. 
నిష్కామభక్తుడుగా మారాలి. పేమలక్షణమైన భక్తివల్ల భక్తులకు ప్రీతపాత్రుడై శ్రీకృష్ణుని 


విజ్ఞాన ఖండము 
చరణకమలాలను ఆరాధించాలి. సమస్త లోకాలను సంహరించే మృత్యువు కూడా 
భగవద్దామంలో ప్రవేశింపగానే శాంత మౌతుంది” అని పలికాడు. 


అప్పుడు ఉ(గ్రసీనుడు “మహానుభావా! పునరావృత్తి చెప్పబడిన లోకముల 
గురించి నాకు ఎంతమాత్రము ఆసక్తిలేదు. కానీ జీవుడు ఏలోకమునకు వెళ్ళి - 
తిరిగి రాడో అది అన్నింటికంటె ఉత్తమమైన స్థానం గదా. కృష్ణపరమాత్ముని 
ఆ పరంధామం ఎక్కడ ఉంది. నాకు తెలియజేయు”మని (ప్రశ్నించాడు. అప్పుడు 
వ్యాసమహర్షి పునరావృత్తి చెప్పబడని ఆ పరంధామం (బ్రహ్మాండముల కన్నింటికీ 
అవతల ఉన్నది. విజ్ఞులు దానినే గోలోకధామమని అంటారు. ఏబది కోట్ల యోజనముల 
విస్తర్ణంగల ఈ (బ్రహ్మాండమునకు అవతల బ్రహ్మద్రవమనే పేరుగల అనంత 
జలరాశి ఉన్నది. ఆ జలరాశిలో ఈ(బ్రహ్మాండం పరమాణువంతటి పరిమాణంగలది. 
ఇటువంటి (బ్రహ్మాండములు ఆ జలారాశిలో కోట్లకొలది దొర్హుతుంటాయి. ఆ 
జలరాశి అవతలి తీరంలో గోలోకం ఉంది. అక్కడ సూర్య(ప్రకాశము కాని, చంద్రుని 
కాంతి గాని, అగ్ని వెలుగుగాని పనిచేయవు. కామ (క్రోధ లోభ మోహములకు 
అక్కడ స్థానం లేదు. శోకము, జరా మృత్యుపీడలు అక్కడ కనిపింపవు. అక్కడ 
ప్రకృతిలేదు, కాలము లేదు. ఇంక గుణములక్కడకు ఎలా ప్రవేశింపగలవు? 
అనిర్వచనీయమైన వేదములు కూడా ఆ లోకమును వర్ణింప సమర్థములు కావు. 
శ్రీకృష్ణభగవానుని తేజస్సుతో వెలుగొందే అనేకులు పార్షదులు అక్కడ ఉన్నారు. 
జితేంద్రియులైనవారు, అచంచల భక్తి తత్సరులు, మమతానురాగాలు విడిచిన 
వారు, సమదర్శనం గలవారు, శ్రీకృష్ణ చరణకమల మకరంద రసపాన నిమగ్నులు 
మాత్రమే ఆ భగవద్దామంలో ప్రవేశింపగలరు. ఇందులో సందేహంలేదు” అని 
పలికాడు. 


భక్తి యోగం 


అప్పుడు ఉగ్రసేన మహారాజు “మహాత్మా! భక్తవత్సలుడైన భగవంతుణ్ణి 
ప్రసన్నం చేసికొనటం ఎలా? భక్తియోగం ఎలా ఉంటుంది?” అని అడిగాడు. 
అందుకు వ్యాసమహర్షి “ఓ ద్యారకాధీశా! నీవు శ్రీహరిని ఆరాధిస్తుంటావు. శ్రీకృష్ణుడు 
నీయిష్టదైవము. అందువల్లనే భక్తియోగం గురించి చెప్పమని చక్కని ప్రశ్నను అడిగావు. 
భక్తియోగం సగుణమని, నిర్గుణమని (ప్రధానంగా రెండు విధములు. మరల సగుణం 


216 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము ' 


అనేక భేదాలతో ఉన్నది. నిర్గుణం లక్షణం మాత్రం ఒక్కటే. జీవుల గుణాలను 
బట్టి సగుణభక్తి వివిధ విధములుగా ఉంటుంది. అందులో మొదటివారు తామసభక్తులు. 
వీరు భేదభావంతో ఉంటూ, (క్రోధంతో, హింసచేసే గుణంతో, దంభమాత్సర్యాలను 
ఆశ్రయించి శ్రీహరిని ఆరాధిస్తుంటారు. రెండవవారు రాజసభక్తులు. వీరు యశస్సు, 
ఐశ్యర్యాది వాంఛలతో యత్న పూర్వకంగా శ్రీహరిని ఆరాధిస్తుంటారు. మూడవవారు 
సాత్విక భక్తులు. వీరు కర్మక్షయం కోసం, అభేదదృష్టితో మోక్షం కోసం విష్ణువును 
ఉపాసిస్తారు. వీరుకాక ఆర్హులు, జిజ్ఞాసులు, ఆర్థార్డులు, జ్ఞానులు విష్ణువును భజిస్తుంటారు. 
భక్తియోగం అనేక (ప్రకారములుగా ఉన్నది. భక్తియోగం ద్యారా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే 
అటువంటి సకామభక్తులు కూడా ఎంతో సుకృతులు, పుణ్యాత్ములు అవుతారు. 


ఇక నిర్గుణభక్తి యోగం గురించి విను. గంగా ప్రవాహం సహజంగా 
సము(ద్రం వైపు పయనిస్తున్నట్టుగా కేవలం శ్రవణ మాత్రం చేతనే ఎవరి మనస్సులు 
శ్రీకృష్ణుని వైపు మరలుతాయో అటువంటి వారి భక్తిని నిర్గుణ భక్తి అంటారు. 
నిర్గుణభక్తుల లక్షణములను విను. అటువంటి భక్తులు రాజ్యములను గానీ, 
(బ్రహ్మపదములను గానీ, ఇంద్రాసనములను గానీ, ఎటువంటి సిద్దుల నుగానీ కాంక్షింపరు. 
భగవదనురాగమనే ఆనందంతో వారు నిండి ఉండటం వల్ల వారు భగవంతుని 
చేత ఇవ్వబడిన సాలోక్యముక్తిని కూడా స్వీకరింపరు. 


దూరంగా ఉంటే (పేమ ఉంటుంది. దగ్గరగా ఉంటే (పేమ ఉండదు 
అంటారు. ఆ విధంగా నిష్కామభక్తులు భగవంతుని విరహంలోనే ఆనందంగా 
ఉంటారు. అందువల్ల వారు సామిప్యముక్తినీ వాంఛింపరు. భగవంతుడు వారికి 
సారూప్య ముక్తిని ప్రసాదిస్తే నిరపెక్షులై ఉండటం వల్ల ఆ భక్తులు దానిని కూడా 
స్వేకరింపరు. భగవంతుడు సాయుజ్యముక్తిని ప్రసాదిస్తే ఆ భక్తులు స్వామికి సేవలకునకు 
అంతరం లేకుండా పోతుందని భావించి దానిని కూడా స్వీకరింపరు. 


పుష్పముల పరిమళం నాసికకే తప్పు కళ్ళకు తెలియదు కదా. అదేవిధంగా = 
నిరపేక్షతా రూపమైన మహానందమును నిష్కామభక్తులు మాత్రమే [గ్రహింపగలరు. 
రసము లను తయారుచేసేవాని హస్తములు రసముల రుచిని (గ్రహింపలేనట్లే, 
సకామభక్తులు ఆ ఆనందమును ఎన్నటికీ (గ్రహింపలేరు. ఈ భక్తి యోగము 
సర్వ శ్రేష్టమైనది. 


విజ్ఞాన ఖండము 
భక్తుని విశిష్టత 


శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్భనం, వందనం, దాస్యం, 
- సఖ్యం, ఆత్మనివేదనము లనే నవవిధ మార్గములలో భగవంతుని ఉపాసన చేయ 
వచ్చును. నిరంతరం భక్తితో భగవంతుణ్ణి భావిస్తూ ఉండేవాడు జగత్తులో సాధారణంగా 
లభింపడు. పెద్దలయెడ ఆదరం, పిన్నలయెడ ఆప్యాయత, సమవయస్కుల యెడల 
మై(త్రి, సర్వజీవరాసుల యెడల దయగలవాడు, భగవంతుని స్మరించినంతమాత్రం 
చేతనే పులకితాంగుడై ఆనంద్యాశ్రువులను రాల్ఫేవాడు, భగవద్విరహంతో చిక్కిపోయి 
అనుక్షణం ఆ దైవాన్ని పిలుస్తూ తపించేవాడు భాగవతోత్తముడు. అంటువంటి 
వారే: భగవంతునికి ఇష్టమైన ఉత్తమ భక్తులు. 


భూమి, నీరు తేజస్సు, వాయువు, ఆకాశము, నక్షత్రగణములు, సమస్త 
చరాచరజీవకోటిలో శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తూ మాటిమాటికి హర్షం పొందుతూ ఉండేవాడు 
పిలిచినంతమాత్రంతోనే ఆ' పరమాత్ముడు ఆతని ఎదుట సాక్షాత్కరిస్తాడు. 
ఆనందస్వరూపుడైన ఆ భగవంతుణ్ణి దర్శనం చేసికొని వారు పరమానందంతో 
చిందులు వేస్తుంటారు. పాటలు పాడుతుంటారు, మౌనంగా ఉంటూ ఉంటారు. 
అటువంటివారు భగవంతుని స్వరూపములే. వారిని దర్శించినంతనే మానవులు 
కృతార్జులౌతారు. కాలము, మృత్యువు కూడా వారిని ఏమీ చేయజాలవు. అటువంటి 
భక్తులను రక్షిస్తూ సుదర్శనము, గద, శార్గధనువు, పాంచజన్యము, నందన మనే 
కరవాలము, శతచం[ద్రమనే డాలు, బాణములు అన్నీ రాత్రింబవళ్ళు జాగరూకతతో 
ఉంటాయి. ఆ భక్తుల (శ్రమను గరుడుడు తన రెక్కల గాలితో దూరంచేస్తూ 
ఉంటాడు. వారు నివసించిన ప్రదేశము తీర్థ స్థలమై ఒప్పారుతుంది. అటువంటి 
చోటకు ఒక పాపాత్ముడు (ప్రవేశించినా ఆతనికీ పరమపదం ప్రాప్తిస్తుంది. 


ఎవరికి కృష్ణపరమాత్ముడు ఇప్పుడో, అటువంటి వారి దగ్గరకు ఆధివ్యాధులు, 
భూతప్రేత పిశాచములు చేరలేవు. అటువంటివారికి నదీనదములు, పర్వత సము 
ద్రములు ఏవైనా దోరినిస్తాయి. సాధువులు, జ్ఞానులు, విషయదూరులు, అజాత 
శత్రువులు అయిన మహాత్ముల దర్శనం పుణ్యాత్ములకు మాత్రమే లభ్యమవుతుంది. 
అటువంటి వారు ఏకులంలో పుట్టినా ఆ కులం నిర్మలమైతుంది” అన్నాడు 


వ్యాసమహర్షి 


(218) గర్గ భాగవతము - కృష్ణ కథామ్స తము 
- మోహ (ప్రభావము 

అప్పుడు ఉగ్రసేన మహారాజు వ్యాసమహర్షితో “తమరు భగవత్‌ స్వరూపులు. 
అర్యా! జీవులన్నిటి యందు పెద్ద మూర్థత్వం ఉన్నది. లోభ మోహ మదముల 
వల్ల జీవులు వివేకం కోల్పోతున్నారు. ఈ జీవులలో వైరాగ్యం కలుగటంలేదు, 
అందువల్ల వీరు భగవంతుని భజించటంలేదు. జగత్తులోని ఈ మోహశక్తి చాలా 
ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఓ ప్రభూ! ఈ మోహం ఏవిధంగా ఉత్పన్నమయింది? 
ఇది ఏవిధంగా తొలగిపోతుంది? దయతో తెలియజేయు”మని అడిగాడు. 


అందుకు వ్యాసమహర్షి ఇలా చెప్పసాగాడు “ఏవిధంగా చంద్రబింబం నీటిలో 
ప్రతిఫలిస్తూ చంచలంగా కనిపిస్తుందో అదేవిధంగా వాస్తవంగా పరమప్రభువు యొక్క 
ప్రతిబింబమే ఈ మాయామయమైన జగమంతా. మాయ, కాలము, అంత:కరణము, 
దేహములవల్ల గుణములు ఉత్పన్నమౌతాయి. వీటి ద్యారా మానవుడు వ్యతిరేక 
కర్మలనాచరించి బంధనంలో పడిపోతాడు. ఇంద్రియాల ప్రభావం వల్ల (త్రాడు 
పాముగా (భ్రాంతి గొలుపుతూ ఉంటుంది. ఓ మహారాజా! ఈ జగత్తు మోహమయమై. 
తమోరజోగుణములతో నిండిపోయి ఉన్నది. అప్పుడప్పుడు సత్వగుణం కూడా 
ఉద్భవిస్తూ ఉంటుంది. ఇది కేవలము మనస్సు యొక్క విలాసము, వికారము, 
భ్రమ మాత్రమె. ఈ జగత్తంతా పరివతమయ్యే గుణం కలది. “నేనిది చేశాను, 
నేనది చేశాను. ఇది నాది, ఇది నీది, నేను సుఖంగా ఉన్నాను. నేను దుఃఖంగా 
ఉన్నాను” అని మానవుడు పలుకుతుంటాడు. ఇది కేవలం మానవుని అహంకార 
ప్రవృత్తి తప్ప మరొకటి కాదు” అని తెలియజేశాడు. 
పరమాత శ తత్వము 

అప్పుడు ఉ(గ్రసేనుడు “మహాత్మా! ఆ పరమాత్ముని లక్షణములను ఎన్ని 
విధాలుగా చెప్పవచ్చును?” అని అడిగినప్పుడు వేదవ్యాసుడు “మహారాజా! సనాతనుడైన 
పరమాత్ముడు జనన మరణములు లేనివాడు. శోక మోహములు ఆయన దరికి 
కూడా చేరలేవు. ఆయనకు వయ: పరిణామం ఉండదు. ఆకలి దాహము, సుఖము, 
దుఃఖము, భయము రోగము అహంకారము, కామన మొదలైనవి భగవంతునకు 


సుదూరములైన విషయములు. మునీశ్వరులు గుర్తించిన ఆత్మకు ఆకృతిలేదు, 
అది నిరీహము, అది సర్వవ్యాప్తము. అది దెహరహితము, అహంకార రహితము. 


విజ్ఞాన ఖండము 
దానిలో అన్నిగుణములుంటాయి కాని అది గుణాతీతము, నిష్కళంకము, 
మంగళస్వరూపము, జ్ఞాన స్వరూపము. ఆత్మ జగమంతా నిద్రించన తరువాత 
కూడా మెలకువగా ఉంటుంది. దేహధారియెన మానవుడు దానిని (గహింపలేడు. . 
కాని ఆత్మకు తెలియనిది లేదు. అదే భగవత్వ్వరూపము! 


ఆ భగవంతుడు అందరినీ చూస్తుంటాడు. కానీ ఏ ప్రాణీ ఆయనను 
చూడలేదు. ఆయన గుణములలో ఉన్నాడు, కానీ గుణములాయనకు అంటవు. 
ఆయన “సత్‌” శబ్దవాచ్యుడు, ఆయనను కొందరు కర్త అని, కొందరు కర్మ 
అని, కొందరు కాలమని, కొందరు సౌందర్యమని, కొందరు ఆలోచన అని అంటారు. 
కానీ వేదవిదులు ఆయనను బ్రహ్మమని అంటారు. ఆ పరబ్రహ్మను మాయ, 
ఇం(ద్రియములు, చిత్తము, మనస్సు, బుద్ది, మహత్తు ఏదీ గ్రహింపలేదు. వేదములు 
ఆ పరబ్రహ్మమును సమగ్రముగా వర్షింపలేవు. అగ్నిలో రవ్వలవలె సమస్త ప్రాణులు 
ఆ పరబ్రహ్మలో విలీనమవుతాయి. 


ఆ పరమాత్ముడు అన్నింటికి పైస్థానములో విరాజిల్లుతుంటాడు. ఆయనను 
జ్ఞానులు హిరణ్యగర్చ్భుడని, పరమాత్ముడని, వాసుదేవుడని పిలుస్తుంటారు. ఒకే 
చంద్రుడు అనేక జలపాత్రలలో వేరువేరుగా కనిపించినట్లు. ఒకే అగ్ని అనేక 
కాష్టములలో నిక్షిప్తమై ఉన్నట్టు, ఒకే ఒక్క పరమషప్రభువు తన చేత తయారు 
చేయబడిన విభిన్న జీవుల లోపల, బయట కూడా విలసిల్లుతున్నాడు. సూర్యోదయం 
కాగానే అంధకారం పటాపంచలై, ఇంటిలోని వస్తువులన్నీ కనిపించినట్టు జ్ఞానం 
కలుగగానే అజ్ఞానం అదృశ్యమైపోయి తనలోనే భగవంతుణ్ణి దర్శింప గలుగుతాడు. 


ఒక్కొక్క ఇం[ద్రియమునకు ఒక్కొక్క లక్షణము ఉండ ఒక వస్తువు యొక్క 
గుణమును ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తెలుపుతాయి. అదేవిధంగా అనంతుడైన 
పరమ ప్రభువైన భగవంతుని తేజో మయస్వరూపం ఒక్కటే. మహర్షులు ఆ భగవంతుణ్ణి 
అనేక శాస్త్రములలో అనేక విధములుగా వర్ణించారు. ఆపురుషోత్తముడే ఈ శ్రీ కృష్ణుడు! 
ఈయన సాక్షాత్తు శ్రీహరి!” అని ఈవిధంగా చెప్పి వేదవ్యాస మహర్షి యాదవులందరూ 
చూస్తూ ఉండగానే అంతర్జానమయ్యాడు అని నారదమహర్షి బహుళాశ్వునకు 
తెలియజేశాడు. 





గర్గమహర్షి మొదట ఈ (గ్రంథమును తొమ్మిది ఖండములతోనే రచించాడు. 
ఆతరువాత ఉగ్రసేనుడు వైభవంగా నిర్వహించిన అశ్వమేధయాగం చూచినప్పుడు, " 
ఆయనకు దానిని గురించి చెప్పాలనిపించింది. అనంతరకాలంలో మధురను పరిపాలించిన 
వజ్రనాభునితో సమావేశమైనప్పుడు ఆ మహారాజు అడుగగా గర్గమహర్షి ఆవృత్తాంతమును, 
మరికొన్ని సన్నివేశములను వివరించిచెప్పాడు. అదే ఈ అశ్య్వమేధఖండము. 


వ(జనాభుడు : 


యాదవ పురోహితుడు, బుద్ది విశారదుడు అయిన గర్గమహర్షి ఒకసారి 
మధురానగరం పరిపాలిస్తున్న వజనాభుని దగ్గరకు వెళ్ళాడు. గర్గమహర్షిని చూడటంతోటే 
వ(జ్రనాభుడు ఆదరంతో ఆహ్యానించాడు. పదహారు సంవత్సరాల (ప్రాయంతో నూరు 
సింహముల పరాక్రమంతో తేజరిల్లుతున్న వజ్రనాభుడు గర్గమహర్షిని చూచి “గురువర్యా! 
తమ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. మీరు భగవత్స్వరూపులు. మీ దర్శనం 
సామాన్యులకు దుర్షభమయినటువంటిది. అటువంటిది విషయాసక్తుడనైన నావంటి 
వానికి మరింత దుర్తభం కదా” అని పలికాడు. గర్గమహర్షి యదు శ్రేష్పుడైన వజ్రనాభునితో 
“ఓ మహారాజా! యదువంశ శిరోమణీ! నీవు భూతలమునంతటినీ చక్కగా ధర్మ 
సమ్మతంగా పరిపాలిస్తున్నావు. విష్ణురాతుడైన పరీక్షిత్తు నీకు మిత్రుడు. రాజులందరూ 
“నికు వశమై ఉన్నారు. నీవు ధన్యుడవు, నీ మధురాపురి ధన్యమైనది, నీ వ్రజమండలం 
ధన్యమైనది, నీ ప్రజలు ధన్యులు. శ్రీకృష్ణ బలరామ, (ప్రద్యుమ్ను, అనిరుద్దులను 
భజిస్తూ నిర్భయంగా రాజ్యపరిపాలన చెయ్యి” అని చెప్తున్న సమయంలో తన 
తండ్రి శ్రీకృష్ణుడు, తాత వసుదేవుడు, పెదతండ్రి బలరాముడు గుర్తుకువచ్చి 
వ(జనాభునకు దుఃఖ్యాశ్రువులు పొంగిపారలాయి. అ[శుముఖుడైన మహారాజును చూచి 
గర్గమహర్షి నెమ్మదితో ఊరడించాడు. 


వ(జ్రనాభుడు గర్గమహర్షితో “శ్రీకృష్ణుడు, సంకర్షణుడు యాదవప్రముఖులు 
నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ (ప్రభుత్వము, ధనాగారము, సేన, కోటలు 
విటితో నాకెంత మాత్రము ఆనందం కలుగటం లేదు. నేను కృష్ణపరమాత్ముని 
చరిత్రను చూడలేదు. వినలేదు. నేను కేవలం యాదవుల వినాశమును మాత్రమే 
చూశాను. ఆ విచారం నా మనస్సు నుంచి తొలగిపోవటం లేదు. పరమాత్మునితో 


అశ్వమేధ ఖండము 221 





కోభిల్లిన ద్వారకాపురి కూడా సముద్రంలో మునిగిపోయింది. ద్వారకాధీశుడు నన్ను 
విడచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఎందుకోసం ఎవరికోసం జీవించాలి? సమస్తం 
పరిత్యజించి ఏ వనముకైనా వెళ్ళాలనిపిస్తున్నది” అని పలుకగా గర్గమహర్షి వజ్రనాభునితో 
“ఓ వృష్టి వంశ మహారాజా! శోకవినాశకమైన, పాపహరమైన నామాట విను. శ్రీకృష్ణ 
పరమాత్ముడు పూర్వం ద్వారకాపురిలో విరాజిల్లేవాడు, కాని ఇప్పుడు ఆ. పరమాత్ముడు 
సర్వత్ర నిండిఉన్నాడు! నీవు భక్తి దృష్టితో చూడు. నీకు భక్తి ముక్తి ప్రదాయకమైన 
కృష్ణకథామృతము నందిస్తాను” అని పలికి గర్గ్లమహర్షి వజ్రనాభునకు తాను రచించిన 
ఈ గర్గసంహితలోని తొమ్మిది ఖండములను తొమ్మిది రోజులలో వినిపించాడు. 


పారిజాత వృత్తాంతము: 


ఆ సందర్భంలో వజ్రనాభుడు పారిజాతాపహరణ వృత్తాంతమును విశదంగా 
చెప్పుమనగా గర్గమహర్షి ఇలా పలుకసాగాడు - ఒకరోజున నారదమహర్షి వచ్చి 
కృష్ణపరమాతు శ్రనకు ఒక పారిజాతపుప్పుం సమర్పించాడు. ఆయన దానిని రుక్కిణికి 
బహూకరించాడు. అందువల్ల సత్యభామకు చాలా దు:ఖం కలిగింది. ఆమె కుపితురాలై 
వెళ్ళి కోపభవనంలో కూర్చున్నది. అప్పుడు శ్రీకృష్ణుడామె మందిరమునకు వెళ్ళి 
“ప్రియా! దుఃఖించవద్దు. నేను నీ కోసం పారిజాత వృక్షమునే తెచ్చిఇస్తాగు” 
అని ఊరడించాడు. 


అదే సమయంలో ఇంద్రుడు వచ్చి కృష్ణపరమాత్మునితో భౌమాసురుని 
(నరకాసురుని) దుషృృత్యములనన్నింటినీ వివరించి చెప్పాడు. అప్పుడు పరమాత్ముడు 
ఇం(దునకు అభయమిచ్చి తాను వచ్చి ఆ నరకాసురుని సంహరిస్తానని మాట 
ఇచ్చాడు. (ప్రస్తావ వశముగా సత్యభామ పారిజాత వృక్షమును తనను అడిగినదని 
అన్నాడు. ఆమాటను విని ఇంద్రుడు “పరమాత్మా! నీవు ఆ నరకాసురుని సంహరించి 
నందనవనంలోని పారిజాతవృక్షముల నన్నింటినీ స్వీకరించు” అని అన్నాడు. శ్రీకృష్ణుడు 
సత్యభామతో గరుడవాహనంపై బయలుదేరి నరకాసురుడు నివసించే ప్రాగ్గోతిష 
పురంవెళ్ళాడు. అక్కడ అగ్ని, జల, వాయు సంబంధములైన సప్త దుర్గములను 
శ్రీకృష్ణుడు తన ఆయుధములతో ధ్వంసమొనరించాడు. తనను ఎదిరించిన మురాసురుళ్ణి, 
అతని కుమారులను సంహరించివేశాడు. ఆతరువాత సేనాసమేతంగా శ(స్తాస్త్రములతో 
వచ్చిన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు తన చక్రంతో ఖండించివేశాడు. ఈలోపునే 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
గరుడుడు శత్రుసేనను ఛిన్నాభిన్నంగావించాడు. ఈవిధంగా శ్రీకృష్ణుడు నరకాసుర 
సంహారంచేసి ఆతని ఉత్తమోత్తమ రత్నములనన్నింటినీ హస్తగతం చేసుకున్నాడు. 
రాజభవనంలో (ప్రవేశించి అక్కడున్న సిద్దులను, పదహారువేల వందమంది కన్యలను 
రక్షించి, ద్వారకానగరమునకు పంపించాడు; 


అనంతరం స్వర్గోకం వెళ్ళి కృష్ణపరమాత్ముడు ఇంద్రునకు ఛత్రము, మణి, 
దేవమాత అదితికి కర్ల కుండలములను ప్రసాదించాడు. ఇక పారిజాత వృక్షమును 
తీసికొనివెళ్ళే విషయమును (ప్రస్తావించగా ఇంద్రుడందుకు అంగీకరింపలేదు. అప్పుడు 
శ్రీకృష్ణుడు దేవతలను జయించి పారిజాత వృక్షమును భువికి తీసికొని వచ్చాడు. 


ఈ వృత్తాంతం వింటున్న వ(జ్రనాభుడు విస్మితుడై గర్గమహర్షితో “మహాత్మా! 
శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడని తెలిసి కూడా ఇం(దుడావిధంగా ఎందుకు 
ప్రవర్తించాడు? పైగా శ్రీకృష్ణుడు ముందుగానే ఇంద్రునకీ విషయం తెలియజేసి 
అంగీకారం కూడా పొందాడు కదా? అటువంటప్పుడు వారికి యుద్దం ఎందుకు 
చేయవలసి వచ్చింది? ఆ యుద్ద వృత్తాంతం విశదపరచవలసిన” అని అడిగాడు. 
అప్పుడు గర్గమహర్షి తెలుపసాగాడు- 

శ్రికృష్ణపరమాత్ముడు సత్యభామతో ఇం(ద్రపురికి వెళ్ళినప్పుడు దేవమాత 
అదితి శ్రీకృష్ణభగవానుణ్ణి స్తుతించింది. తరువాత ఇంద్రుని (ప్రీరణచేతనే వారు 
నందనవనం లోపలకు వెళ్ళి పారిజాత వృక్షములను సందర్శించారు. ఆవృక్షసముదాయము 
మధ్యలో విశిష్టముగా విరాజిల్లుతున్న ఒక పారిజాత వృక్షమును చూచి సత్యభామ 
ఆవృక్షముపై మనసుపడింది. వెంటనే శ్రీకృష్ణుడు ఆ వృక్షమును పెకలించి గరుడునిపై 
ఉంచాడు. అప్పుడు ఆ నందనవన రక్షకులైన ధనుర్దారులు అడ్డగించి “ఓ మానవుడా! 
ఇది ఇంద్రాణికి ప్రియమైన దేవతా వృక్షం. పూర్వం పాలకడలి మథించినప్తుడు 
ఉద్భవించిన ఈ వృక్షమును దేవతలు ఇంద్రాణికి ప్రసాదించారు. నీవు మమ్ముల్ని, 
ఇంద్రుణ్ణే ఎదిరించి ఈ వృక్షమును భూలోకమునకు తీసికొని వెళ్ళలేవు” అన్నారు. 


ఆమాటలకు సత్యభామ ఆగ్రహించి “ఈ పారిజాత వృక్షానికి ఇంద్రాణీ 
ఇం(దులకు సంబంధం ఎమిటి? ఇది సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి 
దీనిపై అందరికీ సమానంగా హక్కు ఉన్నది. నేను దీనిని భూలోకమునకు 
తీసికొనవెళుతున్నాను. వెళ్ళి ము ఇందద్రాణికి చెప్పుకొనండి” అని అన్నది. వెంటనే 


అశ్యమేద ఖండము 
వనపాలకులు వెళ్ళి ఇం(ద్రాణికి తెలియజేశారు. ఇంద్రాణి ఆగ్రహించి ఇంద్రుణ్ణి 
వెళ్ళి అడ్డగించమని పురికొల్సింది. కాని ఇం(ద్రుడు శ్రీకృష్ణునితో పోరుకు సుముఖత 
చూపలేదు. చివరకు ఇంద్రాణి బోధకు తలయొగ్గి ఇంద్రుడు వజ్రపాణియై, ఐరావతంపై 
బయలుదేరాడు. దేవతల లంతా ఆయుధపాణులై వచ్చారు. వారిని చూచి శ్రీకృష్ణుడు 
పాంచజన్యము నూది, వారిపై శరవర్షమును కురిపించాడు. గరుడుడు తన ముక్కుతో, 
రెక్కలతో, కాలిగోళ్ళతో శత్రువులను పీడింపసాగాడు. ఇంద్ర ఉపేంద్రుల సం(గామం 
(కమంగా తీక్షమయింది. చివరకు మహేం[ద్రుడు శ్రీకృష్ణునిపై వజ్రాయుధమును 
ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దానిని తన ఎడమ చేతితో పట్టుకున్నాడు. ఇంద్రుడు 
భీతుడై రణరంగంనుంచి పారిపోసాగాడు. ఇంద్రాణి ఆగ్రహంతో రణస్టలికి రావటం 
చూచి బృహస్పతి ఆమెతో “శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు, పరాత్పరుడు, 
పరమాత్ముడు. నీవు వెంటనే వారడిగిన పారిజాత వృక్షమును వారికిచ్చి శరణువేడి 
వెనుకకు తిరిగి వెళ్ళటం క్షేమం” అని హితవు పలికాడు. అప్పుడామె సిగ్గుపడి 
పశ్చాత్తాపంతో సత్యాకృష్ణులకు (ప్రణామం చెసింది. 

శ్రీకృష్ణుడు ఇంద్రునితో “నేను కేవలం మానవుణ్ణి. పారిజాతమును సత్యభామ 
కోరిందని ఈ విధంగా వచ్చి నీతో యుద్దం చేశాను. నీవు దేవతలకు అధిపతివి. 
నీవు నన్ను క్షమించు” అన్నాడు. అప్పుడు ఇంద్రుడు “పరమాత్మా! నీవు ఎందుకు 
నన్ను మాయలో పడవేస్తావు? నీవు జగ(ద్రక్షకుడవు. నీవు ఈ పారిజాతమును 
ద్వారకకు తీసికొనివెళ్ళు. నీవు భూలోకములో ఉన్నంత కాలం ఈ వృక్షం భూలోకంలో 
ఉంటుంది. తరువాత ఇది స్వర్గోకమునకు వస్తుంది” అని పలికాడు. శ్రీకృష్ణుడు 
సత్యభామతో పారిజాతంతో సహా ద్వారకకు విచ్చేశాడు అని తెలియజేశాడు గర్గ్లమహర్షి 


అశ్వమేథ యాగము 


గర్గమహర్షి వజ్రనాభునితో ఇలా చెప్పసాగాడు - మహారాజా! ఒకసారి 
నారదమహర్షి ద్యారకలోని ఉ(గ్రసేన మహారాజు కొలువుకూటానికి వచ్చాడు. ఉ(గసేనుడు 
నారదమహర్షిని ఎంతో భక్తితో ఆదరించాడు. అప్పుడు శ్రీకృష్ణగురితుడై నారదుడు 
ఉ(గ్రసేనునితో - ఓ యాదవేంద్రా! నీభక్తికి అధీనమై బలరామకృష్ణులు వచ్చి 
. ఈ భువిపై నివసిస్తున్నారు. నీవు పూర్వం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల రాజసూయ 
యాగఠ పూర్తి చెశాను. రాజసూయ; అశ్వమేధయాగములు పెద్దపెద్ద మండలేశ్చరులు 


(224) గధ భాగవతము - కువ కథామృతము 


కూడా నిర్వహింపలేరు. అవి కేవలం భగవద్భక్తి గలవారికి మాత్రమే సాధ్యమయ్యేవి. 
వాటిల్లో నీవు రాజసూయ యాగం చేశావు. తరువాత శ్రీకృష్ణుని ఆనతిపై ధర్మరాజు 
కూడా రాజసూయయాగం చేశాడు. కానీ ద్యాపరాంతంలో భారతవర్షంలో అశ్వమేధయాగం 
చేసినవారు లేరు. అశ్వమేధము సర్వ శ్రేష్టమైన యజ్ఞము. దానిని శ్రీకృష్ణుని అనుగ్రహంతో 
నీవు నిర్వహించు” మని పలికాడు. దేవర్షి మాటలను విని ఉగ్లసేనుడు అశ్వమేధయాగం 
చేయాలని సంకల్పించాడు. అదేసమయంలో అక్కడకు బలరామకృష్ణులు రావటం 
చూచి ఉ(గ్రసేనుడు ఆనందభరితుడై ఎదురేగి వారిని ఆహ్వానించి ఆదరించాడు. 


ఉ(గ్రసేనుడు శ్రీకృష్ణుని చెంతచేరి “దేవదేవా! జగన్నాథా! జగదీశా! నాదొక 
సందేహము. నాకుమారుడైన కంసుడు వేలాది బాలకులను సంహరింపజేశాడు. 
వాడు చేసిన పాపములవల్ల నేనెటువంటి నరకలోకములకు వెళ్లవలసివస్తుందోనని 
బాధకలుగుతున్నది. కుమారులు చేసిన పాపములవల్ల తండ్రికి నరకం (ప్రాప్తిస్తుందనీ, 
తండ్రి చేసిన పాపఫలితమును కుమారులనుభవించాలనీ అంటారు. అందువల్ల 
నా కర్తవ్యమేమిటి? అశ్వమేధ యాగం చేస్తే సకల పాపములు నివృత్తి అవుతాయని 
నారద మహర్షి అంటున్నాడు. నీవు అను[గ్రహంతో అనుమతిస్తే నేను అశ్వమేధ 
యజ్ఞం చేయాలని భావిస్తున్నాను” అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు సంతసించి 
“నేను అనేకపర్యాయములు భూభారమును తొలగించాను. కానీ ఇంకా ఆకార్య(క్రమమును 
నిర్వహించవలసిన అవసరము ఉండనే ఉన్నది. నేను విదూరథుణ్ణి సంహరించే 
సమయంలో ఇకపై నేను రణరంగములో స్వయంగా ఎవరినీ చంపకూడదని 
నిర్ణయించుకున్నాను. అందువల్ల నివు చేసే అశ్వమేధ యాగం నాకుమారులచేత, 
యాదవ వరుల చేత దుష్ట సంహారమును చేయించవచ్చును” అని అంటూ 
“మహారాజా! నాచేతులలో మృతి పొందిన నీ కుమారుడైన కంసునకు వైకుంఠలోకం 
(ప్రాప్తించింది. అదేవిధంగా నాదర్శనం వల్ల నీవు కూడా పాపరహితుడవయ్యావు. 
ఇప్పుడు నీవు యశస్సు కోసమై అశ్వమేధయాగం నిర్వహించు” మని ఆశీర్వదించాడు. 


అనిరుద్దుని ఆధిపత్యము 


ఉ(గ్రసేనుడు పరమానందభరితుడయ్యాడు. నారదమహర్షి అశ్వమేధ విధిని 
విశదీకరించాడు. శ్రీకృష్ణుని అశ్యశాలలోని శ్యామకర్ణ్లములు గల ఒక అశ్యమును 
యజ్ఞాశ్యంగా స్వీకరించారు. అశ్ళసంరక్షకునిగా ఉండటానికి (ప్రద్యుమ్నృతనయుడైన 


అళ్వమేధ ఖందము (225) 
అనిరుద్దుడు ముందుకు వచ్చి వీరోచితమైన ప్రతిన చేసి కర్పూర తాంబూలమును 
స్వీకరించాడు. పిండారక క్షేత్రంలో ఉగ్రసేనుడు రాణి రుచిమతితోపాటు యజ్ఞదీక్షను 
స్వీకరించాడు. యజ్ఞాశ్యమునకు శ్వేత ఛత్రము పట్టారు. స్వర్థాలంకారములను . 
తీర్చారు. ఉగ్రసేనుడు ఆ దివ్యాశ్యమును విధి విధానంగా పూజించాడు. శ్రికృష్ణనందనులు 
ఆ గుజ్జం ముందు, వెనుక, ప్రక్కల రక్షగా నిలిచారు. ఆ వెనుక మండలేశ్య రులున్నారు. 
యాదవ పురోహితుడనైన నేను (గర్లమహర్షి ఆచార్యులను నియమించాను. 
దానధర్మములు కొనసాగాయి. ఉగ్రసేనుడు యజ్ఞాశ్యమునకు తిలకముపెట్టి నుదుట. 
స్వర్షపత్రమును కట్టాడు. విప్రుల వేద ఘోష మధ్య ఆ యజ్ఞాశ్యమును విడిచిపెట్టాడు. 
శ్రీకృష్ణుని ఆశీస్సుల నందుకొని అనిరుద్దుడు సేనా సమేతుడై బయలుదేరాడు. 


మాహిష్మతి, చంపావతి, స్రీరాజ్యముల మీదుగా యజ్ఞాశ్యం ప్రయాణిస్తున్నది. 
ఆరాజ్యములన్నీ అనిరుద్దుని వశమయినాయి. ఉపలంక, భద్రావతి, దేశాలలో కూడా 
యాదవవిరులు జయకేతనం ఎగురవేశారు. యాగాశ్వం (క్రమంగా క్షిప్రానదిని దాటి 
అవంతీపురం చేరింది. అవంతీపురాన్ని రాజూధిదేవి కుమారులైన విందానువిందులు 
పరిపాలిస్తున్నారు. సాందీపని మహర్షి సూచనపై వారు అభిమానంతో శ్రీకృష్ణనందనుల్ని 
ఆహ్వానించి ఆదరించారు. అనిరుద్దుడు సాందీపని మహర్షిని చూచి గౌరవంతో 
ప్రణామం చేసి ఉగ్రసేన మహారాజు ద్వారకలో అశ్వమేధయాగం చెస్తున్న విషయం 
చెప్పి ఆయనను కూడా వచ్చి యజ్ఞంలో పాల్లొానుమని ఆహ్వానించాడు. సాందీపని 
ఆమాటను విని ఆవిధంగానైనా శ్రీకృష్ణ్పురమాత్ముని దర్శనం చెసికొనవచ్చును 
కదా అని భావించి ద్వారకకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. 


సాందీపని అనిరుద్దుల సంభాషణ : 


అప్పుడు అనిరుద్దుడు సాందిపనితో “మహాతా శ! నాసందేహం నివృత్తి చేయండి 
నేను ఆనందంగా ఉండాలి అంటే ఏమి చేయాలి? స్వప్పుతుల్యమైన ఈ సాంసారిక 
సుఖములను త్యాగం చేయటం ఎలా?” అని అడిగాడు. ఈ మాటలను విని 
పృథుమహారాజు ప్రశ్నలకు సనత్కుమారుడు సమాధానం చెప్పినట్టుగా అనిరుద్దునితో 
సాందీపని మహర్షి ఇలా పలికాడు - ప్రభూ! నీవు నారాయః-౫సి నాభికమలం 
నుంచి ఆవిర్భవించిన (బ్రహ్మవు. నీకు నేను సందేహ నివృత్తి చేయటమా? కేవలం 
నా సమాధానం ద్యారా సామాన్యులకు హితం జరుగుతుందని నన్నడిగావు. విను. 


గర భాగవతము - కువ కథాము తము 
నీరెండు (ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. అది - శ్రీకృష్ణపరమాత్ముని చరత సన 
చేయటము ఈ పరమాత్ముని చరణముల శరణు వేడటంవల్లనే కదా (ధ్రువునకు 
(ధ్రువపదం ప్రాప్తించిందీ, ప్రహ్లాదుడు, అంబరీషుడు, గయుడు, యదువు కృతార్థులయింది. 
అందువల్ల ఓ మహారాజా! నీవు కూడా ప్రయత్నపూర్వకంగా మనస్సును లగ్నం 
చేసి శ్రీకృష్ణుని సేవ చెయ్యి. అన్ని ఉపదేశముల సారం ఇదే. మీరంతా శ్రీకృష్ణుని 
వంశంలో జన్మించిన అదృష్టవంతులు. ఆ బాంధవ్యం వల్ల మీరు పరమాత్మునకు 
ఇష్టులుగా జీవన్ముక్తులుగా ఉంటారు. మీలో కొందరికి శ్రీకృష్ణుడు పుత్రుడు, 
కొందరికి సోదరుడు, కొందరికి తం[2, కొందరికి మిత్రుడు. అటువంటప్పుడు 
మీరింక చేయవలసింది ఏమి ఉంటుంది?” అని పలికాడు. 


అప్పుడు అనిరుద్దుడు సాందీపనితో “గురువర్యా! మొదట ఈ జగత్తును 
రచించిన సనాతన పురుషుడు ఎవరు? పూర్వం ఈ జగమంతా ఎవరి నుంచి 
ఉత్పన్న మయింది? జగదీశ్యరుడైన శ్రీకృష్ణుడు ఏయే యుగాలలో ఏయే రూపాలలో 
ధర్మ సంస్థాపన చేశాడు? తెలియజేయండి?” అని అడిగాడు. ఆ ప్రశ్నలను 
విని సాందీపని మహర్షి అనిరుద్దునితో “ఎవరివల్ల ఈ జగత్తు సృష్టింపబడుతున్నదో, 

0౫ క్‌ న అనాలి వ 

ఎవరివల్ల స్టీితిలో ఉంటున్నదో, ఎవరి యందు లయమవుతున్నదో ఆ పరబ్రహ్మ 
స్వరూపుడే ఈ కృష్ణుడు. ఈ చరాచర జగత్తు (బ్రహ్మము కంటె వేరు కాదు. 
బ్రహ్మము మూల ప్రకృతి. జగత్తు వ్యక్తరూపము. ఆ పరమాత్మ సత్యయుగంలో 
కపిలమహర్షి గావచ్చి లోకమునకు జ్ఞానమును ప్రసాదించాడు. (త్రేతాయుగంలో 
శ్రీరామచం[ద్రునిగా వచ్చి దుష్టసంహారం చేశాడు. ఆమహాత్ముడే వేదవ్యాసునిగా 
అవతరించి వేదవిభజన గావించాడు. కలియుగాంతంలో ఆయనే కల్కిగా వచ్చి 
దుష్టశిక్షణ గావిస్తాడు. వాస్తవంగా ఆయన ఈ జగత్తునకు అతీతుడు. ఆయనే 
లోకముల కన్నింటికీ ఆత్మస్వరూపుడు. అందువల్ల మనమంతా ఆ కృష్ణపరమాత్ముణ్ణి 
ధ్యానించాలి” అని పలికాడు. 


సాందీపని చెప్పిన మాటలను విని అనిరుద్దుడు ఆనందించి శ్రీకృష్ణునిస్మరించి 
జైత్రయాత్రకు ముందుకు సాగాడు. అనిరుద్దుని మాట (ప్రకారం సాందీపని తన 
కుమారునితో సహా ద్వారకకు వెళ్ళాడు. బలరామకృష్ణులు ఎదురువచ్చి సాందీపనిని 
ఆదరంగా ఆహ్వానించారు. 


అళ్వమేధ ఖండము 227 
యాగాశ్వము (వ్రజమునకు రాక 


అనంతరము ఉ(గ్రసేనుని యాగాశ్యం దేశదేశములను చూచి ముందుకు 
సాగింది. ఒకనాడు ఆ యాగాశ్వం యమునానదిని దాటి వెళ్ళి బృందావనంలోని 
ఒక తమాల వృక్ష చాయలో నిలబడింది. అక్కడ గోవులను మేపుతున్న గోపాలబాలకులు 
ఠీవిగా సౌందర్యంతో వెలిగిపోతున్న ఈ యాగాశ్యమును చూచి గోవులను విడిచిపెట్టి 
దగ్గరకు వచ్చి చూశారు. వారిలో శ్రీదాముడనే గోపకుడు నిదానంగా దగ్గరకు 
వచ్చి ఆ అశ్చరాజమును పట్టుకున్నాడు. వారంతా ఆ గుజ్టమును నందరాజు 
దగ్గరకు తీసికొనివెళ్ళారు. నందుడు ఆ అశ్వము నుదుట కట్టబడిన పత్రమును 
చదివి ఆనందాతిశయంతో గడ్గదకంఠంతో “సోదరులారా! ఈ అశ్వము ఉ(గ్రసేన 
మహారాజుది. నా మునిమనుమడు అనిరుద్దుడు దీని రక్షకుడుగా వస్తున్నాడు. 
దీనిని పట్టి ఉంచితే అనిరుద్దుడు, నా బంధువులు మిత్రులు ఇటే వస్తారు. 
కృష్ణుని ఆకృతితో ఉండే అనిరుద్దుణ్ణి చూచి చాలా కాలమయింది” అంటుయశోదకు 
చెప్ప నందుడు సపరివారంగా (వైజం ఊరిబయటకు వెళ్ళాడు. 


అదే సమయంలో యాగాశ్వం వెనుక వస్తున్న భోజ, వృష్టి, అంధక వంశీయులైన 
యాదవులంతా అక్కడకు చేరుకున్నారు. వారు నేపాల తీర్థం, మిథిలావురి, అయోధ్య, 
మాహిష్మతి, మధురలు చూసుకుంటూ యమునానదిని దాటి యాగాశ్వం వెనుకనే 
నందోవ్రజంలోకి ప్రవేశించారు. యాదవ రాజులందరూ నందరాజుకు నమస్కరించారు. 
ఉద్ధవుడు మున్నగు వారి నేత్రములు బాప్పములతో నిండిపోయాయి. ఆసమయంలో 
నందుని కుడిభుజం అదిరింది. ఈశుభశకునం వల్ల నాకు శ్రీకృష్ణుని దర్శనమైతే 
బాగుండునని ఆర్తితో అనుకున్నాడు నందుడు. మంగళ వాద్యములు మోగుతున్నాయి. 
నందుడు గద్గద కంఠంతో “కృష్ణా! కృష్ణా! ఎక్కడకు వెళ్ళావు. తండ్రీ! ఈ 
దీనులను చూడటానికి రావా నాయనా!” అని అనుకుంటున్నాడు. అదే సమయంలో 
అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు నందుణ్ణి చూచి రథం మీదనుంచి దూకి నందుని 
పాదములపై పడ్డాడు. నందుని నేత్రములు కన్నీటిధారలను (స్రవిస్తున్నాయి. నందుడు 
కృష్ణుణ్ణి లేవదీసి హృదయానికి హత్తుకున్నాడు. నందుడు ఆనందంతో ఉగ్విగ్నుడయ్యాడు. 
శ్రీకృష్ణుని పరిస్టితి కూడా అదేవిధంగా ఉంది. 


తరువాత శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రులనందరినీ ఒక్కొక్కరినీ కలిసికొని 


గర్గ భాగవతము - కృష్ణ కథామృ తము 


తన (ప్రమామృతమును పంచిపెట్టాడు. అందరి కనులవెంట అశ్రుధారలు స్రవింపసాగాయి. 
ఎవరికీ నోటమాటలేదు. గోపాలకుల కందరికీ కృష్ణుడు పూర్వం (వ్రేపల్లైనుంచి 
మధుర వెళుతున్నప్పటి కృష్ణుని వలెనే కనిపించాడు. నల్లనివాడు, పద్మనయనముల 
వాడు, లావణ్యసంపన్నుడు, మురళీధరుడు, పీతాంబరుడు, మకరకుండల శోభితుడు = 
వనమాలాధరుడు అయిన శ్రీకృష్ణుని రూపసుధను వారు పరమానందంగా (గ్రోలసాగారు. 


నందరాజు పుత్రులతో, పొత్రులతో వేడుకగా (వ్రజంలో (ప్రవేశించాడు. దారంలో 
అశ్రునయనాలతో నిలబడి ఉన్న యశోదను చూచి శ్రీకృష్ణుని నయనములు 
సజలములయినాయి. తనకు నమస్కరించిన గోపాలుణ్ణి ఆతల్లి అక్కున జేర్చుకొని 
గద్గద కంఠంతో ఆశీస్సుల నొసగింది. అప్పుడు నందులు, ఉపనందులు, వృషభానులు 
శ్రీకృష్ణుని దర్శనార్థం అక్కడకు వచ్చారు. ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయంగా 
పలుకరించుకున్నారు. దీక్షాబద్దుడైన అనిరుద్దుడు యమునాతీరంలో విడిది ఏర్పాటు 
చేసుకున్నాడు. సాంబుడు, జఉద్దవుడు మొదలైన వారు కూడా ఆవిడుదులలోనే 
ఉన్నారు. కృష్ణపరమాత్ముడు మాత్రం నందుని ఇంటనే నివసించాడు. 


నృషభానునందినియైన రాధ కృష్ణ విరహంవల్ల కదళీవనంలో మేఘమందిరంలో 
ఉంటున్నది. శ్రీకృష్ణుడు వ్రజమునకు వచ్చాడని విని ఆమె కృమ్ణునికై వర్తమానం 
చేసింది. కృష్ణునికి స్వాగత సత్కారాలను ఏర్పాటు చెసింది. కృష్ణ విరహం వల్ల 
తపింపబడియున్న ఆమె పరమాత్ముణ్ణి అమితమైన భక్తి పారవశ్యంతో ఆహ్వానించింది. 
రాధ కృష్ణుణ్ణి చూచి “హృపీకేశా! నీవు గోకులం విడిచిపెట్టి మధుర ఎందుకు 
వెళ్ళావు? న వియోగం వల్ల నాకు క్షణమొక యుగంగా గడుస్తున్నది. నీ పదసన్నిధి 
నాకు ఎందుకు లభించలేదు? నీవు సర్వజ్ఞుడవు. నీకు తెలియనిది లేదు. చెప్పు. 
నీ వియోగంతో ఇప్పటికి నూరు సంవత్సరాలు గడిచిపోయాయి” అని ఆమె 
గడిచిపోయిన వియోగమును గుర్తుచేసికొని దు:ఖింపసాగింది. 


తన ప్రియతమ రాధ దు:ఖించటం సహింపలేక కరుణాంతరంగుడైన మాధవుడు 
ఆమెను ఊరడింపసాగాడు - రాధా! నీవు ఇలా బాధపడకూడదు. నీవూ, నేనూ 
ఒక్కటే అని మహర్షులు చెప్తుంటారు వినలేదా. వాస్తవంగా ఒకరమే రెండు రూపాలుగా 
కనిపిస్తుంటాము. మనము ప్రకృతి పురుషులము, నేనెక్కడ ఉంటానో అక్కడే 
నీవూ ఉంటావు. మనకు వియోగమన్నది లేదు. కొద్ది కాలంలోనే నేను నిన్నూ, 


అళ్వమేధ ఖండము 


గోపకులను అక్షర (బహ స్థానమైన గోలోకమునకు తీసికొని వెళతాను” అని మాధవుడు 
పలికిన పలుకులను విని రాధ ప్రసన్నురాలయింది. 


రాసలీల 


చిన్నతనంలో హేమంత బుతువులో కార్తిక పౌర్ణమినాడు గోపాలుడు ఏవిధంగా 
మురళీగానం చేశాడో, అదేవిధంగా ఈనాడు శ్రీకృష్ణుడు మోహన మురళీగానం 
ఆలపించాడు. ఆ గానం విని - గోపికల మనస్సులు మరులుగొన్నాయి, సముద్ర 
ఘోష ఆగిపోయింది, ఆకాశంలో వివిధ చమత్కారములు కనిపింపసాగాయి. సనకాది 
మునులకు ధ్యానం భంగమయింది. విధాతకు ఆశ్చర్యం కలిగింది. దేవపూజ చేసే 
బలికి ఏకాగ్రత పోయింది. శేషనాగము చలింపసాగింది. ఆ వంశీధ్వనితో బ్రహ్మాండమంతా 
సమ్మోహితమయింది. చంద్రుడు వెన్నిలలు కురిపిస్తున్నాడు. 


ఆసమయంలో యమున దివ్యశరీరం ధరించి వచ్చింది. బృందావనం, గోవర్తనం, 
(వ్రజభూమి దివ్యరూపములను ధరించాయి. ఆ వనమంతా వసంత శోభతో విరాజిల్లసాగింది. 
దివ్యసౌందర్యంతో విలసిల్లుతూ శ్రీ కృష్ణపరమాత్ముడు అక్కడకు (ప్రవేశించాడు. మందస్మిత 
వదనార విందుడైన మాధవుని చూచి గోపికలు మైమరచిపోయారు. జాహ్నవి, యమున, 
మధుమాధవి, శీల, రమ, శశిముఖి, విరజ, సుశీల, చంద్రానన, లలిత, అచల, 
విశాఖ, మాయా ఇంకా అసంఖ్యాకమైన గోపకాంతలు అక్కడ విహరింపసాగారు. 
కొందరు కృష్ణరూపం ధరించి నృత్యం చేస్తున్నారు. కొందరు వీణాగానం చేస్తున్నారు. 
మరికొందరు మృదంగమును మోగిస్తున్నారు. కొందరు మురళిని చేపట్టారు. 
రుంకారయుక్తంగా నూపురముల సవ్వడి వినిపిస్తున్నది. 


శ్రీకృష్ణుని వేణుగానం విని రాధ విహ్యలచిత్తయై మాధవునకు మరింత 
సన్నిహితంగా వచ్చింది. శ్రీకృష్ణునితో నృత్యకేళిలో రాధ బ్రహ్మానందం పొందసాగింది. 
ఆ సమయంలో వందలాది గోపికా యూథములన్నీ శ్రీకృష్ణుణ్ణి చుట్టుముట్టాయి. 
మొత్తము ఎందరు గోపికలున్నారో అన్ని రూపాలను ధరించి శ్రీకృష్ణుడు అందరితో 
రాసనృత్యం చేయసాగాడు. పరమాత్ముడు వారినందరినీ తన హృదయంలో 
నిలుపుకున్నాడు. గోపికలందరూ భక్తితో గోవిందుణ్భి తమ వశం చేసుకున్నారు. 
“వినా సాంఖ్యేన యోగేన, తపసా (శ్రవణేనచ వినా తీరిన దానేన ప్రాప్త: కామేన 
తా హరిం” సాంఖ్య, యోగ, తప, (శ్రవణ, తీర్థ, దాన (క్రియాదులేవీ లేకుండగా 
కేవలం (పేమ భావనతో ఆ గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందగలిగారు! 


గర్‌ భాగవతము - క్రొష్ష కథామ్మ తము 





గోపికల అహంభావము 


అటువంటి గోపికలు ఆనంద పారవశ్యంతో ఇలా పలుకసాగారు - పూర్వము 
ఈ కృష్ణుడు మనలను విడిచిపెట్టి (కొత్త (క్రొత్త సుందరీమణులను చూడటం 
కోసం మధురానగరానికి వెళ్ళాడు. అక్కడెవ్వరూ సుందరీమణులు కనిపించకపోయే 
సరికి ద్యారకానగరానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఎవరూ లభించకపోయేసరికి 
భీష్మకరాజనందనయైన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. కాని ఆమె కూడా 
సుందరి కాదని తెలిసికొని పదహారువేల వందమంది కన్యలను వివాహమాడాడు. 
వారు కూడా సుందరాంగులు కారని (గ్రహించి మనకోసం బృందావనానికి తిరిగివచ్చాడు. 
సర్వదర్శనుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు మన రూపసౌందర్యాలను చూచి పూర్వం 
రాసకేళిలో వలెనే ఎంతో (ప్రసన్నుడయ్యాడు. కాబట్టి గోపికలమైన మనమంతా 
అందరిలోకి సుందరాంగులము. మన నేత్రములు సుందరములు. మన వదనములు 
చంద్రవదనములు. మనము మన కటాక్షములతో శ్రీకృష్ణుణ్ణి వశం చేసుకున్నాము. 
కాబట్టి మనము దేవకాంతలను మించిన రూపవతులము. రాజహంసకు ముత్యములు 
మానస సరోవరంలో తప్పు ఎక్కడా లభింపవు. అదేవిధంగా సుందరీమణులు 
వ్రజంలో తప్ప ఎక్కడా లేరు - ఈ మాటలు వినగానే సర్యాంతరాత్మయైన 
శ్రికృష్ణపరమాత్ముడు రాధతో అంతర్జానమయ్యాడు. “నిర్హనోపి ధనం అబ్బా మానం 
- ప్రకురులే నృప! యస్య నారాయణః ప్రాప్తో తస్య కిం కథయామ్యహమ్‌?” ఒక 
నిర్హనుడు ధనం సంవాదించి గర్వితుడౌతుంటాడు. అటువంటిది సాక్షాత్తు నారాయణుణ్లి 
పొందిన (వ్రజబాలల అహంకారమును ఏమనాలి? 


శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యేసరికి గోపికలందరూ విహ్యలచిత్తలయ్యారు. వారు 
' వనమంతా కలియతిరుగుతూ చెట్టుచేమలను చూచి “ఓ వృక్షములారా! నందనందనుడు 
మమ్మల్ని తన కటాక్షములతో హతం చేసి ఎక్కడకు వెళ్ళాడు? ఓ వనదేవతలారా! 
యమునాతటమున గోవులను కాస్తూ నిత్యము నూతనమైన లీలలను చూపే 
కృష్ణుడు ఎక్కడకు వెళ్ళాడు? ఓ గోవర్హన గిరిరాజమా! నిన్ను అంగుళిపై పైకెత్తిన 
మాధవుడు ఎక్కడకు వెళ్ళాడు? ఓ మయారములారా! ఓ హరిణములారా! ఓ 
గోవులారా! ఓ విహంగములారా! శ్యామసుందరుణ్ణి మిరు చూశారా? మా చిత్తచోరుడైన 
శ్రీకృష్ణుడు ఎక్కడ దాగాడో చెప్పుండి” అని అడుగసాగారు. 


అళ్ళమేధ ఖండము (21 


_ ఈవిధంగా (ప్రతివనములోను కృష్ణుణ్ణి గురించి అడిగిఅడిగి, కృష్ణనామ 
స్మరణ చేసి చేసి వారు కృష్ణమయంఅయ్యారు. కృష్ణ ప్రేమోన్మత్తులై కృష్ణ లిలలను 
గానం చేయసాగారు. ఆసమయంలో అకస్మాత్తుగా వారు యమునా తీరంలో 
శ్రీకృష్ణుని చరణ చిహ్నములను చూశారు. వజ్ర, ధ్వజ, అంకుశాది చిహ్నములతో 
కూడిన శ్రీపద చిహ్నములను బట్టి వారు క్రమంగా ముందుకు వెళ్ళారు. అప్పుడు 
వారు పరస్పరము “ఓ సఖులారా! మన కృష్ణుడు ఒంటరిగా వెళ్ళలేదు, తన 
ప్రేయతమమైన రాధను కూడా వెంట తీసికొని వెళ్ళాడు” అని అనుకొంటూ 
తాళవనంలో (ప్రవేశించారు. రాధాకృష్ణులు బృందావనం, గోవర్దనం, యమునాతటం, 
నందీశ్వర పర్వతం, రోహిణీ పర్వతం, పన్నెండు వనముల పుణ్యప్రదేశములలోను 
విహరించి మరల బృందావనంలోని వటవృక్షం నీడకు చేరుకున్నారు. అప్పుడు 
రాధ తాను సర్యోత్తమురాలనని భావించింది. గోపికలందరి కంటె తాను చక్కనిదాననని 
తలంచింది. అంతలోనే శ్రీకృష్ణుడు అంతర్జానమయ్యాడు. రాధకు అభిమానం దెబ్బతిన్నది. 
అహంకారం పటాపంచలయింది. ఆమె విరహార్తయె విలపించసాగింది. రాధాదేవి 
విలాపమును విని గోపికలందరూ వటవృక్షం దగ్గరకు వచ్చారు. యమునా జలములతో 
ఆమెకు సేదదీర్చి చందన చర్చ గావించారు. కృష్ణుడు అప్పుడే అంతర్జానమైన 
విషయం విని గోపికలంతా ఆశ్చర్యపడ్డారు. గోపికలందరూ అహంకారం విడిచిపెట్టి 
యమునా తీరానికి వెళ్లి ఆ పరమాత్ముణ్ణి ప్రసన్నం చేసికొనటం కోసం స్వామి 

౧ ల 
గుణకీర్తన చేయటం ఆరంభించారు. 


రాసక్రీడా సంపూర్తి 


గోపికలందరూ తదేక ధ్యాసతో, భక్తి పారవశ్యంతో ప్రార్థించేటప్పటికి 
శ్రికృష్ణపరమాత్ముడు వారి భక్తి చేత విశేషంగా ఆకర్షింపబడి వచ్చి వారి మధ్య 
నిలిచాడు. శ్రీకృష్ణుని మధుర మనోహరమైన వేణుగీతం విని రాధ మెల్లగా కనులు 
తెరచింది. అప్పుడు చంద్రానన రాధ చెంతకు వచ్చి కృష్ణపరమాత్నుడు కరుణాంతరంగుడై 
మరల విచ్చేసిన విషయం వివరించింది. రాధ ఆనందంతో శ్రీకృష్ణుని చేరింది. 


రాధా మాధవులు ఆవనంలో విహరింపసాగారు. గోపికలందరూ శ్రీకృష్ణుని 
చుట్టుముట్టటం మెరుపుతీగలు మేఘాన్ని చుట్టముట్టినట్టుగా ఉంది. అప్పుడు శ్రీ కృష్ణుడు 
ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క మాధవునిగా రూపుదాల్ళి విహరించాడు. యమునాతటంలో 


232 గర్గ భాగవతము - కృష్ణ కథాన్సుతను 


శ్రీకృష్ణుడు ఆసీనుడు కావటం కోసం గోపికలు తమ వస్రములతో ఆసనం 
తయారుచేశారు. గోపికల భక్తి తత్సరతను చూచి ప్రసన్నుడై మాధవుడు రాధాదేవితో 
సహా వచ్చి అక్కడ ఆసీనుడయ్యాడు. అప్పుడు భగవానుడు గోలోకములోని ' తన 
అద్భుతమైన రూపమును వారికి చూపించాడు. ఆదివ్యదర్శనమును పొంది గోపీకలందరూ 
బ్రహ్మానందము ననుభవించారు. ఆసమయంలో వారు తమ్ము తాము మరచిపోయారు. 
వారంతా ఆ పరమాత్ముని ఎదుట ఆనంద నృత్యం చేయటం ఆరంభించారు. 
కృష్ణపరమాత్ముడు కూడా వారి మధ్యకు వెళ్ళి మురళీగానం చేస్తూ నృత్యం చేయటం 
చూచి ముల్లోకములు మోహితములయ్యాయి. వివిధ వాద్యములు, కింకిణీ, కంకణ, 
నూపురముల నినాదములతో రాసమండలం తన్మయమై భాసించింది. సామంత 
బుతువులోని ఆ దీర్చ రాత్రి రాసవిలాసములోని ఆనందం వల్ల క్షణం వలె గడిచిపోయింది. 
శ్రీకృష్ణుడు నందగృహం చేరాడు. రాధ వృషభాను గృహం చేరింది. గోపికలు 
తమ తమ ఇళ్ళకు చేరుకున్నారు. (వ్రజంలో ఉన్న గోపకులకు ఈ రాసలీల 
వార్త కూడా తెలియలేదు. కారణం ఆ గోపాలకులకు తమ తమ గోపకాంతలు 
ఇంట్లో తమ దగ్గరనే ఉన్నట్టు అనిపించిది! 


(వ్రజం నుంచి (ప్రయాణం 


ఈవిధంగా శ్రీకృష్ణుడు ఆనందామృతం పంచిపెడుతూ ఎనిమిది రోజులు 
బృందావనంలో గడిపాడు. ఇక (ప్రయాణానికి సిద్దపడుతున్న కుమారుణ్ణి చూచి 
యశోద దుఃఖింపసాగింది. గోపికలు విలపింపసాగారు. రాధ ఆవేదనకు అంతులేదు. 
శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృష్ణుడుగా కన్పించి వారిని సాంత్స్వనపరచాడు. 


వాత్సల్యమూర్తియెన యశోదను చూచి కృష్ణుడు “అమ్మా! నీవు దు:ఖింపకు, 
యజ్ఞం పూర్తి కాగానే నేను వెంటనే ఇక్కడకు వస్తాను. అలా నీవు సమ్మతింపని 
పక్షంలో ధైర్యంగా ఉండటానికి పుత్రరూపంలో ఇక్కడనే ఉంటానని ఊరడించి 
రథం అధిరోహించి సేన సాగటానికి అనుజ్ఞనిచ్చాడు. అనిరుద్దాది యాదవ వీరులు 
వచ్చి బాప్పనేత్రాలతో నందునకు నమస్కరించి అశ్వముల నధిరోహించారు. 


శ్రీకృష్ణుడు నందాదులను చూచి “రేపు చైత్రమాసంలో ద్యారకలో జరగబోయే 
యజ్ఞానికి మిమ్మల్ని అందరిని పిలిపిస్తాను. ఓ గోపకులారా! మీరు నిత్యము 
గోకులంలో నేను గోపాలునిగా సంచరిస్తూ ఉండటం స్మరిస్తూ ఈ (వ్రజంలో 


అళ్వమేద ఖండము 233 


ఆనందంగా ఉండండి” అంటూ నిదానంగా ముందుకు ప్రయాణమయ్యాడు. నందాది 
గోపకులు కూడా శ్రీకృష్ణచరణాయత్రమైన చిత్తములను మరల్చుకొనలేక కష్టంపై 
గోకులంలో ప్రవేశించారు. ఇప్పుడు వ్రజంలోని గోపకులు గోపికలు తమ మనస్సులనిండా 
- ప్రేమనింపుకొని ఉన్న కారణంగా యోగులకు కూడా దుర్లభుడైన శ్రీకృష్ణుడు 
సదా తమ సమీపంలోనే కనిపింపసాగాడు! 


యజ్ఞాశ్యం యమునా నదిని దాటి అనేక దేశాల మీదుగా హస్తినాపురం 
చేరుకున్నది. అక్కడ విచిత్రవీర్యతనయుడైన ధృతరాష్టుడు రాజ్యం చేస్తున్నాడు. 
ఆతని కుమారుడైన దుర్యోధనుడు ఈ దివ్యాశ్యమును పట్టుకొని, ముఖఫలకంపై 
నున్న విషయమును చదివి యాదవులపై ఆ(గ్రహించి సమరసన్నాహాలు ఆరంభించాడు. 
శ్రీకృష్ణుడు సాంబుణ్ణి ముందు వెళ్లమని సూచించగా సాంబుడు సాత్యకి అక్రూరులతో 
ముందు వెళ్ళి కౌరవులు .యుద్ద సన్నద్దులై యుండటం చూచ తాను కూడా 
యాదవసేనను సమరానికి సమాయత్తం చేశాడు. ఇరుపక్షములవారికి పోరు తీవ్రంగా 
జరిగింది. కౌరవ యాదవ సంగ్రామ వృత్తాంతములను విని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి 
పిలిచి ఆలోచన అడిగాడు. అప్పుడు విదురుడు “మహారాజా! పూర్వం బలరాముడు 
ఆ(గ్రహించి హస్తినాపురమును పెకలించి గంగలో కలపటానికి సిద్దమయ్యాడు. 
ఇప్పుడు ఆబలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు వచ్చాడు. ఈయన సాక్షాత్తు 
పరమేశ్వరుడు. ఈయనతో పోరు సలపటం మనకు క్షేమం కాదు. వారి యాగాశ్వం 
వారికిచ్చి సత్కరించి పంపటం మంచిది” అని హితవు పలికాడు. ధృతరాష్ట్రుడు 
తన వారిని పిలిచి శ్రీకృష్ణుణ్ణి ఆదరించి, యాగాశ్వమునిచ్చి పంపవలసినదిగా 
ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు వారి ప్రవర్తనకు మెచ్చుకొని యాగాశ్యంతో యాదవులతో 
ముందుకు వెళ్ళాడు. 


అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమయ్యాడు. యాగాశ్వం ద్వైతవనంలో 
ప్రవేశించింది. అక్కడ పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. భీమసేనుడీ అశ్వం 
చూచి పట్టుకున్నాడు. తరువాత యాదవవీరులు భీమసేనుని, యుధిష్టిరుని గుర్తించి 
' సంతసించారు. ధర్మరాజు ఆనాడు వారి కందరికీ సూర్యదత్తమైన పాత్రనుంచి 
_ అక్షయపదార్థ్హములతో భోజనం సమకూర్చాడు. మరునాడు యాదవేశ్వరుల నందరినీ 
సాగనంపుతూ భీమసేనుడు సరస్వతీ నదీతీరం వరకు వచ్చాడు. తరువాత యజ్ఞాశ్యం 
_ కుంతలదెశం చేరింది. కుంతలాధిపతి చంద్రహాసుడు కృష్ణభక్తుడు. యజ్ఞాశ్యముఖ 


గర్గ భాగవతము - కృవ్ణ కథామృతము 
ఫలకము పైనున్న విషయం చదివి ఆతడు కృష్ణకుమారులను సందర్శించటానికై 
పూజాసామగ్రిని చేతపూని ఎదురు చూడసాగాడు. మంట్రియెన ఉద్దవుని వల్ల 
ఈ రాజు వృత్తాంతమంతా విని అనిరుద్దడాతని యెడల (ప్రసన్నుడై ఆరోజు 
సేనాసమేతంగా ఆతిథ్యం స్వీకరించి మరునాడు చంద్రహాసుని కూడా ద్వారకకు 
తమతో తీసికొని బయలుదేరాడు. మార్గమధ్యంలో సప్తవతీ నదిని దాటి యజ్ఞాశ్యం 
నారాయణ సరోవరం చేరింది. 


అప్పుడు ఫాల్గుణ మాసంవచ్చింది. చైత్రమాసంలో ఉ(గ్రసేనుడు అశ్వమేధ 
యజ్ఞం చేయవలసిఉంది. ఆవిషయం మనసులో పెట్టుకొని అనిరుద్దుడు ఉద్దవునితో 
“మహామంశ(తీ! మనం ఇంకా ఎవరెవరిని జయింపవలసి ఉన్నదీ తెలియజేస్తే అటువైపు 
ప్రయాణమై వెళదాము” అన్నాడు. ఉద్దవుడా మాటవిని ఇంకా మన చేత జయింప 
బడవలసిన రాజులు లేరు. మనము ద్యారకకు వెళదాము” అన్నాడు. అనిరుద్దుడు 
“ఓ అశ్చరాజమా! ద్యారకవైపు నీ గమనం కొనసాగించు” అని చెప్పాడు. వివేకంగల 
ఆ యాగాశ్చం ద్యారకవైపు ప్రయాణం కొనసాగించింది. 


ఆ సమయంలో కలహ(పియుడైన నారదమహర్షి వెళ్ళి ఇంద్రునితో ఈ 
యాగాశ్వమును హరించుమని చెప్పాడు. ఇం(ద్రుడందుకై భువికి దిగి వచ్చాడు. 
కాని శ్రీకృష్ణుని మాయ వల్ల మోహితుడై భూమిమీద ప్రళయకాలసము[ద్రము 
పొంగి వస్తున్నట్టుగా యాదవసేన వస్తూ ఉండటం చూచి ఇంద్రుడు భయపడి 
ఇం(ద్రలోకం వెళ్ళిపోయాడు. ద్యారకానగర సమీపం చేరటంతోటే ఉద్దవుణ్ణి పల్లకీలో 
ముందు పంపించారు. 


ఆ సమయంలో ద్యారకలోని పిండారక క్షేత్రంలో ఉగగ్రసీన మహారాజు 
ముని మండలి మధ్య ఆసీనుడై యున్నాడు. వసుదేవుడు, బలరాముడు, కృష్ణుడు, 
అనిరుద్దాదుల చేత యజ్ఞం రక్షింపబడుతున్నది. అప్పుడు ఉద్దవుడు వచ్చి సభాసదనంలో 
ఉ(గ్రసేనునితో శ్రీకృష్ణపరమాత్ముని అనుగ్రహం వల్ల అనిరుద్దుడు భూమండలంలోని 
రాజుల నందరినీ ఏవిధంగా జయించినదీ వివరించి, యాగాశ్యసహితుడై అనిరుద్దాది 
వీరులు వస్తున్న వార్తను తెలియజేశాడు. 


ఉగసేనుని అనుజ్ఞతో యాదవులందరూ వేడుకగా అనిరుద్దుణ్ణి ఆహ్యానించటానికి 
ఊరి పొలిమేరలలోకి వెళ్ళారు. మంగళ వాద్యఘోష మిన్నుముట్టింది. రుక్మిణి 


అశ్వమేధ ఖండము 


సత్యభామ మున్నగువారు పల్లకీలలో బయలుదేరారు. విప్రకాంతలు గంధపుష్పాక్షతలు 
పూని నిలిచారు. శంఖ, దుందుభుల నినాదములు వేదఘోషతో మేళవింపగా 
ఒక గజరాజును ముందుంచుకొని నేను (గరగ్గమహర్షి) ఎదురువెళ్ళాను. అనిరుద్దునితో 
పాటు వచ్చిన రాజన్యులందరూ బలరామకృష్ణులకు అభివాదములు గావించారు. 
అనిరుద్దుణ్ణి ఏనుగుపై కూర్చొనబెట్టి వేడుకగా నగరంలోనికి తీసికొనివచ్చారు. అందరూ 
ద్యారకానగర శోభను తిలకిస్తూ పిండారక తీర్థం చేరుకున్నారు. అక్కడ యజ్ఞదీక్షలో 
ఉన్న ఉ(గ్రసేనుణ్లీ చూచి అందరూ ప్రణామం చేశారు. అనిరుద్దునితో పాటు 
వచ్చిన ఇంద్రనీలుడు, హేమాంగదుడు, బిందుడు, చంద్రహాసుడు, భీష్ముడు ఉగ్రసేనునకు 
అభివాదములొ నర్సారు. ఉ[గ్రసేనుడు ఆవీరుల్ని యథోచితంగా ఆదరించాడు. భీష్ముణ్ణి 
దగ్గరకు తీసికొని ఆలింగనం చేసుకున్నాడు. దేవకి, రోహిణి, రుక్మిణి, రుక్మవతి 
మొదలైన స్రీలు అనురుద్దుణ్లి అక్కున జేర్చుకున్నారు. సురూప, రోచన, ఉష 
మొదలైన వారు చాలా సంతోషించారు. దుర్యోధనుని కుమార్తెయెన లక్షణ సాంబుని 
గూర్చిన ప్రశంస విని ప్రమోదం పొందింది. అనిరుద్దుని రాకవల్ల ద్వారకానగరం 
లోని (ప్రతి ఇంటా ఆనందం పొంగిపొరలింది. 





అశ్వమేధ యజ్ఞానికి రమ్మని శ్రీకృష్ణుడు వర్తమానం చేయటం వల్ల నందాదులు, 
వృషభాను, శ్రీదామాదులైన గోపకులంతా విచ్చేశారు. యశోద, రాధ, వ్రజబాలలు 
పల్లకీలపై, రథములపై ద్వారకకు చేరుకున్నారు. దేవతలు, గంధర్వులు, అప్పరలు 
శ్రీకృష్ణ దర్శనలాలసలై ద్వారకకు వచ్చారు. పృథివి గోరూపం ధరించి గోవులతో 
 విచ్చేసింది. హిమవంతుడు, వటవృక్షం, సముద్రుడు, గంగానది, ప్రయాగ, పుష్కరతీర్థములు 
యజ్ఞ్‌త్సవం చూడటానికి వచ్చినాయి. శ్రీకృష్ణుని పిలుపుపై వ్రజమండలం కూడా 
వచ్చింది. ఆ యజ్ఞశాలలో శ్రీకృష్ణుని సంకల్పం వల్ల _ అనిరుద్దుడు మూడు 
రూపములతో చం(ద్రుడుగా, (బ్రహ్మగా, అనిరుద్దుడుగా కనిపింపసాగాడు. ఈ దృశ్యం 
చూచి దేవతలు, యాదవులు, రాజన్యులు ఆశ్చర్యపడ్డారు. 


కృష్ణలిల 
వ్యాసమహర్షి ఉ(గసీన మహారాజు అచట ఆసీనులైన యాదవరాజులను, 


విప్రవర్యులను చూచి “మీలో డెబ్బైనాలుగు మంది దంపతులు గోమతీనదికి వెళ్ళి 
ఆ పుణ్యజలములను తీసికొనిరండి. అదితి కశ్యపులు, అరుంధతీ వసిష్టులు, కృపీ 


గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 


ద్రోణాచార్యులు, అనసూయా అ(త్రిమహర్షులు, రుక్మిణీకృష్ణులు, రేవతీ బలరాములతో 
కలిసి మిగిలిన దంపతులు వెళ్ళిరండి” అని పలికారు. ఆమాటలనువిని యాదవదంపతులు, 
విప్రదంపతులు కలశములను చేతపట్టి గోమతీనదికి బయలుదేరారు. 
అందరికన్నముందుగా రుక్క్మిణీకృష్ణులు వెళ్ళటం చూచిన కలహ (ప్రియుడైన నారదమహర్షికి 
ఒక ఉపాయం తోచింది. వెంటనే నారదమహర్షి సత్యభామ మందిరమునకు వెళ్ళాడు. 
ఆసమయంలో ఆమె ఒంటరిగా ఉన్నది. ఆమె నారదమహర్షిని ఆహ్వానించి ఆయన 
వచ్చిన కారణమును. అడిగింది. అప్పుడు నారదుడు సత్యభామతో “శ్రీకృష్ణుడు 
రుక్కిణీదేవితో గోమతీనదీ జలములను తీసికొని రావటానికి వెళ్ళాడు. శ్రీకృష్ణునితో 
వెళ్ళవలసినదినీవు గదా. నీకెంత అనాదరం కలిగింది! స్వర్గం నుంచి పారిజాతము 
నివల్లనే కదా వచ్చింది! స్యమంతకమణి తెచ్చింది నీవుకదా! నిన్ను గాక శ్రీకృష్ణుడు 
రుక్మిణిని తనతో తీసికొని వెళ్లటమా!” అన్నాడు. ఈమాటలను విని న. 
కుపితురాలై దు:ఖింపసాగింది. 


ఆసమయంలో శ్రీకృష్ణునకు నారదుని ఉపాయం అర్ధమయింది. వెంటనే 
పరమాత్ముడు రెండు రూపాలను ధరించాడు. ఒకరూపం రుక్మిణితో వెళ్ళింది. 
ఒక రూపం సత్యభామ దగ్గరకు వచ్చింది. కృష్ణుడు వస్తూనే “నేను గోమతికి 
వెళ్ళటం మానుకున్నాను. బలరాముడు భార్యతో వెళ్ళాడు. నాకు ఆకలిగా ఉన్నదని 
నిదగ్గరకు వచ్చాను” అన్నాడు. వెంటనే నారదుడు అక్కడ నుంచి బయటపడి 
జాంబవతి మందిరమునకు వెళ్ళి ఇలాగే చెప్పాడు. ఆమె ఒకటే నవ్వుతూ “ఓ 
మునివరా! అబద్దాలు ఎందుకు చెప్తారు. ఆయన ఇప్పుడే భోజనం చేసి లోపల 
పవ్వళించారు” అని పలికింది. నారదునకు అర్థంకాక బయటకు వచ్చి మి(త్రవింద 
దగ్గరకు వెళ్ళి కూడా ఇలాగే పలికాడు. ఆమె “మహాత్మా! కృష్ణపరమాత్మునకు 
మేమంతా సమానమే. ఆయన విడిచిపెట్టి వెళితే ఎవరూ (బ్రతికిఉండరు. శ్రీకృష్ణుడు 
నాఇంట్లానే కూర్చొని మనుమలతో ఆడుకుంటున్నారు” అన్నది. నారదుడు ఆవిధంగా 
ఏ పట్టమహిషి ఇంటికి వెళ్ళినా కృష్ణుడు తమతోనే ఉంటున్నాడని ఎవరికివారు 
పలుకసాగారు. 


అప్పుడు నారదుడు మెల్లగా రాధ నివాసానికి వెళ్ళాడు. తీరా చూస్తే 
అక్కడ _కృష్ణపరమాత్ముడు రాధతో, గోపికలతో చదరంగమాడుతున్నాడు. ఇక 
నారదుడు అక్కడ నుంచి బయలుదేరబోతుంటే కృష్ణుడు నారదుణ్ణి కూర్చొనబెట్టి 


అళ్వమేద ఖండము (237 
“మహర్షీ ! మరల ఎక్కడకు బయలుదేరుతున్నారు. మోహవశులై వ్యర్థంగా ఎందుకు 
తిరుగుతారు? నేను ప్రతి సతి ఇంట్లోను మిమ్మల్ని చూశాను. మీ భయంతోనే 
నేను అనేక రూపాలను ధరించవలసివచ్చింది” అని వచించాడు. అప్పుడు నారదమహర్షి 
నిశ్శబ్దంగా వెళ్ళి యజ్ఞశాలలో ఆసీనుడయ్యాడు. 


అక్కడ శ్రీకృష్ణుడు, యాదవథ్రేష్టులు, విప్రవర్యులు సతీసమేతంగా గోమతీనదీ 
దగ్గరకు చేరుకున్నారు. ఆ పుణ్య'స్రీలు విధి పూర్వకంగా గోమతీనది నీటితో 
బిందెలను నింపారు. కాని సుకుమారులు కావటం వల్ల వారు ఆ బిందెలను 
పైకి ఎత్తలేక పోయారు. అప్పుడు వారంతా శ్రీ కృష్ణుణ్ణి హృదయపూర్వకంగా స్మరించేసరికి 
ఆ బిందెలు తేలికగా అనిపించాయి. వారందరూ జలపాత్రలు ధరించి తమ 
పతులతో యజ్ఞమంటపానికి తిరిగి వచ్చారు. 


ఉ(గ్రసేనుడు వచ్చిన బంధుజనులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పురమాయిస్తూ 
శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఉ(గ్రసేనునితో “ఇంద్రప్రస్థంలో 
నేను బ్రాహ్మణుల కాళ్ళు కడిగాను. ఇక్కడ కూడా అదే పని చెస్తాను" అని 
సాక్షాత్తు పరమాత్ముడు తపస్వులకు, మునులకు కాళ్ళు కడిగి, నూతన' వస్త్రములను, 
చందనాది వస్తువులను సమర్పించాడు. 


' శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల అశ్వమేధయాగం ఎటువంటి ఆక్షేపణ లేకుండగా 
పరిసమాప్రమయింది. ఉగ్రసేన మహారాజు యజ్ఞమునకు వచ్చిన ఆబాలగోపాలమునకు 
విరివిగా దానధర్మాలు చేశాడు. అప్పుడు శ్రీ కృష్ణపరమాత్ముడు ఉ(గ్రసేనునితో “మహారాజా! 
అందరకూ అన్నీ ఇచ్చావు. నాకేమి ఇవ్వలేదేమిటి?” అని అన్నాడు. అప్పుడు 
ఉగసేనుడు “జగదీశ్వరా! నేను చేసిన రాజసూయ, అశ్యమేధ యజ్ఞముల పుణ్యం 
నీకు సమర్పిస్తున్నాను” అని హృదయపూర్వకంగా (పేమ విహ్యలుడై పలికాడు. 
దేవతలు వారిపై పూలవాన కురిపించారు. 


ఉగ్రసీనునకు కంసాది పుత్రులను చూపుట : 


ఒకరోజున శ్రీకృష్ణపరమాత్యుడు సుధర్మ పీఠంపై కూర్చొని ఉన్నప్పుడు 
. ఉగసేనుని కంసాది మృతపుత్రులను పిలిపించాడు. వారు వైకుంఠలోకం నుంచి 
వచ్చి అక్కడ నిలిచారు. ఉగ్రసనుడు రాణి రుచిమతితో పాటు తన తొమ్మిది 
మంది కుమారులను తనివితీర చూశాడు. వారందరూ చతుర్భుజ రూపులై కృష్ణుని 


(239 గర్గ భాగవతము - కృష్ణ కథామృతము 
ఆకారంతో విలసిల్లుతున్నారు. వారిని చూచి శ్రీకృష్ణుడు “మిమ్మల్ని చూడటానికి 
మీ తల్లిదండ్రులు ఉత్కంఠతో ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళండి” అన్నాడు. 
అప్పుడు కంసుడు, న్యగ్రోధుడు మున్నగువారు “ఓ పరమాత్మా! నీమాయలోపడి 
పరిభ్రమిస్తూ ఇప్పటివరకు ఎందరినో తల్లిదండ్రులను చూశాము. వాస్తవంగా శ్రీహరి 
ఒక్కడే జీవకోటి కంతటికి మూల కారణుడు. అందువల్ల నీవు తప్పు మిగిలిన 
వారెవ్వరూ మాకు తెలియదు. నిన్ను, బలరాముణ్ణి పూర్వం చూశాము. మేము 
వైకుంఠం వెళ్ళిన తరువాత ప్రద్యుమ్న అనిరుద్దులు జన్మించారు. వారిని మేము 
చూడలేదు. నీ చతుర్వ్యూహ రూపం చూడటం కోసమే మేము ఇప్పుడు వచ్చాము. 
శ్రీకృష్ణ బలరామ, (ప్రద్యుమ్న, అనిరుద్దులారా! మూఢులమైన మా అపరాధములను 
క్షమించండి” అని వారికి ప్రణామములు చేసి అందరూ చూస్తుండగానే వారు 
వైకుంఠమునకు వెళ్ళారు. ఈదృశ్యం చూచి రుచిమతీ ఉ(గ్రసేనులు చాలా ఆశ్చర్యపడ్డారు. 
తరువాత ఉ(గ్రసేనుడు పుత్రవాంఛను వదిలి శ్రీకృష్ణుని దయవల్ల సమస్త విశ్వము 
మనోమయము అని (గ్రహించాడు. 


కృష్ణ సహస్రనామములు 


ఒకరోజున ఉగ్రసేనుడు వ్యాసమహర్షితో “మహాత్మా! ఐహిక సుఖములను 
పరిత్యజించి పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణప రమాత్ముణ్ణి ఏవిధంగా భబించాలి?” 
' అని అడిగాడు. అందుకు వ్యాసమహర్షి “మహారాజా! వెన నిత్యము రాధాకృష్ణుల 
సహ(్రనామములను ఏకా[గ్రచిత్తంతో పఠించు. అదే సరిమైన మార్గము” అన్నాడు. 
ఆమాటకు ఉగ్రసేనుడు “కురుక్షేత్రంలో ఒక శిబిరంలో ఒకనాడు నారదమహర్షి 
చెప్పుగా రాధా సహస్రనామములు విన్నాను. కాని ఇప్పటి వరకు కృష్ణ సహస్రనామములు 
విననేలేదు” అని అనగా వ్యాసమహర్షి ఉగ్రసే నునితో “మహారాజా! కృష్ణ సహ(సప్రనామములను 
కృష్ణపరమాత్ముడే స్వయంగా రాధకు చెప్పాడు. శ్రీకృష్ణుడు రాధతో - రాధా! 
ఈ సహ(స్రనామములు రహస్యమైనవి. ఇని మోక్షదాయకములు, కల్యాణ కారకములు, 
పురుషార్థ ప్రదాయకములు. ఇవి సాక్షాత్తు నా స్వరూపము. వీటిని పఠించిన 
వారు నా రూపమును పొందగలరు. అందువల్ల వీటిని ఉత్తములకు మాత్రమే 
తెలియపరచాలి. 


కృష్ణసహ(సప్రనామములను ఆరంభించే ముందు చేతిలోకి నీటిని తీసికొని 


అళ్వమేధ ఖండము 
“ఓం శ్రీకృష్ణ సహస్రనామ స్తోత్ర మంత్రములకు నారాయణుడు బుషి ఛందము 
భుజంగప్రయాతము, దేవత శ్రీకృష్ణుడు, వాసుదేవుడు బీజము, రాధ శక్తి, మన్మథుడు 
కీలకము, శ్రీ పూర్ణ పరబ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్ముని భక్తితో జన్మము సఫలం 
చేసికొనటం కోసం ఈ జపము వినియోగమగుగాక!” అని పలికి నీటిని ఒక 
పాత్రలో విడిచిపెట్టాలి. 


ధ్యానం 
శిభిముకుట విశేషం నీల పద్మాంగ దేశం విధుముఖకృత కేశం కౌస్తుభాపీత వేశమ్‌ 


మధుర రవ కలేశం శం భజే భ్రాతృశేషం వ్రజజన వనితేశం మాధవం రాధికేశం! 


హరి ర్లేవకీనందన: కంసహంతా పరాత్మాచ పీతాంబర: పూర్ణదేవ: 
రమేశస్తు కృష్ణ: పరేశ: పురాణ: సురేశో2చ్యుతో వాసుదేవశ్చ దేవ: 


ధరాభారహర్తా కృతీ రాధికేశ: పరో భూవరో దివ్యగోలోకనాథ: 
సుదామ్నస్తథా రాధికాశాపహేతుర్భణీ మానినీమానదో దివ్యలోక: 


లసద్దోపవేషో హ్యజో రాధికాత్మా చలత్కుండల: కుంతలీ కుంతలగస్రక్‌ 
రథస్థ: కదా రాధయా దివ్యరత్న: సుధాసౌధ భూచారణో దివ్యవాసా: 


కదా బృందకారణ్యచారీ స్వలోకే మహారత్నసింహాసనస్థ: ప్రశాంత: 
మహా హంసభై శ్చామరై ర్వీజ్యమాన శృలచ్చత్రముక్తావలీ శొభమాన: 


సుఖీ కోటికందర్భలీలాభిరామ: కృణన్నూపురాలంకృతాం(ఘి: శుభాం: 
సుజానుశ్ళ రంభాశుభోరుః కృశాంగ: ్రతాపీ భుశుండా సుదోర్షండ ఖండ: 


జపాపుష్పహస్తశ్చ శాతోదరశ్రీ ర్మహాపద్మ వక్షస్థల శృంద్రహాస: 
లసత్‌ కుందదంతళశ్చ బింబాధరశ్రీ: శరత్‌పద్మనేత: కిరీటోజ్ఞ్యులాభ: 


. సఖీకోటిభిర్వర్తమానో నికుంజే (ప్రియారాధయా రాససక్తో నవాంగ: 
ధరాబ్రహ్మరుద్రాదిభి: ప్రార్థిత: సద్దరాభార దూరీకృతేర్ణం (ప్రజాత: 


గళ్ల భాగవతము - కృష్ణ కథామృతము 
యదు ర్రేవకీ సౌఖ్యదో బంధన చ్చిత్‌సశేషో విభుర్యోగమాయీచ విష్ణు: 
వ్రజే నందపుత్రో యశోదాసుతాఖ్యో మహాసౌఖ్యదో బాలరూప: శుభాంగ: 


తథా పుతనామోక్షద: శ్యామరూపో దయాలు స్వనోభంజన: పల్లవాంఘి: 
తృణావర్తసంహారకారీచ గోపో యశోదాయశో విశ్వరూప (ప్రదర్శీ 


తథా గర్గదిష్టశ్లు భాగ్యోదయశ్రీ: లసద్వాలకేళి: సరామ: సువాచ:' 
కృణన్నూపురై: శబ్దయు(గ్రింగమాణస్తథా  జానుహస్తై: వ్రజేశాంగణేవా 


దధిస్సృక్‌చ హైయంగవీదుగ్రభోక్తా దధిస్తేయకృత్‌ దుగ్ధ భుగ్భాండభేతా 
మృదం భుక్తవాన్‌ గోపజో విశ్వరూప: (ప్రచండాంశు చండప్రభామండితాంగ: 


యశోదాకరై రృంధనం ప్రాప్త ఆద్యో మణిగ్రీవ ముక్తిప్రదో దామబద్ద: 
కదా నృత్యమానో వ్రజే గోపికాభి: కదా నందసన్నందకై ర్థాల్యమాన: 


కదా గోపనందాంక గోపాలరూపీ కళిందాంగజా కూలగో వర్తమాన: 
ఘనై: మారుతై శ్చిన్నభాండీరదేశే గృహీతో వరో రాధయా నందహస్తాత్‌ 


నికుంజేచ గోలోకలోకాగతేపి మహారత్నసంఘై: కదంబావృతే 2పి 
తథా (బ్రహ్మణా రాధికా సద్వివాహే ప్రతిష్టాంగత: పూజిత: సామమంత్రై: 


రసీ రాసయుక్‌మాలతీనాం వనేపి ప్రియారాధయా రాధికార్థం రమేశః 
ధారానాథ ఆనందద: శ్రీనికేతో వనేశో ధనీ సుందరో గోపికేశు 


కదా రాధయా ప్రాపితో నందగేహే యశోదా కరైర్దాలితో మందహాస: 
భయీ క్యాపి బృందారకారణ్యవాసీ మహామందిరే వాసకృత్‌ దేవపూజ్య: 


వనే వత్సచారీ మహావత్సహారి బకారి: సురై: పూజితో2ఘారి నామా 
వనే వత్సకృత్‌ గోపకృత్‌ గోపవేషు కదా (బ్రహ్మణా సంస్తుత: పద్మనాభ: 


ఆళ్వమేధ ఖండము 


విహారీ తథా తాలభుగ్గేనుకారీ సదా రక్షకో గోవిషార్తిప్రణాశీ 
కళిందాంగజూకూలగ: కాళియస్యదమీ నృత్యకారీ ఫణేష్వ ప్రసిద్ద: 


సలిల: శమీ జ్ఞానద: కామపూరస్తథా గోపయుగోప ఆనందకారీ 
స్థిరీ హ్యాగ్సిభుక్‌ పాలకో బాలలీల: సురాగశ్య వంశీధర: పుష్పశీల: 


ప్రలంబ ్రభానాశకో గౌరవర్లో బలో రోహిణీజశ్ళు రామశ్ళ శేష 
బలీ పద్మనేత్రశ్చ కృష్ణాగ్రజళ్చ ధరేశ: ఫణీశస్తు నీలాంబరాభ: 


మహా సౌఖ్యదో హ్యాగ్నిహార వ్రజేశు శర్మర్లీష్మ వర్దాకర: కృష్ణవర్లః 
వ్రజే గోపికాపూజితశ్చీరహర్హా కదంబే స్థితశ్చీరద: సుందరీశ; 


క్షుధానాశకృద్యజ్ఞపత్నీ మనస్పుక్‌ కృపాకారక: కేళికర్తా౭వనిశ; 
(వ్రజే శక్రయాగప్రణాశీ మితాశీ శునాసీర మోహటప్రదో బాలరూపీ 


గిరే: పూజకో నందపుత్రో హ్యగధ్ర: కృపాకృచ్చ గోవర్ణనోద్దారినామా 
తథా వాతవర్గాహరో రక్షకశ్ళ (వ్రజాధీశ గోపాంగనా శంకిత: సన్‌ 


అగేంద్రోపరి శోక్రపూజ్య: స్తుత: (ప్రాజ్‌మృషాశిక్షకో దేవగోవిందనామా 
(వ్రజాధీశ రక్షాకర: పాశిపూజో2నుజై: గోపజై: దివ్యవైకుంఠదర్శీ 


చలచ్చారువంశీక్షణ: కామినీశో (వ్రజే కామినీమోహద: కామరూప: 
రసాక్షో రసీ రాసకృద్రాధికేశో మహామోహదో మానినీమానహారీ 


విహారీ వరో మానహృద్రాధికాంగో ధరాద్వీపగ: ఖండచారీ వనస్థ: 
పయో హ్యష్టవ(కర్షి (ద్రష్టా సరాధో మహామోక్షద: పద్మహారీ ప్రియార్ధ: 


వటస్థ: సురశ్చందనాక్త: ప్రసక్తో (వ్రజం హ్యాగతో రాధయా మోహినీషు 
మహామోహకృత్‌ గోపికాగీతకీర్తీ రథస్థ: పటీ దుఃభితాకామినీశ: 


గర భాగవతము - కృష్ణ కథామృతము 
వనే గోపికా త్యాగకృత్‌ పాదచిహ్నప్రదర్శీ కళాకారక: కామమోహీ 
వశీ గోపీకామధ్యగ: ప్పేశవాచ: ప్రియా ప్రీతికృ[ద్రాసరక్త: కలేశః 


రసారక్తచితో హ్యనంతస్వరూప: (ప్రజా సంవృతో వల్లవీమధ్య సంస్థ: 
సుబాహు: సుపాద: సువేశః సుకేశో (వ్రజేశ: సభావల్తభేశ: సుదేశః 


క్యణత్‌ కింకిణీజాలభృత్‌ నూపురాఢ్యో అసత్‌ కంకణో హ్యంగదీ హారభార: 
కిరీటీ చలత్కుండల శాంగులీయస్సురత్‌ కౌస్తుభో మాలతీమండితాంగ: 


మహానృత్య కృద్రాసరంగః కళాఢ్యశ్చలత్‌హారభో భామినీ నృత్యయుక్తః 
కళిందాంగజా కేళికృత్‌ కుంకుమశ్రీ: సురై: నాయికానాయకై: గీయమాన: 


సుఖాఢ్యస్తు రాధాపతి: పూర్ణబోధ: కటాక్షస్మితీ వల్లితభ్రూవిలాస: 
సురమ్యోళిభి: కుంతలాలోల కేశ: స్పురత్‌ బర్హ కుంద(స్రజా చారువేష: 


మహాసర్పతో నందరక్షా పరాంఘీ: సదా మోక్షద: శంఖచూడ (ప్రణాశీ 
ప్రజారక్షకో గోపికా గీయమాన: కకుద్మీ (ప్రణాశప్రయాస: సురేజ్య: 


కలి: (క్రోథకృత్‌ కంసమంత్రోపదేష్టా తథా2(క్రూర మం(త్రోపదేశీ సురార్థ: 
బలీ కేశిహా పుష్పవర్సొ2మల శ్రీస్తథా నారదాద్దర్శితో వ్యోమహంతా 


తథాక్రూర సేవాపర: సర్వదర్శీ (వ్రజే గోపికామోహద: కూలవర్తీ 
సతీ రాధికాబోధద: స్వప్నకర్తా విలాస మహామోహనాశీ స్వబోధ: 


వ్రజే శాపతస్యక్తరాధాసకాశో మహోమోహదావాన్నిదగ్ట: పతిశ్ళ 
సఖీ బంధనాన్‌ మోచితా[క్రూర ఆరాత్సఖీ కంకణై స్తాడితా[క్రూరరక్షీ 


రథస్థో |వ్రజే రాధయా కృష్ణచంద్ర: సుగుప్తో గమీ గోపకైశ్చారులీల: 
జలే౫క్రూర సందర్శితో దివ్యరూపో దిదృక్షు: పురీ మోహినీచిత్తమోహీ 


అళ్ళ్వమేధ ఖండము 
తథా రంగకారప్రణాశీ సువసస్త: (్రజీ వాయక్రీతికృన్మాలిపూజ్య: 
మహాకీర్తిదశ్సాపి కుబ్బావినోదీ స్సురచ్చండ కోదండ రుగ్నప్రచండ: 


భటార్తిప్రద: కంసదుస్వప్నకారీ మహామల్లవేష: కరీంద్రప్రహారీ 
మహామాత్యహా రంగభూమిప్రవేశీ రసాఢ్యో యశ: (స్ర్రుక్‌బలీ వాక్సటుశ్రీ: 


మహామల్లహా యుద్దకృత్‌ (స్రీవచోర్భీ ధరానాయక: కంసహంతాయదు:ప్రాక్‌ 
సదా పూజితో హ్యు(గ్రసేన (ప్రసిద్దో ధరారాజ్యదో యాదవైర్మండితాంగ: 


గురో: పుత్రదో (బ్రహ్మవిద్‌ (బ్రహ్మపాఠీ మహాశంఖహా దండధృక్‌ పూజ్యఏవ 
వ్రజే: ఉద్దవ(పేషితో గోపమోహీ యశోదాఘ్సుణీ గోపికాజ్ఞానదేశీ 


సదా స్నేహకృత్‌ కుబ్బయా పూజితాంగస్తథా2క్రూరగేహంగమీ మం(త్రవేత్తా 
తథా పాండవ (ప్రేషితా2క్రూర ఏవసుఖీ సర్వదర్శీ నృపానందకారీ . 


మహాక్షౌహిణీహా జరాసంధమానీ నృపో. ద్యారకాకారకో మోక్షకర్తా 
రణీ సార్వభౌమస్తుతో జ్ఞానదాతా జరాసంధ సంకల్పకృద్దావదంఘి: 


నగాదుత్సతత్‌ ద్వారికామధ్యవర్తీ తథా రేవతీభూషణ స్తాలచిహ్న: 
యదూ రుక్మిణీహారకశ్చైద్య వేద్యస్తథా రుక్మిరూప(ప్రణాశీ సుఖాశీ 


అనంతశ్ళ మారశ్ళ కార్లిశ్ళ కామో మనోజస్తథా శంబరారీ రతీశ; 
రథీ మన్మథో మీనకేతు: శరీ చ స్మరో దర్పకో మానహా పంచబాణ: 


ప్రీయ: సత్యభామాపతిర్యాదవేశో2థ సత్రాజిత (పేమపూర: (ప్రహాస: 
మహారత్నదో జాంబవద్యుద్దకారీ మమాచ(క్రధృక్‌ ఖంగధ్న(గ్రామసంధి: 


విహారస్థిత: పాండవ (్రేమకారీ కళిందాంగజామోహన: ఖాండవార్ధీ 
సఖా ఫాల్గుణప్రీతికృన్నగ్రకర్తా తథా మిత్రవిందాపతి: (క్రీడనార్టీ 


గర్గ భాగవతము -.కృన్ణ కథామ్చుతము 


గ 
డై 
p> 


ర గోజిత: సప్రరూపో2థ సత్యాపతి: పారిబర్హీయధేష్ట: 
నృపై: సంవృతశ్చాపి భ[ద్రాపతిస్తు విలాసీ మధోర్మానినీశో జనేశ: 


శునాసీర మోహావృత: సత్యభార్య: సతాక్ష్యో మురారి: పురీసంఘభేత్తా 
సువీరు శిరః భాండనో దైత్యనాళీ శరీ భౌమహా చండవేగ: పుర: 
ధరా సంస్తుత: కుండలచ్చ(త్రహర్తా మహారత్నయూక్‌ రాజకన్యాభిరామ: 
శచీ పూజిత: శక్రజిత్‌ మానహర్తా తథా _పారిజాతోపహారీ రమేశః 


గృహీ చామరై: శోభితో భిష్మకన్యా పతిర్హాస్య కృత్‌ మానినీమానకారీ 


తథా రుక్మిణీ వాక్సటు: సేమగేహ: సతీమోహన: కామదేవాపరత్రీ: 


సుదేష్ట: సుచారస్తథా చారుదేష్టోఇపరశ్చారుదేహో బలీచారుగుప్త: 
సుతీ భద్రచారుస్తథా చారుచంద్రో విచారుశ్చ్ళ చారూరథీ పుత్రరూప: 


సుభాను: ్రభానుస్తథా చంద్రభాను: . బృహద్భాను రేవాష్టభానుశ్చ సాంబ: 
సుమిత్ర: క్రతుశ్సిత్రకేతుస్తు ఏరో2శ్వసేనో వృషశ్చిత్రగు శృంద్రబింబ: 


విశంకుర్వసుశ్ళ (శ్రుతోభద్ర ఏక: సుబాహు: వృష: పూర్ణమాసస్తు సోమ: 
వర: శాంతిరేవ ప్రఘోషో౭థ సింహో బలోహ్యూర్ష్యగోవర్రనోన్నాద ఏవ 


మహాశో వృక: పావనో వహ్నిమిత్ర: క్షధిర్హర్షకశ్సానిలో 2మిత్రజిచ్చ 
సుభద్రో జయ: సత్యకో వామ ఆయుర్యదు: కోటిశ: పుత్రపౌత్రప్రసిద్ద: 


హలీ దండధృక్‌ రుక్మిహా చానిరుద్దస్తథా రాజభిర్హాస్యగోద్యూతకర్తా 
మధు[ర్రహ్మసూర్చాణపుత్రీపతిశ్చ మహాసుందర: కామపు(త్రో బలీశ: 


 మహాదైత్యసం(గ్రామకృద్యాదవేశ: పురీభంజనో భూతసం(త్రాసకారీ 
మృధీ రుద్రజిత్‌ రుద్రమోహీ మృధార్టీ తథా స్కందజిత్క్యూపకర్ల ప్రహారీ 


అళ్ళుమేధ ఖండము 
ధనుర్భంజనో బాణమానప్రహారీ జ్వరోత్పత్తికృత్‌ సంస్తుతస్తుజ్వరేణ 
భుజాభేదకృద్భాణ సంత్రాసకర్తా మృడ(ప్రస్తుతో యుద్దకృత్‌ భూమిభర్తా 


నృగం ముక్తిదో జ్ఞానదో యాదవానాం రథస్టో [వ్రజప్రేమపో గోపముఖ్యః 
మహా సుందరీ (క్రీడితః పుష్పమాలీ కళిందాంగజా భేదనః సీరపాణిః 


మహాదంభిహా పౌం(డ్రమానప్రహారీ శిరశ్టేదకః కాశిరాజప్రణాశీ 
మహాక్షౌహిణీ ధ్యంసకృత్‌ చక్రహస్త: పురీదీపకో రాక్షసీనాశకర్తా 


అనంతో మహీధ్ర:ఫణీ వానరారి: స్ప్సురద్దారవర్ణో మహాపద్మనేత్ర: 
కురు[గ్రామతిర్యగ్గతో గౌరవార్హ: స్తుత: కౌరవై: పారిబర్హీ ససాంబ: 


మహావైభవో ద్యారకేశో హ్యనేకశ్చలన్నారద: శ్రీప్రభాదర్శకస్తు 
మహర్షిస్తుతో (బ్రహ్మదేవ: పురాణ: సదా షోడశస్ర్తీసహ॥ప్రస్థితశ్ళ 


గృహీ లోకరక్షాపరో లోకరీతి: (ప్రభు: ఉ(గ్రసేనావృతోదుర్గయుక్త: 
తథా రాజదూతస్తతో బంధభేత్తాస్టీతో నారద(ప్రస్తుత: పాండవార్టీ 


నృపైర్మం(త్రకృత్‌ యుద్దవట్రతిపూర్ణో వృత: పుత్రపొత్రై: కురుగ్రామగంతా 
ఘృణీ ధర్మరాజస్తుతో భీమయుక్త: పరానందదో మంశత్రకృద్దర్మజేన 


దిశాజిద్బలీ రాజసూయార్థకారీ జరాసంధహా భీమసేనస్వరూప: 
తథా విప్రరూపో గదాయుద్దకర్తా కృపాళు: మహాబంధనళ్ళేదకారీ 


. నృపై: సంస్తుతో హ్యాగతో ధర్మగేహం ద్విజై: సంవృతో యజ్ఞసంభారకర్తా 
జనై: పూజితశ్రై: యదుర్వాక్‌ క్షమశ్ళ మహామోక్షదో?౫రే: శిరశ్చేదకారీ 


మహాయజ్ఞశోభాకరశ్చ(క్రవర్తీ నృపానందకారీ విహారీ సుహారీ 
సభా సంవృతో మానహృత్‌ కౌరవస్యతథా శాల్వసంహారకో యానహంతా 


rE గర భాగవతము - కష్ణ కథామృతము 
సభోజశళ్ళ వృష్టి ర్మఢు: శూరసేనో దశార్హో  యదుహ్యాంధకో లోకజిచ్చ 
ద్యుమన్మానహా వర్మధృగ్టివ్యశ్తై స్వబోధ:. సదారక్షకో దైత్యహంతా 


తథాదంతవక్షప్రణాశీ గదా ధృగ్టగత్తీర్ణయాత్రాకర: పద్మహార: 
కుశీ సూతహంతా కృపాకృత్‌ స్మృతీశో2మలో బల్వలాంగ'ప్రభాఖండకారీ 


తథా భీమ దుర్యోధన జ్ఞాన ' దాతా౭పరో రోహిణీ సౌఖ్యదో రేవతీశః 
మహాదానకృత్‌ విప్రదారిద్రహా చ సదా ప్రేమయుక్తశ్రీసుదామ్నః సహాయః 


తథా భార్గవక్షేత్రగంతా సరామో౭థ సూర్యోపరాగశ్రుతః సర్వదర్శీ 
మహాసేనయా చాస్థితః స్నానయుక్తో మహాదానకృత్‌ మిత్రసమ్మేళనార్దీ 


తథా పాండవటప్రీతిద: కుంతిజార్టీ విశాలాక్ష మోహప్రద: శాంతిదళ్ళ 
వటే రాధికారాధనో గోపికాభి: సఖీకోటిభీ రాధికాప్రాణనాథ: 


సఖీ మోహదావాగ్నిహా వైభవేశ: స్పురత్‌కోటికందర్పలీలావిశేష 
సఖీరాధికా దు:ఖనాశీ విలాసీ సఖీమధ్యగ: శాపహా మాధవీశ; 


శతం వర్ష విక్షేపహృత్‌ నందపు(త్రస్తధా నందవక్షోగత: శీతలాంగ: 
యశోదా శుచఃస్నానకృత్‌ దు:ఖహంతా సదాగోపికానేత్రలగ్నో వ్రజేశ 


స్తుతో దేవకీ రోహిణీభ్యాం సురేంద్రో రహో గోపికాజ్ఞానదో మానదళ్ళ 


అల ఆ ఇ మ . అడ 9 
తథా సంస్తుత: పట్టరాజ్ఞ్జీభిరారాద్దని లక్షణా(ప్రాణనాథ: సదాహి 


త్రిభి: షోడశస్రీసహస్ర స్తుతాంగ: శుకో వ్యాసదేవ: సుమంతు: సితళ్ళ 
భరద్యాజకో గౌతమోష ;సురి: సద్వసిష్ట: శతానంద ఆద్య: సరామ: 


ముని:పర్వతో నారదో ధౌమ్య ఇంద్రోఃసితో౭త్రి:విభాండ: (ప్రచేతా: కృపళ్ళ 
కుమార: సనందస్తథా యజ్ఞవల్క్య బుభు: అంగిరా దేవల: శ్రీ మృకండ: 


ఆశ్యమేభ ఖండము 
మరీచి: (క్రతుశ్చ బార్య్వకో లోమశళశ్చ పులస్మో భృగు (బ్రహ్మరాతో వసిష్ట 
నరశ్వాపి నారాయణో దత్తఏవ తథా పాణిని: పింగలో భాష్యకార: 


సకాత్యాయనో విప్రపాతంజలిశ్సాథ గర్లో గురు: గీప్పుతి: గౌతమీశ: 
మునిర్జాజలి: కశ్యపో గాలవళ్ళ ద్విజ: సౌభరిళ్ళ బుష్యశ్చంగశ్ళు కణ్వ: 


ద్వితశ్ళ ఏకతశ్చాపి జాతూదృ్భవశ్చ ఘన: కర్ద్వమస్యాత్మజ: కర్పమశ్చ 
తథా భార్గవ: కౌత్సుకశ్ళ అరుణస్తు శుచి: పిప్పలాదో మృకండస్య పుత్ర: 


eX 


పైలస్తథా ' జైమిని: సత్‌సుమంతు: వరో .గాంగల: స్పోటగేహ: ఫలాద: 
సదాపూజితో (బ్రహ్మాణ: స్వరూపీ మునీశో మహామోహనాశో2మర: ప్రాక్‌ 


మునీశస్తుత: శౌరి విజ్ఞానదాతా మహాయజ్ఞకృత్‌ ఆభృతస్నానపూజ్య: 
సదా దక్షిణాదో నృపై: పారివర్షీ (వ్రజానందదో ద్యారికాగేహదర్శీ 
యె ర పౌ 


నుహాజ్ఞానదో దేవకీపుత్రదశ్చాసురై: పూజితో 2హీం ద్రసేనాదృతశ్ళ 
సదాఫాల్గుణ।పీతికృత్‌ సత్‌సుభద్రావివాహో ద్విపాశ్య్ళప్రదో మానయాన: 


భువం దర్శకో మైథిలేన .ప్రయుక్తో ద్విజేనాశు రాజ్ఞాస్థితోబ్రాహ్మణైశ్చ 
కృత మైథిలే లోకవేదోపదేశీ సదా వేదవాకై: స్తుత: శేషశాయీ 


పరీక్షావృతో (బ్రాహ్మణైశ్సామరేషు భృగుప్రార్థితో దైత్యహాచేశరక్షీ 
సఖాచార్జునస్యాపి మానప్రహారీ తథా విప్రపుత్రప్రదో ధామగంతా 


విహారస్థీతో మాధవీభి: కలింగో మహామోహదావాగ్నిదగ్డాభిరామ: 
యదుహ్యు(గసేనో నృసో౫క్రూరఏవ తథా చోద్దవ: శూరసేనశ్చృహర: 


హృదీకశ్ళ సత్రాజితశ్చాప్రమేయో గద: సారణ: సాత్యకి ర్లేవభాగ: 
తథా మానస: సంజయ: శ్యామకళశ్ళ వృకో వత్సకో. దేవకో భద్రసేన: 


248 గర్గ భాగవతము - క్రొష్ష కథామ్మ తము 
నృపో2జాతశత్రు:జాయో మాద్రిపుత్రో౭థ భీష్మ: కృపో బుద్దిచక్షుశ్చ్ళ పాండు: 
తథా శంతనుర్దేవ బాహ్లిక ఏవాథ భూరిశ్రవా: చిత్రవిర్యో విచిత్ర: 


శలశ్చాపి దుర్యోధన: కర్లఎవ సుభద్రాసుతో విష్ణురాత: (ప్రసిద్ద: 
సజనమేజయ: పాండవ: కౌరవశ్చతథా సర్వతేజా హరి: సర్వరూపీ 


వ్రజంహ్యాగతో. రాధయా పూర్ణదేవో వరో రాసలీలాపరో దివ్యరూపీ 
రథస్థో నవద్వీపఖండ(ప్రదర్శీ మహామానదో గోపజో విశ్వరూప: 


సనందశ్ళ నందో వృషో వల్లభేశ: సుదామా౭ర్భున: సౌబలస్తోక ఏవ 
స కృష్ణోంశుక: సద్విశాల బుషభాఖ్య: సుతేజస్వీక: కృష్ణమిత్రో వరూధ: 


కుశేశో వనేశస్తు బృందావనేశస్తథా మధురేశాధిపో గోకులేశ; 
సదా గోగణో గోపతి: గోపికేశో2ధ గోవర్రనో గోపతి: కన్యకేశ: 


అనాదిస్తు చాత్మాహరి: పూరుషశ్చ పరో నిర్గుణో జ్యోతిరూపో నిరీహ: 
సదా నిర్వికార: ప్రపంచాత్మపరశ్ళ ససత్యస్తు పూర్ణ: పరేశస్తు సూక్ష్మః 


ద్యారకాయాం తథాచ అశ్వమేథస్య కర్తా నృపేణాపి పౌత్రేణ భూభారహర్తా 
పున: శ్రీవ్రజే రాసరంగస్య కర్తా హరీ రాధయా గోపికానాంచభర్తా 


సదైకస్ట్యనేక: (ప్రభాపూరితాంగస్తథా యోగమాయాకర: కాలజిచ్చ 
సుదృష్టి: మహత్రత్యరూప: (ప్రజాత: సకూటస్థ ఆద్యాంకురోవృక్షరూప: 
@ 


వికారస్థితశ్చు హ్యహంకారఏవ సవై కారకస్తైజసస్తామనళ్ళ 
నమో దికృమీరస్తు సూర్య: (ప్రచోతో2శ్వివహ్నిశ్ళ శక్రో: ఉపేంద్రస్తు మిత్ర: 


(శ్రుతిస్త్రక్క దృక్‌ ఘ్రాణ జిహ్యా గిరశ్చ భుజామే(్రక: పాయురం(ఘి: సచేష్ట: 
ధరా వ్యోమవర్మారుతశ్రైవ తేదోధ రూపం రసో గంధశబ్దస్పృశశ్చ 


అశ్వమేధ ఖందము 


సచిత్తశ్ళ బుద్దిర్విరాట్‌ కాలరూపస్తథా వాసుదేవో జగత్‌కృత్‌ (వతాంగ: 
తథాండే శయాన: సశేషు సహహ్రస్వరూపో రమానాథ అద్యో2వతార: 





సదా సంగకృత్‌ పద్మజ: కర్మకర్తా తథా నాభిపద్మోద్భవో దివ్యవర్లః: 
కవిర్లోకకృత్‌ కాలకృత్‌ సూర్యరూపో నిమేషోభవో వత్సరాంతో మహీయాన్‌ 


తిథిర్యార నక్షత్ర యోగాశ్ళ లగ్నో2థ మాసో ఘటీచక్షణ: కాష్టికాచ 
ముహూర్తస్తు యామో(గహా యామినీచ దినంచ: క్షమాసాగతో దేవపుత్ర: 


కృతో ద్యాపరస్తు తత్రితస్తత్‌ కలిస్తు సహస్రం యుగస్తత్ర మన్వంతరళ్ళ 
లయ: పాలనం సత్కృతిస్తత్‌పదార్థం సదోత్పత్తికృత్‌ అక్షరో (బ్రహ్మరూప: 


తథారు(ద్రసర్గస్తు కౌమారసర్లో మునే: సర్గకృల్‌ దేవకృత్‌ (ప్రాకృతస్తు 
| tas 
(శుతిస్తు స్మృతి: స్తోత్రమేవం పురాణం ధనుర్వేద ఇజ్యా౭థ గాంధర్వవేద: 


'విధాతాచ నారాయణ: సత్కుమారో వరాహస్తథా నారదో ధర్మపుత్ర: 
ముని: కర్తమిస్యాత్మజో దత్తఏవస యజ్ఞో౭మరోనాభిజ: శ్రీపృథుశ్చ 


సుమత్యృశ్చ కూర్మశ్చ ధన్వంతరిశ్చు తథామోహినీ నారసింహ: (ప్రతాపీ 
ద్విజో వామనో రేణుకాపుత్రరూపో మునిర్వ్యాసదేవః 'శ్రుతిస్తోత్రకర్తా 


ధనుర్వేదభాక్‌ రామచం(ద్రావతార: ససీతాపతి: భారహ్నద్రావణారి: 
నృప: సేతుకృద్వానరేంద్రప్రహారీ మహాయజ్ఞకృత్‌ రాఘవేంద్ర: ప్రచండ: 


బల: కృష్ణవంద్రస్తు కల్కి: కలేశస్తు బుద్ధ: ప్రసిద్దస్తు హంస స్తధాశ్వ: 
బుషీంద్రో2బితో దేవ వైకుంఠనాథో హ్యమూర్తిశ్ళ్చ మన్వంతరస్యావతార: 


గజోద్దారణ: శ్రీమను: (బ్రహ్మపుత్రో నృపేంద్రస్తు దుష్యంతజో దానశీల: 
సదృష్టశ్రుతో భూతఏవం భవిష్యద్భవత్‌ స్టావరోజంగమో2ల్పం మహచ్చ! 


250 గర్‌ భాగవతము - కృష్ణ కథావ్వుతము 


శ్రీకృష్ణపరమాత్ముని చేత వచింపబడిన ఈ సహస్రనామములు చదివినా, 
వినినా వారి పాపములు తొలగిపోతాయి. వారిని కృష్ణపరమాత్ముడు క్షణము కూడా 
విడువకుండగా కాపాడుతూ ఉంటాడు. ఈ సహ(సనామములను అతి రహస్యముగా 
ఉంచాలి. వీటివిలువ తెలియని వారికి ఇవి చెప్పకూడదు. ఈవిధంగా వ్యాసమహర్షి 
చెప్పగా విని ఉగ్రసేనమహారాజు శ్రీ కృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ధ్యానించి, మిథిలానగరం 
వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి బహుళాశ్వుణ్ది, శుతదేవుణ్ణి దర్శించి తిరిగి ద్వారకకు వెళ్ళాడు. 


పాండవులు (ద్రౌపదితో పాటు అరణ్యవాసం పూర్తిచేసికొని, విరాటనగరంవెళ్ళారు. 
అక్కడ అజ్ఞాత వాసం పూర్తిచేశారు. కృష్ణపరమాతుడు పాండవులకు హితం చెయ్యాలని 
కౌరవులదగ్గరకు సంధికై వెళ్ళాడు. పాండవులకు రాజ్యం ఇవ్వటానికి దుర్యోధ 
నాదులు అంగీకరింపలేదు. యుద్దం. తప్పనిసరి అయింది. బలరాముడాదృశ్యములను 
చూడలేక తీర్ణయా(త్రలకు వెళ్ళాడు. కురుక్షే త్రమహాసం గ్రామంలో శ్రీకృష్ణుని అనుగ్రహం 
వల్ల పాండవులకు విజయం సిద్దించింది. అనంతరం తొమ్మిది సంవత్సరాలు 
ధర్మరాజు రాజ్యపాలన గావించాడు. ఆసమయంలో ఆయన మూడు అశ్వమేధ 
యాగాలు చేశాడు. 


గర్గమహర్షి వజ్రనాభునితో ఈవిధంగా చెప్పసాగాడు - మహారాజా! ఒకనాడు 
ద్వారకలో శ్రీకృష్ణుని సంకల్పం వల్ల యాదవులకు ఒక శాపం కలిగింది. అప్పుడు 
కృష్ణపరమాతుడు శరణాగతుడైన ఉద్దవునకు అశ్యత్థవృక్షం (క్రింద శ్రీమద్భాగవతాన్ని 
ఉపదేశించాడు. యాదవులకు పరస్సరం భీషణ సంగ్రామం జరిగింది. అందులో 
ఎంతోమంది హతమయ్యారు. బలరాముడు దేహత్యాగం చేసి దివ్యధామం వెళ్ళిపోయాడు. 
కృష్ణపరమాత్నుడు వ్రజంలో సాక్షాత్కరించి అక్కడ నందుడు యశోద, రాధ, 
గోపరులు, గోపికలను అందరినీ కలిసికొని (ప్రేమపూర్వకంగా వారితో “కలియుగం 
వస్తున్నది, ఇక మీరందరూ వ్యామోహాలనన్నింటినీ వదిలి గోలోకధామమునకు 
బయలుదేరండి” అనిపలికాడు. 


కృష్ణపరమాత్ముడు ఆవిధంగా చెప్పగానే ఒక మహారథం గోలోకధామం 
నుంచి వచ్చి అక్కడ నిలిచింది. శ్రీకృష్ణుని శరీరంనుంచి శంఖచక్రాదులతో కూడిన 
ఒక అద్భుతమైన చతుర్చుజ రూపం తరళకాంతులతో వెలువడి క్షీరసాగరం 
వైపు పయనమయింది. మరొక మహావిష్ణువు రూపం వెలువడి వైకుంఠం చేరుకున్నది. 
శ్రీకృష్ణుడు దివ్యరూపంతో రాధాదేవితో సహితంగా రథం అధిరోహించాడు. వ్రజవాసు 
లందరూ దివ్య దేహాలు ధరించి రథంపై ఆసీనులయ్యారు. అది కాంతులు విరజిమ్ముతూ 
గోలోకం చేరుకున్నది. పరమాత్ముడు దివ్యధామం చేరుకోగానే సము(ద్రం ముందుకు 


అశ్వమేధ ఖండము 251 





వచ్చి శ్రీకృష్ణమందిరమును తప్ప మిగిలిన ద్యారకనంతటినీ ముంచివేసింది. అని 
పలికాడు గర్గమహర్షి 


ఈవిషయం విని వజ్రనాభుడు “స్వామి నృష్ణపరమాత్ముడు శ్యామవర్షంతో 

ఎందుకున్నాడు?” అని అడిగినప్పుడు గర్గమహర్షి “రాజూ శ్యామవర్ణం (ప్రేమకు 
గుర్తు. శ్రీకృష్ణుడు (ప్రేమ స్వరూపుడు! అందువల్ల ఆయన శ్యామసుందరుడై 
విరాజిల్లాడు. ఆకాశము సము[ద్రము నీలంగా జం టాయి కానీ నిజానికి వాటి 
రంగు నీలం కాదు అలాగే ఉజ్జ్వలమైన కాంతి గల పరమాత్రుడు ప్రేమశీభూతుడై 
శ్యామవర్షంలో కనిపిస్తాడు!” అనిపలికాడు. శ్రీకృష్ణపరవాత్ముని ది: న 
విని వజ్రనాభుడు ప్రమవిహ్యలుడయ్యాడు. ఒకనాడు శ్రీకృష్ణుని పాదుకలను శిరస్సున 
పెట్టుకొని మహాత్ముడైన ఉద్దవుడు నారాయణా(శ్రమం నుంచి అక్కడకు వచ్చాడు. 
వ(జ్రనాభుడు తన కుమారుడైన (ప్రతిబాహువునకు రాజ్యమప్పగించి ఉద్దవునితో 
కలిసి వెళ్ళి పరమాత్మను ధ్యానిస్తూ పరంధామం చేరుకున్నాడు అని ఈవిధంగా 
భేక్తీజ్ఞాన వైరాగ్య ప్రదాయకమైన భాగవతనమును గర్గమహర్షి చెప్పగా విని శౌనకాది 
మహర్షులు భగవంతుని దివ్యవైభవం స్మరించి ఆ(ర్టహృదయులయ్యారు. 

నదీముచ యథా గంగా దేవేషు భగవాన్‌ యథా 

తీర్థేషువై తీర్ధరాజ ఇయంవై నంహితానుబ 
నదులలో గంగ, దైనములలో శ్రీమహావిష్ణువు, తీర్హములలో ప్రయగ నలె సంహితలలో 


గర్గసంహిత శ్రేష్టమైనది. 
ఓం శాంతి శాంతి శాంతి: 


సర్వం శ్ర . సత్యసాయి సరబ్రహ్మార్సణ మస్తు 





ses, 
య షి 


ప్ర | ర్‌. 















శ్రి సత్యసాయీశ్వరాష్టకము 


ల్‌ల్‌ ?9 
శాంతిశ్రీ 





ఈశ్వరాంబా సుతం సత్యం నిత్యమంగళ కారిణమ్‌ 
వేంకావధూత సంటప్రీతం వందే సాయిం జగద్గురుమ్‌! 


తులసీదళ సంకాశం యోగి మానస పూజితమ్‌ 
సర్వమానవ సందేశం వందే సాయిం జగద్గురుమ్‌! 


హరినీల జటాజూటం పూర్ణచంద్ర నిభాననమ్‌ 
భక్తలోక చిదాభాసం వందే సాయిం జగద్గురుమ్‌! 


ఆర్తత్రాణ వ్రతాధారం వ్యోమకేశ విరాజితమ్‌ 


_యశళశ్చంద్ర ప్రభావ్యోమం వందే సాయిం జగద్దురుమ్‌! 
రం. A 


రత్నాకర సముద్భూతం కాషాయాంబర ధారిణమ్‌ 
ఆనందకోశ సంచారం వందే సాయిం జగద్గురుమ్‌! 


(ప్రేమామృత పయోరాశిం విశ్య్వకల్యాణ కారిణమ్‌ 
శాంతి సత్య సమాహారం వందే సాయిం జగద్గురుమ్‌! 


ప్రశాంతినిలయావాసం బాలభాస్కర సన్నిభమ్‌ 
ఆ(శ్రితానందమందారం వందే సాయిం జగద్గురుమ్‌! 


విశ్వవిద్యాలయ వ్యాప్తం నిగమాగమ సేవితమ్‌ 
సత్యం శివం చ సౌందర్యం వందే సాయిం జగద్దురుమ్‌! 


సాయీశ్వరాష్టకం పుణ్యం నిత్యం మనసి య: పరేత్‌ 
జన్మాంతరకృతం పాపం వినశ్యతి న సంశయ! 


“ 


bh, 
. 


పవి. 


